Telugu Classics - Popular Edition Series. 
ఆంధ్ర మహాభారతము 
[శ ల్య సౌప్తిక (స్రీ పర్వాలు] 

పరిష్కర్త 


జి. యన్‌. రెడ్డి 
(ఫ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. 





(ప చు ర ణు 
ఆం[ధ్యపదేళ్‌ సాహిత్య అకాడమి 
' కళాభవన్‌, సెఫాభాదు, హైదరాబాదు-_500004 


(పథమ ము దణ 
నల 1976 
(పతులు 1500 


మూల్యం : 5_00 
౬౫ 
టో 
స్‌ 


Paper used for the printing of this book 
was made available by the Govern- 
ment of India at concessional rate. 


ముదణ - 
తరణి (పెన్‌, 
సికిం ధావాదు.50000 8, 


ఆం|ధ|పదేశ్‌ మాజీమం(తివర్యులు శ్రీయం. ఆర్‌. అప్పారావుగారు 
చేసిన సూచన ననుసరించి ఆంధ పదెేశ్‌ సాహిత్య ఆకాడమీ తెలుగు భాషలోని 
పాదీన సాహిత్యము అందరికి ఆందుబాటులో నుండులట్టుగా ము(దించి [ప్రకటింప 
వలె నని నిశ్చయించినది. తెలుగుభాషలోని పూర్వ గంథసముదాయము యీనాడు 
పాఠకునకు స కమముగా సరసమైన ధరకు లభ్యమగుటలేదు. ఈలోటును తీర్చి 
[పాచీన్మగంథసంచయమును విడివిడిగా [పకటించుటకు సాహిత్యఅకాడమీ ఒక 
[ప్రణాళిక సిద్ధము చేసినది. ఈ |పణాళిక ప్రకారము యీ కార్య్మకమము మూడు 
తరగతులుగా విభజించనై నది. మొదటిది (ప్రాచీన [(పబంధాల (ప్రకటన; రెండవది 
మహాభారతము (ప్రచురణ; బూడవది హరివంశము, భాస్క్రరరామాయణము, 
బసవపురాణము, భోజరాజీయములను సంగహించి [ప్రకటించుట పై పణాళిక 
(ప్రకారము (పచురింపబడు (పతి గంథములో [గంథక ర్తను గూర్చి, [గ్రంథ 
పాశ స్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చవలెనని 
నిశ్చయించనైైనది. 


ఈ కార్యక్రమములో పావీన పబంధాల (పకటనము పూ ర్తయైనది 
సంకిప్పగంథ |పచురణ కార్య(క్రమముభో బసవపురాణ, భాస్కరరామాయణ, 
హరివంశ, భోజరాజీయములు [పచుకింపబడినవి. పస్తుతము ఆం(ధ-మహాభారత 
(పకటనము చేపట్టనై నది. [ప్రసిద్దులైన విద్వాంసులచే భారతసంపుటముల పరి 
ష్కారము నిర్వహింపబడుచున్నది 

ఆంధ మహాభారత సంపుటములలో శల్య, నౌ ప్తిక, స్రీ పర్యముల పరిష్ష 
రించి, పీరిక వెలయించి మాకందజేసివ డా॥ జి. యన్‌, రెడ్డిగారికి అకాడమీ 
పక్షాన కృతజ్ఞతలు. 

పెన పేర్కొబడిన (గంథ సంపుటాల వాత పతులను సిద్ధము చేసి 
ముదించుటకు అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద 


Iv 
రాష్ట్ర తాలు వాగ్దానము గావించి అందులోచాలామట్టుకు డబ్బును విడుదల 
కూడ చేసినవి. అందుకు అకాడమీ పక్షాన కేం దరాష్ట్ర [ప్రభుత్వాలకు ధన్య 
వాదాలు, సాధ్యమైనంత త్వరలో మహాభారత సంపుటముల నన్నింటిని సిద్ధము 
చేసి, ఆంధ పాఠకలోకానికీ ఆంద జేయుట జరుగగలదని విశ్వసించుచున్నాను. 


హైదరాబాదు దేవులపల్లి రామానుజరావు 
20-11-1976 కార్యదర్శి 


రీ రిక 


మహాభారతం మానవ పకృతిని (పతిబింబించే మహేతిహాసం, 
(పకృతి అంటే స్వభావం, మానవస్యభావం బహువిధమూ, బహుముఖమూ 
అయినట్టిది. నత మానవజీవితం నిత్యసంఘర్షణ భరితమైంది. ఈ సంఘ 
ర్షణ మూడు విధాలుః హృదయానుభూతికి, యుకాయుక్త విచక్షణకు, సంబం 
ధెంచిన సంఘర్షణ. ఇది షయ క్రికం. రెండవది చెయ క్రికానుభూతికి సామాజిక 
ధర్మాధర్మాలకు మధ్య ఏర్పడే సంఘర్షణ. ఇది సామాజికం. .ఇక . మూడవది 
పరిమితమైన వైయక్తిక శక్రి అలౌకిక మైన దివ్యశ క్తిని ఎదుర్కొన్నప్పుడు సంభ 
వించే సంఘర్షణ. ఈ విధంగా మనః కేశ సంఘర్షణాదులకు లోనై నట్టి మానవ 
[పకృతి వైయ కిక, సామాజిక, అలౌకిక భక్తులచే నిర్ణతమై అభివ్యక్త కమౌతూ 
వుంటుంది. గోచరాగోచరమైన |పకృ్ళతితత్వాన్ని శోధించి తెలుసుకోవడానికి 
[ప్రయత్నించడం మానవ (పకృతిలో ఒక _ (పధానాంశం. ఇదే జిజ్ఞాస, మాన 
వుణ్ణి ఇతర జంతుకోటినుండి వేరు చేసే లక్షణం ఈ జిజ్ఞాసయే. మానవ 
నాగరకతా సంస్కృతులకు, జ్ఞానాభివృద్ధికి, కళాత్మక మైన సృష్టికి, ఆధ్యాత్మిక 
చింతనకు. సామాజిక మైన సుఖజీవనాభిలాషకు, జీవిత లక్యాన్వెషణకు, నైతిక 
మైన విలువలకు మూలాధారం కూడ ఇదే. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా 
అన్నట్టు మానవకోటిలో పుట్టుట, పెరుగుట, చచ్చుట. ఈ మూడుదళలకు, లొ నై 
నట్టి అనామక [పజ అత్యధికం. ఇట్టి సామాన్య ప్రజానీకానికి కొన్ని మెట్టు పె 
నున్నవారు నేతలు, నాయకులు, పాలకులు, యోధులు, |పతిభాన్యితులు, 
తాత్వికులు, ఆదర్శపురుషులు మొదలై నవారు. ఇట్టివార్‌ స్వభావంలో దృ 
ధంలో, కార్యదక్షతలో, జీవిత విధానంలో వారివారి స్వభావాన్ని బట్టి వైవిధ్యం 
కన్పిస్తుంది. ఆ వైవిధ్యాన్ని బట్టి మానవుల్ని ఉత్తమ మధ్యమాది వర్గాలుగా లోకం 
వర్గీకరించ వచ్చు. మానవ | పకృతి, అందలి వైవిధ్యం, మానవ జీవితానికి 
ఏర్పడే వై వెయక్తిక, సా'మాజీకాది సంఘర్షణ త్రయం సార్యకాలికమూ సార్వ 
దేశకమూ అయినట్టివి. మనస్‌ లంగాన నేటికి మానవుల వేష భాషల్లోను, 


vi 


జడి విహారా ను భేదం వుండవచ్చు. ఇది బాహ్య మైనట్టిదే. కాని, ఐతిహాసిక 
యగానిక్కి ఆ ఇక యుగానికి మానవ [పకృతిలో మాతం భేదం లేదు. ఆనాటి 
శాగద జాతు స క చెలిమి చుట్టరికాలు, ఉపకారాపకారా బుద్దులు? 
అధికార కాంక్ష, ఆ|్రిత జన పీతి, వర్ష విచక్షణ, సో|త 
యళ౭ం౦ ఇత్యాది లక్షణాలెన్నో ఈ నాటి మానవ ప్రకృతిలోనూ ఉన్నాయి. 
ల మీద ' మమకారంతో న్యాయాన్ని చూడలేని ధృతరాష్ట్రులు, తీరని 
హంతో తపింబే దుర్యోధనులు, మాత్సర్యా వేళ పరులైన [దోణులు, 
స కీచకులు, లక్ష్యసాధనకు దయా దాక్ష్నిణ్యాలు పాటించని 
క్‌ 1 కార సాధనకు అసత్యాన్ని అంటీ అంటిన ట్టు చెప్పగల ధర్మ 
జాలు, చం క్రితా ఇన్ని ఇతరులకు తాకట్టు పె అనుచరులు, ఈనాడూ మనకు 
రూపంలో కనిపినూనే Ne ట్స్‌ వైవిధ్య సహితమూ, 
సారంకాలిక మూ అయిన మానవ పకృతికి న. ఒక దర్పణం. కాబట్ట 
మానవ 


3, 


పలు 


ఓ Wi 
ఎ 


స్‌ స 


(౫ 


జ 


మానవ పకృతి వ పకృతిగా నిలిచి వున్నంతకాలం మహాభారతం క. 
పప ఖత కో మేరువుగా నిలిచి వుంటుంది. మణిపూస గా (ప్రకాశిస్తూ 


మహాభారతంలో పద్దెనిమిది పర్వాలను దిపంచకం, యుద్ధషట్క_ం, 
ఆని 


ఆ 
మూడు భాగాలుగా వ్యవహరించే సం; పదాయం ఒకటుంది. 


బహకా ఇడి తెలుగు దేశంలో ఏర్ప డ్డ సంప్రదాయమే కాబోలు. ఎందుచేతనంటే 
వహాభారతానికి తనుగుదేశంలో ఉన్న వ్యాప్తి (ప్రాముఖ్యం మరో పాంతంలో 
లేడ. అష్టాడశ పర్యభరితమైన మహాభారతాన్ని నన్నయ ఈ [కింది పద్యంలో 
వ్‌ కంచినాడు 


ఉఒతౌాకభా నకి శాఖలం బొలిచి వెదార్థామల చ్చాయ మై మె 


ఏరా 
త మహాభారత పాఠివార మమరున్‌ ధా తీసుర పార్యమై. (ఆది. 1-66) 
విమల 


స్‌ నా ఆధ | ణో ఒర్‌ 
నన్నయ... ధావించికట్టు మహాధారత మొక దివ్యవృక్ష మైనట్టయితే 
అవ డానికి దూలం ఆదిపంవకం సం ఎ 


స్ప ధం యుదషటం; శాం వోపళాఖలు శాంతి 


ధి ౪ా 


vii 
సపకం; అని నన్నయ భావనను వ్యాఖ్యానించ వచ్చు. అంచే మహాభారత 
వృశానికి ఆధారం ఆడది పంచకం; ఆయువుపట్టు యుద్ధషట్క_ం; సారం కాంతి 
సప్తకం. ఆదిపంచకంలో గాని శాంతిసపకంలో గాని పర్వాల పేర్ద వ్యక్తి 
నామాంకితాలు కావు. స్ధల విషయ కార్య శత్వాదుల్ని సూచించే పేర్లవి. యుద్ధ 
షట్క_ంలో భీష్మ దోణ కృప శల్య పర్యాలు-కౌరవప క సేనానాయక నామాం 
కితాలు. సౌప్తిక పర్వాన్ని వీర నామాంకితంగా చెప్పాలంటే అళ్వత్థామ పర్వంగా 
చెప్పాలి. కాని అశ్వత్థామ [బాహ్మణోచితం, వీరోచితం కానట్టి అధమాధమ 
(పవర్శనను (పదర్శించినందు వల్ల అతని పేరును పర్వాంకితం చేయడం అను 
చితం. ఇక స్రీపర్యం యుద్ధపంచ కానికి ఒక విధమైన సింహావలోకనం, యుద్ధ 
పరిణామఫల మైన శోకం ఇందు మూ ర్రిభవించింది. విజితల హృదయాలు 
నిర్భరమైన నిర్వేదానికి, పళ్చాత్తాపానికి పాల్పడ్డాయి మానవుని శీల పరీక్షకు. 
ధర్మనిర తికి యుకాయు క్ష విచక్షణకు క్షిష్ట పరిస్థితులు ఒక గీటురాము. అట్ట 
పరిస్థితుల్లోనే వ్యక్తుల నిజస్వరూపం బయట పడుతుంది. కురుపాండవులకు యుద్ధం 
అనివార్యంగా పరిణమించి నపుడు, బంధుమి తులు, రాజులు, సామంతులు, 
వీరులు ధర్మాధర్మ నిర్ణయాలు చేసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యరంగం 
లోకి ఉరకవలసి వచ్చింది. కాబ ప్రే భారత పాతల బాహ్మాభ్యంతర  (పవృత్తులు 
యుద్ధషట్కంలోనే _పస్ఫుటంగా గోచరిస్తాయి. 


యుద్ధషట్కాన్ని రెండు భాగాలుగా వింగడించవచ్చు. భీష్మ ద్రోణ 
కర్ణ పర్వాలు ఒక భాగం; శల్య సౌపిక స్రీపర్యాలు మరొకభాగం. కర్ణ పర్వం 
తో_ అంటే కర్ణవధతో _- కురుక్నేతయుద్ధం సమాప్రమైనర్హు పద్ధెనిమిది 
అక్షాహిణుల సైన్యం సర్వనాశన మైంది అప్పటికి పదిహేడు రోజులు జరిగిన 
భారతసం[గామంలో కౌారవపక్షంలో దుర్యోధన కృతవర్మాశ్వల్థామ శకుని 
శల్యులతో పాటు “పదునొకండు వేలు రధంబులును, పదివేలు నేడు నూటు 
గజంబులును, రెండు లక్షల హయంబులును మూడుకోట్ట పదాతులును”" పొండవ 
పక్షంలో పాండవులు, కృష్ణ సాత్యకులు, ధృష్టద్యుమ్న శిఖండి [దౌపదేయా 
దులతో పాటు “ఆటువేలు రథంబులును, మూడు వేలేనుంగులును, లక్ష గుజ్బం 
బులును, కోటి కాల్చలంబులును” మాతమేె మిగిలాయి. పద్దెనిమిదవ రోజు పగలు 
శల్య దుర్యోధనులవధతో కౌరవసైన్యం నిశ్మేషమైంది. శల్యదుర్యోధనుల నధ 


vill 

శల్య పర్వాంతర్గత కథ. ఆ రాతి ధృష్టద్యుమ్న శిఖండి దౌపదేయల 
సంహారము ఇది సొప్తిక పర్వాంతర్షత కధ, స్రీ పర్వంలో యుద్ధం వల్ల కలిగి 
నట్టి లోకాన ర్థం (ప్రత్యక్షంగా, శోక భూయిష్టంగా, కరుణరసోత్సాదకంగా వర్ణిత 
మైంది. భార౭యుద్ధంలో దుష్టులే కాదు శిష్టులు కూడ మరణించినారు. దుష్టుల 
పాపకృ్ళత్యాల వల్ల అమాయకులు కూడా హత మౌదు రనుట, పాప|పవ.ర్తకుల 
యెడ జాదాసీన్యాన్ని వహించి పతిఘటించలేని శిష్టులు కూడా పాపఫలాన్ని 
అనుభ వింతురనుట భారతసం|గామంలో పతిధ్యనించే సత్యం, ఈ సత్యాన్నే 
కృష్ణుడు ఇట్టు చాటినాడు. 


సారపుధర్మ మున్‌ విమలసత్యము 6 బాపము చేత బొంకుచే( 

బారము( బొందలేక చెడ బాజిన దైన యవస్థ దక్షు లె 

వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుంగాని ధర్మ ని 

స్తారక మయ్యు సత్య శభదాయక మయ్యును దైవ ముండెడున్‌. 
(ఉద్యోగ. 8-278) 


కవితయ భారతంలో భారత కథాకథన సందర్భ విషయంలో 

నన్నయ తిక్కనలకు భేదం కన్పిస్తుంది. రోమహర్షణ పుతుడు సుపౌరాణికుడు . 
అయిన ఉగ శ్రవసుడు జనమేజయుని ఆస్థానంలోని వైశంపాయన మహర్షి | 

భారతకథ చెప్పగా విని వచ్చి నై మిశారణ్యంలో శొనకాది మహామునులకు చెప్పి 

నట్టు నన్నయ భారత కథను నిర్వహించినాడు. తిక; గ్రాన అట్టుగాక వైశం:: 

పాయనుడు జనమెజయనకు చెప్పినట్లు విరాటాది పదేను ప పర్వాల కధను సాగించి! | 
. వ్యాస థా భాడత యుద్ధ కథన సంజయుడు ధృతరాష్ట్రునికి 


కరుప వాలు యుద్దానికి సంసిద్ధుల్గై నాయి. 
ది సుకుల సమరోత్సాహం ధృతరాష్టునికి 
\ey 
ఇష 


3త మెం 
హా. క మి 
నిరుత్సాహాన్ని కల్పించింది. పక్కన సంజయు డున్నాడు. అపుడు వేదవ్యాస 
మహంరి విచేసి ధ-తరాషనితో కట్టన్నాడు 
ఇ © య 


కాలం బగుటయు నృపులకు 
నాలము సమకూరె దీని కడలకు మది నీ 


IX 
వాలో కింపంగ వలసిన 
సీ లోనికి దివ్యదృష్టి నిచ్చెద( బుతా. (భీష్మ. 1-6) 


అందుకు ధృతరాష్షడు సుతుల ఘోర సం|గామాన్ని చూడలేను, 
వినవలతునన్నాడు. యుద్ధ్మపకారాన్ని వర్ణించి చెప్పడానికి వ్యాసుడు సంజ యుణో 
నియోగించి ఆతనికి “ఆ రెండు తెజ(గుల వారి దివారా [త [పవర్తనంబులు గను 
నట్లును, రహస్య [ప్రకార భాషణంబులు వినునట్టును, మనోవృత్తంబు లెలుంగు 
నట్టునుంగా వరంబు” ఇచ్చినాడు. అంతేగాకుండ “ఆతిశీ ఘగమనంబును, భారత 
సమర ధరణిం దిరిగినను శస్తారి స్ర్రంబు లెవ్వియుం దా(కకుండునట్టి పభావంబు( 
[బిసా డించి, దివ్యుల యాలాపంబులు రూపంబులు దలంపులుం దేటపడునట్టి మహా 
నీయ బోధంబును గలుగ ననుగ్రహించి” నాడు. మరి ధృతరాష్ట్రవితో “వగవంబని 
లేదు ధర్మోజయతనచు నిక్చింతగ నుండుమ”ని ధైర్యం చెప్పివెళ్ళినాడు. 
ఈ ఏర్పాటు [పకారం సంజయుడు యుద్ధభూమికి వెళ్ళిఅక్క_డ జరిగినదంతా 
చూచి వచ్చి హసినాపురంలో రాచనగరులో వున్న ధృతరాష్టు9నికి యుద్ధ [పకా 
రాన్ని సవిస్తరంగా వర్ణించి చెప్పాలి. కాని సంజయుడు (పతిరోజు యుద్ధభూమికి 
వెళ్ళిరాడు. మొదట వెళ్లి నవాడు పదిదినముల తర్వాత భీష్మ పతనానంతరం 
సాయంకాలం వచ్చి అప్పటికి జగిరిన ప౯రోజుల యుద్ధాన్ని ఒక్కరా తిలో ధృత 
రాష్ట్రంనికి చెప్పి ఉదయాన్నె వెళ్ళిపోయాడు, మరల ఐదురోజులకు వచ్చి 
[దోణాచార్యుని నాయకత్వాన జరిగిన యుద్ధాన్ని ఒక రాతికాలంలో వర్ణించి 
చెప్పాడు. మరల రెన్నాళ్లకు వచ్చి కర్ణవధను తెలిపాడు. పదునెనిమిదవ రోజు 
ఉదయం వెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి శల్య దుఠర్యోధనుల వధను,ని దా 
వశులైన [దౌపదెయుల్ని అశ్వత్థామ హత్యజేసిన రీతిని వర్ణించి చెప్పినాడు. 
ఈ విధంగా నాలుగు మార్లు రణరంగం నుండి సంజయుడు కురు ష్నెత విశషాల్ని 
చెప్పడానికి వస్తాడు. వచ్చినపుడల్లా కౌరవ పక్షంలోని సేనానాయకుని చావుకబురు 
ముందు చెప్పి ఆ తర్వాత జరిగిన యుద్ధ పకారాన్ని వర్థిసాడు, 


శల్యపర్వం 


కురుక్నే ఉయర్ధంలో పదేడ . రోజు కర్ణుడు మకణిస్తాడు. కౌరవ 
సేన సమసిపోయింది. కెరవపక్షంలో ఆనాటికి మిగిలిన యోయలు దుర్యోధన 


X 


శల్య శకుని కృప కృతవర్మాళశ్వత్ఞామలు. ఇకనైనా సంధి లాభదాయకమే అని 
కృషా చార్యుడు దుర్యోధనునితో “సమరము నిష్కారణ వైరమునం బాటిల్లె”, 
“కలవాకెల్టను దెగి నీశలన నిలిచెంగార్యము్‌, 'నినుగాచికొనుము”, “సంధిచేయు 
మిత రిన్‌ ' అనిచెప్పును కాని దుర్యోధనుడు 


నేడు చుళశా-సనుని ఉమ్ము నెత్తు రనిల 

సుతుండు ముదమునం |దావుట సూచి కొజంత 

(పతిన దీర్చు నతండని భయము! బొంది 

పొందు గోరిన నది యేల పొసగు( జెపుమ [| శల్య 1-67 | 


అని చెప్పి ఆత్మాభిమానంతో “రాజులు భక్తి (గొల్వంగ ధరావలయం 
ఏంబు దర్చవి భాజిత వృత్త” నేలుచు నున్న “నాకు నింకాజియె కాక 
కాని దయం గను రాజ్య సుఖంబు లేటికిన్‌” అని సంధికి ఇష్టపడక శల్యుని 
నానాయకుని చేస్తాడు. అప్పటికి కౌరవపక్షంలో శేషించి ఉన్న సేన 
రథాలు, 10700 ఏనుగులు. 2 లక్షల గుర్రాలు, 8 కోట్టి కాల్బలం, 
తో శల్యుడు సర్వతోభ దవ్యూవాన్ని పన్ని వీరవిహారం చేసి 
రాజుచేతిలో మరణీసాడు. శకుని గూడ సంహరింప బడ్డాడు. మడుగులో 
న దుర్యోధనుజ్జి రెచ్చగొట్టి భీముడు గదా యుద్ధానికి ఉపక్రమిస్తాడు. ఈవార్త 
వల్ప విన్న బలరాముడు - కురు పాండవుల మధ్య రాయబారాలు 
మరం ఆసివారఃమని తెలుసుకొన్న ప్పుడు ఏపక్షాన చేరక తీర్ధయ్యాతకు 
యినాడు. శిష్యులైన భీమ దుర్యోధన గదా యుద్ధ దర్శనాఖిలాష డె 
.ఈ సందర్భం లోనే జనమేజయుని కోరిక పె వై శంపాయనుడు*బల 
యాతా విశేషాలను సవిస్తరంగా చెబుతాడు. భీమ దుర్యోధనులు గదా 
ఉప, క్రమించినపుడు ఉఊల్లిఖింపబడిన బలరాముని తీర్థయ్యాతా వర్ణన 
కొందరి విమర్శకుల అభిప్నాయం. 


దిఖి 


శశ 


rc: 
౧౮ Bh EA A 
G 
2h 


fa 
OA 
ఆఫ 


క 988 
a eA qg 
25 


ల 
శనీ 
౮ 


ర 

త 
ey pp 
ర్‌ 


ర్న 


రం 
డ్డ 
ర్ట 


Fy 

౭9 

Ob Gy 
ex 


క 
శి 
రక 


.. 
[es © 
EA 
౮9 


బలరాముని చూచిన దుర్యోధనునికి “నెమ్మనము తెలివొందె, మూపులు 


x1 


యైన శరీరభాగంబు నొప్పించుట ధర్మంబు గాదని కాస్తోంక్తి' ఇది తెలిసియు 
శ్రీకృష్ణుడు భీముని చేత దుర్యోధనుని తొడలు విరుగ గొట్టించివాడు. అంతేకాదు 
తొడలు విరిగి పడిన దుర్యోధనుని సమీపించి భీముడు 


ఏకవస్త్ర. బాంచాలి నట్టిడ్చి తేర 

బనిచి సభలోన6 బజచిన పాప ఫలము 

ననుభవింపుము దుష్టాత్మయనుచు వామ 

చరణమున బెట్టిదము గాంగ శిరము దన్నె (శల్య. 2.278) 


అధర్మముగా నాఫికి దిగువ గదను |పమోగించి ఊకభంగము చేసిన 
భీముని మీదికి బలరాముడు 'కోపవేగమున( దామముఖుండై జీచి బాహుకెత్తి” 
తన హలాయుధాన్ని [గహించి వెళ్ళినాడు. అపుడు శ్రీకృష్ణుడు అన్నను ఆడ్డ 
గించి “కపటంబున నపకారములు చేయుచున్న వీనిం గపట 'పకారంబున( బడ 
వెచుట ధర్మహానియె తోపదు. వీడు పాండవ యాదవవంశ వర్ధనుండగు సుభ దా 
నందనుం దెగటార్చిన తెజం గెటుంగమే అని వారింప క స 'రణధర్మంజు 
దప్పక పెనంగి నట్టి ధర్మాత్ముండైన దుర్మోధనున కుత్తమలోకం బయ్యెడు 
మనుచు సానుభూతి చూపి రధమెక్కి. వెళ్లిపోయాడు తొడలు విరిగి పడిన 


డ్‌ 3 
దుర్యోధనుని నిందించి శ్రీకృష్ణుడు “పొద్దు |వాలె సైనిక వరులు వి శమింపి 


వలయునని పాండవుల నందరిని శిబిరములకు బంపి తాను గాంధారి ధృతరాష్ట్రల 
నోదార్చడానికి హస్తినాపురానికి వెళ్ళినాడు. 


ఆ పిదప కృపాచార్య కృతవర్మా శ్వత్ధామలు రణరంగంలో ఏకాకిగా 
పడివున్న దుర్యోధనుని చేరినారు అశ్వత్థామ సుయోధనుని ఓదారుస్తూ 


వినము సత్యంబు వల్కె_ద మనుజనాఛ 

యడరి యంద! బాంచాలు రాది గాల( 

గలుగు బాంధవ మిత సంఘముల తోడ. 

గూడ నేండిదె కృష్ణుండు సూడ (|దుంతు. (శల్య: 2_4121 


అని చెప్పిన మాటలు దుర్యోధనుని రో జయోత్నాహోన్ని రేకెత్తించింది. 


x11 
అశ్వత్థామకు సేనాధిపత్యాభి షేకం చేసి పంపీనాడు, ఇది స్థూలంగా శల్య 
పర్యాంతర్గత మైన భారత కద. 


సౌ ప్తికపర్వం 


అశ్వత్థామ ఆరా తి కృతవర్మ కృపాచార్య సహితంగా ఓక వట 
వృక్షం [కింద చేరినాడు. పాండవుల మీద పగబట్టిన అశ్వత్థామకు నిదుర 
పట్టలేదు. మృరిచెట్టు మీదికి ఒక ఉలూకం వచ్చి నిదురపోవుచున్న కాకుల్ని- 


కొన్నిటి కంఠముల్‌ నులుపు. గొన్నిటి కాళులం (దుంచు న్ముగతం 
గొని టి పక్ష్షముల్‌ నఅకు. గొన్నిటి పొటలు (వచ్చు లీలమె. 
దం లు ర. 
గొన్నిటి నప్పశించుకొని కోలెముకల్‌ నుఖుమాడు నిట్టుల 
య్యన్నిటి నయ్యులూక ము రయం బెస(గన్‌ వధియించె...(సొప్తిక 1-18) 


నిదలోని కాకుల్ని ఊలూకము చంపిన దృశ్యం అశ్వత్థామను కార్యో 
న్ముఖుని చేసింది 'న్నిద వోవంగ శతుల న్నిగహింతు'. 'ని దవోయెడు 
నవసరముని శా|కవుల బెట్టుపె( బడి చంపవలయు అను నీతి వాక్యము అంగీ 
కృత క్షత ధర్ముండగు వానికి క ర్తవ్యంబు, 'మజ్జనకహనన సంతుష్టుండగు 
ధృష్టద్యుమ్నుండు లోనైన యప్పావాత్ములం బాపంబు తెరువున రూపుమా పెద. 
దీనంజేసి కీటజన్నంబు పాటిల్దినను మేల. నన్నువారింప నెవ్వని వళంబగునని' 
దిగ్గున లేచి, భూకాకృతిగా తోచిన శివుని సం(పితుని గావించి శివు డిచ్చిన 
ఖడ్గాన్ని స్వీకరించి పొాండవశిబిరాన్ని ప్రవేశించి ని్నిదాపరవశుండగు ధృష్ట 
ద్యుమ్నుని, “పశువు. జంపెడు చాడ్పున చంపినాడు. దౌపదీతనయుల 
నైదుగురిని, శిఖండిని, ఇతః సైనికుల్ని, కరితురంగాలను, వధించి పాండవ 
శిబిరాలను “పీనుంగు పెంటలి గా చేసినాడు. కృతవర్మ కృపాచార్యులతో 
అశ్వత్థామ సూరోదయాల్ఫూర్యమే దుర్యోధనుని చేరి తాను చేసిన ఘన 
కార్యాన్ని విన్నవించి సం కుష్టుడై నాడు. రారాజు సంతోషించి మీరు కృత 
కృత్యులరు సుబులై యుండు కు పునర్దర్శనంబు (తిదివంబున నయ్యెడు గాక, 
అని [పాణంబులు వికిచినాడు అంతలో సూర్యోదయ మైంది. 


X1i1 
ధర్మరాజు తన పుతులు అశ్యర్థామచే చచ్చుట విని విలపించినాడు. 
(దౌపది భరింపరాని పుతశోకంతో ఆశ్యత్థామను వధింపనిచో పాయోప 
వేశంతో |పాణాలు విడుతునని భర్తలను హెచ్చరి౨ఉ_ద. భీముడు అశ్వత్థామ 
శిరోరత్నాన్ని తెచ్చి యిచ్చి దౌపడికి ఊరట కలిగించినాడు. బాలఘాతి అయిన 


అశ్వత్థామను దుర్గంధ శరీరంతో మనునట్టు శ్రీకృష్ణుడు శపించిరాడు. ఇది 
స్థూలంగా సౌప్తిక పర్వంలోని కథా స్వరూపం. 


స్రీపర్ణం 


రోధనుని మరణంలో ఖారత సం|గామం ముగిసింది. పద్దెనిమిది 
అకశ్షాపాణుల సేన హతమైంది. భార తేతి వృత్తమందలి ముఖ్యఘట్టం సమాప్త 
మైంది. పుతశతాన్ని పోగొట్టుకొన్న ధృతరాష్ట్ర గాంధారీ దంపతులు, 
వైధవ్య[పాప్తి పొందిన కౌరవ స్రీలు శోక మూర్తులై రి. నవవధువగు ఉత్తర 
కూడ కౌరవ స్రీలతో మదు ,ఖథానగిని అయింది పుతశోకం, బంధుమి[త 
మరణ వేదన పాండవులకూ తప్పలేదు. నిర్వేద శోక విషాద నిస్పృహ పరితా 
పాలతో సజీవంగా నిలిచిన వారందరి హృదయాలు పరితప్రములై నవి. అందరికీ 
ఏడ్పులు, ఓదార్పులు. ఇక జరుగ వలసినది రణరంగంలో మరణించిన వారికి 
పరలోక క్రియలు. గాంధారీ ధృతరాష్ట్రాదులు కుంతీసహితంబుగా యుద్ధభూమికి 
వెళ్ళారు. అక్కడ ధర్మరాజాదులు ఆ వృద్ధదంపతులకు కోపోపశమనం 
కావించడం; ధృతరాష్ట్రుడు భీముని నుగ్గుచేయడానికి (ప్రయత్నించడం; 
యోధుల క ఖేబరాలతో సిండిన రణరంగంలో (శ్రీకృష్ణుని వెంట 
బెట్టుకొని తిరుగుతూ గాంధారి కోడళ్లకో కాన్ని తనశో కాన్ని కన్నీరు 
మున్నీరుగా హృదయ విదారకంగా శ్రీక్కమ్లునికి వ్యక్తం చేయడం; కురువంశ 
నాశన జనక మైనట్టి యుద్ధాన్ని ఆపగలిగీ ఆపలేని శ్రీకృష్ణుని చివరకు గాంధారి 
శపించడం; కగ్టుడు తన కుమారుడని కుంతీదేవి (పకటించడం---ఈపర్వంలో ని 
ముఖ్యఘట్టాలు. కరుణరస |పధానమైన ఈ పర్వంలో కథాగమన భాగం 
తక్కువ; పూర్వూకథాపునశ్చరణ భాగం ఎక్కువ. అది పునశ్చరణమే గాని 
పునరు క్రికాదు. శ్రీపర్యక ధానువాదంలో తిక్కన కల్పించిన సన్ని వేశాలు, 
నిర్వహించిన సంభాషణలు, పాటించిన పాత ఫోషణావిధానం అత్యద్భుతం, 


న 
అసద్భళం. తిక్కన భారత రచన అనువాదం కాదు, అది అపూర్వ కావ్య 
సృష్టి ఆనడానికి న్రీపర్వరచన కూడ ఒక దృష్టాంతం. పైగా ఛందో 
అట 
వై విధ్యాన్ని తిక్కన పుష్క లంగా (పవెశళ పెట్టిన పర్వం కూడా ఇదే. 


శల్యసొ ప్తిక స్ర్రీపర్వాలు_.. తిక్కన కవితాశిల్పం 


తిక్కన రచించిన పదైదు పర్వాలలో యుద్ధషట్క్లం నిరుపమ 
వితాశిల్ప శోభిత మంటే అత్యు క్రికాదు, వ్యాసభారతానికి పోల్చి చూచినపుడు 
యుద్ధ షట్క కధానువాదంలో తిక్కన (పదర్శించినంత |పతిభా స్వాతం|త్యాలు 
ఇతర పర్వాల విషయంలో చూపలేదేమో అనిపిస్తుంది. కవిబహ్మ కవితా శిల్పం 
బహుముఖమైంది. తరచి చూచే కొద్ది నవనవోన్మేషంగా (పసన్న మయ్యే శిల్ప 
మది. కవ్మితయ భారత కవితా [పాగల్ఫాన్ని (పకటించే విమర్శకులు సాధార 
జంగా మూలంతో పోల్చి తులనాత్మకంగా పరిశీలించి తారతమ్యాలు సామ్య 
వ్లైషమ్యాలు (పకటిస్తూ వుంటారు. మూలంతో పోల్చి చూచినపుడు తెలుగు 
భారత రచనలోని విధానాల్ని మూలానుసరణలు, మూలాతి క్రమాలు, కథా 
సం[గహవిస్తరణలు, కధోచిత వర్ణనలు, క థాన్ముకమణికోల్చంఘనం, ఉపాఖ్యాన 
కథనావిధానం మొదలైన అంశాల [కింద వివరించి చెప్పవచ్చు. ఈ పద్ధతి 
కొంతవరకు స్టూల దృష్టితో చేసే పరిశీలన. స్థూలదృష్టికి శిల్ప స్వరూపం 
సుగమమౌతుందే కాని శిల్ప సౌందర్యం గోచరించదు. ముఖ్యంగా తిక్కన 
కవితా శిల్పసౌందర్య దర్శనానికి సూక్ష్మదృష్టి, లోతుచూపు ఆవసరం. 
తిక్కన రచనలో (పతిమాటను,  |ప్రతిపద్యాన్ని, ప్రతి ఘట్టాన్ని, పతి 
పర్వాన్ని వ్యస్తంగానే కాకుండ సమష్టిగా, పూర్వాపరాలకు అనుసంధించి 
పరిశీలించినపుడు తిక్కన శిల్పం నిత్యనూతనంగా సజీవంగా సర్వాంగ 
సౌందర్యంగా (సన్న మౌతుంది. పస్తుతం తిక్కన రచనా పాటవాన్ని, కవితా 
శిల్పాన్ని శల్య సౌపిక శ్రీ పర్వాల నుండి దిజ్యాాతంగా కొన్ని ఉదాహరణల్ని 
[గహించి పరిశీలిద్ధాం, 


తిక్కన స్యతం|తించి అమూలకంగా రచించిన పద్యాల్ని వర్ణనల్ని 
కేవలం ఆమూలకాలని గుర్తించి ఊరుకోకుండ, అట్టి రచనలోని [పయోజనాన్ని 
ర 
లేదా జొచిత్యాశాచిత్యాల్సి పరికీలించడం ఆవసరం. 


XV 


పద్ధెనిమిదవ నాటి యుద్ధానికి శల్యుడు సేనానాయకుడు. సూర్యోదయ 
మైంది. ఇరువై పులా సైన్యం మోహరించింది. జయించడానికి సర్వ సన్నా 
హాంతో సర్వతోభద వ్యూహాన్ని పన్ని శల్యుడు చివరి (పయత్నం చేస్తున్నాడు. 
ఈ సన్నివేశంలో సూర్యోదయాన్ని వర్ణిస్తాడు తిక్కన మూడు పద్యాల్లో. 
అమూలక మైన ఈ సూర్యోదయ వర్ణన శిల్పదృష్టితో చేసినట్టిది. ఆ మూడు 
పద్యాల్లో మొదటిది. 


ఒండొరులన్‌ జయించు మతి నుద్భట లీలల జాల నొప్పి య 

ప్పాండవ కౌరవుల్‌ పెనంగు భంగి గనుంగొను వేడ్క నొక్క యీ 

తండు మహాీది నెక్కెనన6 దద్దయు( జెన్నగు బింబ కాంతిన 

ర్కుుం డభిరాము(డై పొడుపుగొండపయిన్‌ వెలు(గొందెం జూడ(గన్‌. 
(శల్య 1-114) 


అంతకు ముందురోజు కర్ణుడు మరణించినాడు గదా. మరణించిన. 
కర్ణుని సూర్యకిరణాలు స్పృశించినాయి. ప్కుతశవ స్పర్శవల్ల సూర్యుడు - 
మలినమైనడు. ఆనాటి సూర్యాస్తమయాన్ని తిక్కన 


నిర్ణత |పాణు రాధేయ నిజకఠరముల. 

గరుణ పెంపున నంటుట కారణముగ+ 

బావన స్నాన మొనరింప( బోవునట్టు .. 
లపర జలనిధి లోనికి నరిగె నినుండు (కర్ణ 8-869). 


అని వర్ణిస్తాడు. పకృతిని కథా సన్ని వేశానికి, పాతల మనోవృత్తికి 
అనుగుణంగా భావించి [పకరణోచితంగా వర్ణించడం తిక్కన (పకృతి వర్ణనల 
లోని ముఖ్యవి శేషం. ముందు రోజు అస్త మించిన సూర్యుడు మరుసటిరోజు ఉద 
యించినాడు. ఆరోజుతో కురుషేేత "రణరంగంలో భారత యుద్ధం సమాప్తం 
కాబోతుంది. ఆ తర్వాత పాండవ కౌరవ యుద్ధాన్ని చూడడానికి అవకాశ ముండదు. 
కాబట్టి ఆనాటి యుద్ధాన్ని చూచే కుతూహలంతో సూర్యుడు “మహో దినెక్కి.” 
నట్టున్నా డని తిక్కన ఉఊల్పేక్ష ఇక రండవ పద్యం: . 


అరసి యనాగతం బెబు(గు నట్టి మనంబులు గల్లు పాండు భూ 
వరసుత బంధుమి త కురువర్గ సృహజ్ఞన కోటుల త్రటీం 


xvi 


బొరసె నతి పమోదమును భూరి విషాదము నాగ నంబు జో 
తరము వికాసమయ్యె( గుముదంబులు మీలన మొండె నెంతయున్‌ 

(శల్య. 1-115) 
ర్యోదయంతో (పకృతిలో గల్గిన చైతన్యాన్ని, అప్పటి పాండవ 
సంభవింప నున్న ఫలితాన్ని స్ఫురింప చేసేటట్టు రచించి 
యుండడం పద్యం లోని శిల్పం. పాండవులు ఆంబుజోత),_రములు, కౌరవులు 
కుమదములు. కౌరవ కుముదాలకు ఇక వికసించే అవకాశం లేదు, ఆనాడే 
రారాజు గూడ నేల కొరుగుతాడు గాబట్టి. 


జ ల్ల 


కురు పక్షాల 


fey 


మూడవది. సీస పద్యం కురుక్నేతంలో మోహరించిన చతురంగ 
బలాల మీద సూర్యకాంతి |పనరించిన విధాన్ని వర్ణించే పద్యం ఇది. చూపరులైన 
చదువరులకు రణరంగం యావత్తూ కళ్ల యెదుట దృశ్యమాన మయ్యేటట్టు సూర్య 
కాంకిని రణరంగం మీద. ఉభయ సైన్యాల మీద “ఫోకస్‌' చేసినట్టు వర్ణించిన 
పద్యమిది. ఈ మూడు పద్యాల తర్వాత వర్ణిత మయ్యేది భీకర యుద్ధం అట్టి 
సన్ని వెళానికి పూర్ణరంగంగా చదువరుల హృదయాలను ఆయత పరచడానికి 
సూర్యోదయ వర్ణవాత్మకాలైన యీ మూడు పద్యాల్ని తిక్కన ఉద్దేశించినాడని 

ల ణ టు ల థి 

తోస్తుంది. పాతల మనోవృత్తినే గాక, పాఠకుల మనః (పవృత్తిని గూడ దృవ్షి 
యందు:చు కొని రచన చేయడం తెలుగు కవుల్లో ఒక్క తిక్కన కే చెల్లు కాబ ప్రే 
బరా _పెగ్గడ తిక్కనను పశంసిసూ “తను కావించిన సృష్టి తకొ్క-రుల చేతం 
గాదు, కబ్మిబహ్య నావినుతింతుం గవి తిక్కయజ్వ” నన్నాడు, 


సౌందర్యం వస్తువును ఆ్మశయించి వున్న లక్షణంకాదు. అది (పథా 
నంగా వ్యకి దృష్టిని ఆ శయించి నట్టిది. యోగ ద్భృష్షికి (పతివస్తువు దివ్య 
మైనట్టు, కళాద్యష్టికి (పతి వస్తువు సుందరమే. తిక,_నది యోగికమైన కళా 
దృష్ట ఆతనికి సర్వమూ సళ్యం, శివం, సుందరం. యుద్ధం భీకర భీభత్సావహ 
మైంది కదాః కాని భీభత్సాన్ని కూడ రమణీయంగా దర్శించి దాని రామణీయ 
కతను (పదర్శంచే క వితాశిల్పం మనకు తిక్కనలోనే కన్పిస్తుంది. అందుకు 
ఆమూలకమైన ఈ కింది యుద్ధ వర్ణనను దృష్టాంతంగా చూపించవచ్చు. 


నెత్తుటం దోంగియ నిగిడి పోరెడు వీరు 
లలరిన నడ మోదుగుల విధంబు 


2) 


xvii 


గక్కునం దెగిపడి కదలెడు బాహు 

దండములు మహా భుజంగముల భంగి 
యవని రకా క్రంబులై. యున్న యట్టిబల్‌ 

దలలు గెందామర కొలనిపగిది 
దజచుగా నెజి దప్ప నొజగిన గజములు 

గులిశ భగ్నాచల కులమునట్టు 


దునిసి తొజ(గిన జోదుల తొడలు సామ 
జముల కరములు నొండొంటి చందములుగ 
నుంగొనగ వింతలగుటను సంగఠాంగ 
అంబు రమణీయమును భీషణంబునయ్యె 


ఐట చెప్పుదు రౌదంపు చెసకమందు 
దజచు మెదళులు జొంపులు నుణుములైన 
యెమ్ము లిసుకయు సిత చామఠమ్ము లంచ 
లయ్యె రుధిరంపు టేజటుల కప్పుడధిప 


వినుమ య్యేజులలో వా 

హనములె యోడలుగ. జూడ నక్కజ మగు ను 
కున నుద్దామ విహారం 

బొనరించిరి వీర యోధు లుర్వీనాథా! 


[శల్య 1-129] 


[శల్య 1.180 ] 


[శల్య 1-181 | 


సాధారణంగా తిక్కన పనిబట్టి శబ్ద చమత్కృతుల జోలికి పోడు 
పోయినా వానిని తెచ్చి అతికించినట్టు చూపడు. అమూలకమైన ఈ [కింది 
పడ్యంలో ఆహా! హాహా; శబ్రాల మీద తిక్కన చూపిన చమత్కారం సహజం, 
శిల్ప శోభితం 


వ్యూహాభావము సూచి నన్నసదుగా నూహించెదో భీమ మ 
ద్చాహా చండిమ సార దుర్గమ గదాదండంబు దృప్యద్భృవ 


xviii 
ద్రేసోల్డాసము నెట్టు దీన దశకుం దేనోపునో చూడు మీ 


యాహా పుబెడు లాంతి చూపజకు హా హా పుటు మీవారికిన్‌ 
టు టి 
[శల్య 2-248 | 


శార్దూలవృత్తంలో నడచిన ఈ పద్యం తిక్కన వృత్తాచిత్యానికి 

కూడ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇట్టి వృత్తాచిత్యాన్నే అశ్వత్థామ (దౌపదే 
యుల్లైన పతివింధ్య పత సోమాదుల్ని సంహరించిన ఘట్టంలో పాటించి 
యున్నాడు. ఆ ఐదుగురు వధ ఐదు లయ్యగాహి వృత్తాల్లో రచించినాడు తిక్కన. 
[చూ. సౌప్తిక 1-181, 188, 185, 187, 189. | 


భీముడు దు ,సష౧ తొమ్ము నెత్తురు |ద్రావినట్టు శల్య సౌప్తిక శ్రీ 
పర్వాలలో పలుమారు చెప్పబడింది. కర్ణవధానంతరం కృపాచార్యుడు 
దుర్యోధనుని ఇకనైనా సంధి [పయత్నం చేయుమన్న పుడు దుర్యోధను 
డన్నమాటలు 


నేండు దుళ్ళాసనుని జొమ్ము నెత్తు రనిల 

సుతుడు ముదమున( (దావుట సూచి కొఅంత 

(పతిన దీర్చు నతండని భయము. బొంది 

పొందుగోరిన నది యేల ఫొస(గు జెపుమ. (శల్య. 1-66) 
ఇది మూలంలో లేదు. 


దుర్యోధనునితో గదాయుద్దానికి భీముణ్ణి పురికొల్పుతూ కృష్ణుడు 
రక్రపాన |పశంస చేస్తాడు. 


వాలి దుళ్ళాసనుని తొమ్ము వయ్య జీరి 

సీవు నెత్తురు [దావంగ నిన్ను నతండు 

సూచు చుండియు వెజసొచ్చి [సుక్కెంగాక 

కవియ( జాలెనె సీపయి6 బవనతనయ. [ శల్య. 2-124 | 


ఇది కూడ అమూలకమే 


ఇంకను. రెండు మూడు చోట్ల రకపాన పశంస కలదు ఆమానుష 
మైన ఈ సంఘటనను తిక్కన పలుమారు (పస్తావిచుట కథాగతికి పాతల 


XIX 
మనోభావ వ్యక్కికరణశకే గాంధారి పొలికలను వెళ్లినపుడు భీముడు కోపోప 
శమనంబుగా సమాధానం చెబుతాడు అపుడు గాంధారి 


వైరి నని. జంపుదురు గాక (వచ్చి నెత్తు 

రెత్తికొని [కోలు కూరాత్ము లెచట నైన 

నెన్న డేనియు( గలిగిరే యీవు దక్కు 

నది వృకోదర వృక విధ మసుక భంగి. స్రీ. 1-162 | 


అని భీముణ్ణి దూషించింది. దానికి భీము డిచ్చిన సమాధానమిది. 


జలధరవృత్తం. ఆ సభలోని కట్టు _చుపదాత్మజ( దా 
గాసిగ నీడ్ని వల్వొలువ6 గినుకం 
జేసిన బాసకై పెదవి! జేర్చితి దు 
శ్నాసను కోణితం విది నిజం బరయన్‌. [త్రీ* 1-164 | 


గాంధారికే గాక పాఠకులకు కూడా భీముని యెడ సదభి పాయాన్ని 
కల్పించడానికి తిక్కన కూర్చిన మాటలివి. 
౧ 


భీముడు నటించిన దుళ్ళాసన రక్తపానం, కావించీన దుర్యోధన ఊరు 
భంగం తన (పతిజ్ఞలను తీర్చుటకే అని వీముడు అన్న మాటలకు గొంధారి అడి 
గిన (పశ్న ఎంత వాడిదో చూడండి 


అంధులకు నూ,తకోలగా నకట యొకని 
నైన నిలుపక నూర్వుర నదయ వృత్తి 
(మింగి తం దెవ్వ6 డేనియు మీకు నెగ్లు 
లాచరింపని వాడు లే.డయ్యె నయ్య. [త్రీ 1-170 | 


ఒక్కారుని నీవు సంపక 
తక్కిన నంతటనె (పతిన దప్పునె విభవం 
డెక్కటి రాజ్యంబు సేయ నీడై కుమారా, 


XX 


పు,త పొత వధ సంపీడిత స్వాంతన యగు గాంధారి నోట వచ్చిన 
౬ల్లోని శిలాం ఎంత సహజ రామణీయకమొ చూడండి. వెంటనే |కోధ 
పరుషాక్షరంబులతో “ఆమ్మ హోరా జెచట నున్నా డని అడుగుతుండి ఆ మహారాజు 
మరెవ్వరు. మన ధర్మరాజేకదా. 


తిక్కన రచన నాటకీయ మైనదని అందరూ అంటున్న మాటే. 
సంభాషణాత్మక మైన రచన వల్ల నాటకీయత సిద్ధించ వచ్చు. కాని తిక్కన రచన 
లోని నాటకీయత అంతమ్మాతానికే పరిమితమైందికాదు. ఒక సన్నివేశాన్ని 
కల్పించి అందు పాతలను ప్రవేశ పెట్టించి వారి మాటలనే గాక వారి అవయవాల 
కదలికను, సందర్భోచికమైన వారి (పవర్తనా సరళిని వారి చిత్త వృత్తులు బాహి 
రంగా వ్యక్కమయిన విధానాన్ని సంభాషణల్లోను ఉత్తర పత్యుత్తరాల కూర్పు 
ల్లోను సహజమైన తెలుగు నుడికారాన్ని పొల్లుపోకుండ కళ్లకు కట్టినట్టు చ్మితిం 
చడం తిక్కన రచనలోని మహత్తర శిల్పం. 


దుర్యోధనుడు తొడలు విరిగి పడ్డాడు. ఈ వార్తవిన్న గాంధారీ ధృత 
రాష్ట్రులు పాండవుల్ని శపించ వచ్చు. అట్టి పమాదం జరగకముందే వారిని 
ఓదార్చడం ఉచితమని కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లాడు. మొగసాలలో నిలిచి 
నాడు. ఆంబికేయునకు తన రాక ఎరిగించినాడు. అప్పటికే కృష్ణదై ఏపాయనుడు 
గాంధారీ ధృతరాష్రుల్ని ఓదార్చడానికి వచ్చి ధృతరాష్ట్రుని చెంత ఉన్నాడు. 
లోపలికి (పవెశించిన శ్రీకృష్ణుడు “కృష్ణ ద్వెపాయన మహామునింగని, వినయ 
సం|భమంబులు దలకొన( దత్సాదంబులకు( (బణమిల్లి, యక్కరురాజునకు 
గాంధార రాజనందనకు నమస్కరించి కులపతి సన్నిధి యగుట నిలా తలంబున 
గూర్చున్న యజ్ఞ్జననాథు సమీపంబున నాసీనుండై ” నాడట, వేదవ్యాసుడు కుల 
పతి కాబట్టి అతన్ని ఉన్నతాసీనుని చేసి ధృతరావమ్ట్రడు నేల కూర్చొని వున్నాడు. 
ఇది మర్యాద. అక్కడికి వచ్చిన కృష్ణుడు ఉచితాసనాన్ని ఆశించకుండ నేల 
కూర్చున్న రాజు చెంత కూర్చున్నాడు. కృష్ణుడు నేల కూర్చున్నాడని వాచా చెప్పక 
ధ్వనింప జేసినాడు తిక్కన. ఆవిధంగా ధృళరాస్త్రుని [పక్కన కూర్చున్న 
(ట్రకృష్ణుడు ధృతరాష్ట్రంని చేతుల్ని పట్టుకొని కంట తడి పెట్టి మాటలు గొంతులో 
స. వుంది తన దుఃఖాన్ని మాటలతో కాదు అభినయంతో ఇట్లు వ్యక్తం 

సినాడు, క 


xxi 


అన్న రేం దుపాణి యల్లన తన కరా 

బ్దమున( గీలు కొల్పి బహుళ బాష్ప 

కలిత వదను(డగుచు గళమున నెలు(గురి 

యాడ వగచి యమ్మురాంతకుండు. [శల్య 2.861 | 


దుఃఖాన్ని ఇట్టు [పకటించిన కృష్ణుని ఓదార్చడానికి ఎవరూ పూను 
కోలేదు. పూనుకొని వుంటే వేదవ్యాసుడే పూనుకోవాలి. ఆమహార్షికి కృష్ణ తత్వం 
కరతలామలకమే. ఆత డూరుకున్నాడు. ఇటు అటు చూచి కృష్ణుడు 'తత్స 
దేశంబున నున్న కనక కలశ జలంబుల ముఖ పషాళనంబు చేసుకొన్నాడు, 
గొంతు సవరించుకొని ధృతరాష్ట్రంని ఉద్దేశించి ఇట్రన్నాడు. 


అకట కులం బకారణమ యంతయు నాశమునొందె నిట్టిదా 
నికి జొర నొల్ల రెరి మహనీయచరి తులు నాండు పాండవు 
బృకలము సీ వెలుంగుదు చలంబును నీనుకు దక్క. నన్ను సం 
ధికి నటరా నొనర్చుట మది దలపోయు మదెట్టి శాంతియో. 


| శల్య 2_86కి | 


ఆతర్వాత కౌరవులు పాండవులకు గావించిన దుండగాలను_మాయా 
ద్యూతం, దౌపదీ వస్తాపహరణం, పాండవుల అజ్ఞాత వాస క్రైళం, తన సంధి 
[పయత్నం, పాండవు లొకొాకరిక్‌ ఒక్కొక్క ఊరున్నై నా ఇమ్మని కోరడం- 
ఇవన్నీ చెప్పి “నీ కొడుకు లెమ్మెయి మానర లోభగర్యముల్‌, నీవును నట్ట కాక 
మహనీయమతుల్‌ విదురాది బాంధవుల్‌, వెవరు సెప్పరె యధిపవించె తగం 
బలు కొక్క_( డేనియున్‌” అన్నాడు. ఇంతకు దుర్యోధన వధ వార్తను కృష్ణుడు 
చెప్పలేదు. దుర్యోధనుడు కాలోపహత మనను,డు. “శలపోయ నుడుపం శాలు 
దురే నరులు దైవ సంపాదితముల్‌” అని విధిని పస్తావించి “పాండవులు 
కల్మ షాయత్ర చిత్తులు గామియ మీరు నెజి లేమియు విచారింపుము, ఏను మొక్క. 
వేడికొనియెద, వారల దెసం కోవంబు లేకుండ వలయుకు” అన్నాడు. ఇంతకూ 
దుర్యోధనుని పేరు ప్రస్తావించకుండా “నీకును గాంధారికిని వలయు పరలోక 
(కియా కలాపంబులు వారి (పాండవులు) యందనిలిచె కావున వారికి శుభంబు 
గోరుటలెస్స” అని హితబోధచేసి గాంధావతో “నీకెనవచ్చు రాజరమణిన్‌ ధర 


xxii 
నెందు గంటిమే” అని ముందు ఫౌగడి “కీడు పుట్టునని స్‌ు సెప్పితి చెప్పిన 
మాటయుం దలకూడె. బాండవుల వలనం దప్పులేదని యెజుంగుదు గాదె, 
వారల కలుగకుండునది. సీ వలిగి చూచినం దిలో కంబులు భ స్మీభూతంబులగు 
నట్టి తఫః పభావంబునం (బసిద్ధవు గావున నిన్నుం (బార్థించెద ” అన్నాడు. 
“పయి చీర చెజంగు మొగంబున నదిమికొసి యేడ్చిని గాంధారిని కృష్ణుడు 
ఓదార్చి వెళాడు. 


అశ్వత్థామ సౌప్రికవేళ పాండవశిబిరం పవేశించి నిడ్రితులైన దృష్ట 
ద్యుమ్నుని, శిఖండిని ' దౌపదేయుల్ని పశుమరణంగా తాను సంహరించిన 
వార్తను మరణావస్థలో నున్న దుర్యోధనునికి చెప్పి వ్యాసా శమానికి వెళ్ళి 
పోతాడు. పృుతశోకార్ర్తయైన |దౌపది అశ్వత్థామను వధించని యెడల పాయోవ 
వేశంతో మరణిస్తానని చాటింది. భీముడు ధర్మజ ధనంజయ కృష్ణులతో 
అశ్వత్థామను అన్వేషిస్తూ వెళ్ళినపుడు వ్యాసా[శమ ప్రాంతంలోని ముని వేష 
ధారిగా మారిన అశ్వత్థామ భీముని కంటబడ్డాడు. ఆ సన్ని వేశాన్ని తిక్కన 
చి తించిన విధం చూడండి. 


మేన భసిత మల(ది మాననీయ తపః (ప 
యు క్రి నాదరించి యున్న దోణ 


తనయు౭ గాంచి చాపదండంబు సజ్యంబు 


సేసి మహితశరముచే నమర్చి (సౌప్తిక. 2-57) 
వ. |ఛభుకుటిత వికట ఫాలభాగుండై (సౌప్తిక. 2-58) 


ఓరి ధ్యాతీసురాధమః కూర కర్మ 
క పఠధార్మిక : యత్యంత కల్మ షాథి 
.యుక్రి, బోయినరేయి మహో |గవృ త్తిం 
దగిలి తెంత వేగిరమునం దపసివై తి, (సౌప్తిక. 2.59) 


ret 


iy ల్‌ ఇ యూ శవ i జో గ్‌ ; 
వ. జట్టు లొది(గిన6 జావు దప్పున లే లెమ్ము తపమ్ము సాలు రణమ్ము నకు 


రమ్మని కరినాక్ష్షరంబులుగా( బలికె. (సౌప్తిక. ౨-60) 


భీమునిలో కపటంలేదు. అతని మాటలు కె విరిచినట్లుంటాయి. 
యు షి 


XXIi1 


మాటలకు మెరుగు పెట్టి మెత్తగా మాట్లాడడం భీముడు నేర్వని విద్య. ఆ విద్యలో 
అన్నగారైన ధర్మయ్య దే పై చేము. 


దుర్యోధనుని మరణంతో, అశ్వత్థామ పలాయనంతో భారత 
సంగామం ముగిసింది. పదునెనిమిది అక్షౌహిణుల సేన మడిసింది. యుద్ధంలో 
ప్యుత ప్మౌత సఖి సృహృత్సవోయులందరిని పోగొట్టుకొన్న ధృతరాషుడు 
“ఎజకలు (రెక్కలు) విజీగిన గరుడుని తెజగు' న వున్నాడు. “ఆకంగూదిన 
శోక* మూర్తి అయిన ఆ అంధరాజు కృష్షదై ఇపాయనుని కోకోపశమన వాక్కు 
లతో కర్తవ్య బోధతో శాంతమూర్తి అయ్యాడు. 


ధరియించెద6 [బాణము మది 

నెరియక యుండంగ కోక మేం దొజంగెద ని 

ర్భర బాంధవ్యంబు నొందెద( 

టుకదీత్రములై న పాండుపుతకుల దెసకా (స్రీ. 1-94) 


ఆని పలికి, “గాంధారిని కుంతిని తక్కుంగల కౌరవ వధూ వర్గం 
బూను వెంటరమ్మని కురుకే తాన్ని చేరినాడు. అది కురుక్నే!తం కాదు-క శేబర 
శే తం. పారాశర్యమునీందుని వర్యపసాదంతో గాంధారికి కలిగిన తాత్కాలిక 
దివ్యదృష్టికి సువిశాలమైన ఆ క శబర కేత్రం సుగోచర మైంది. ఆమెకు గోచ 
రించిన రణభూమిని తిక్కన పాఠకులకు ఐదు లయ[గ్రాహివృత్తాలలో (న్రీ2. 4, 
5, 6, 7, 8) (పత్యక్షీకరింప చేసిన రచన అత్యద్భుత శిల్ప శోభితం. జుగు 
పావహమూ భీభత్సకరమూ అమిన పెక్కు దృశ్యాలను తిక్కన సాపాత్య 
రసిక మనోభిరామంగా వర్ణించినాడు. ఐదు లయ్యగాపా వృత్తాల ననుసరించి 
వున్న ఈ (కింది వర్ణనను పరిశీలించండి. 


(ప్రేవులు గండలు పెజీకి వేటాడి యంగదం గొని మెదళు లగల్సి కొనుచు 
రాగిలి రక్తంబు దావుచు లోచనగుళికల నొలిచి మింగుచును గుండె 

కాయ లాదట మెయింగబళించుచును గ్రావ్వుదెమలిచి నమలుచునముకయూట 
చవిగొనియానుచుంజావక యున్న రూపుల.సచ్చుటకు. గా (గంబెలుచందన్ని 


కొనిన వజంచాయ.: బాణుచు( వెనకి తొడరి 


కాటు లాడుచు నున్న సృగాలములును 
వ్ల 


XX1V 


గాకములు రాపులుగులును (ద్ధలునువృ 
కంబులును మానసంబు వికలంబుసేయ. (త్రీ 2-9) 


ఖ్‌ క. పుత సోదర శవములను సమీపించి 


అవయవములు రూపజంగ6 [గవ్యాద భత్నే 

తంబులై యున్మి( గొన్ని శవంబు లువిద 

లంత సూచియు నవి గొంద తజెజబుంగ6 జాల 

రయ్యెదరు సూడు తమబంధు లగుట( గృష్ట. (త్ర, 2-28) 


గాంధారి దుర్యోధనుని Me చూసింది. చూసి “నబకిన 
కియన్‌ ” మూర్చి ల్రింది. కొంత సేపటికి తెలివి తెచ్చుకొని పరిచారికలు 


యనంటే | 
ప స్‌ పుతునిళవాన్ని సమీపించి తరల మనస్కయె 


తరల. విపుల వక్షము మీ(ద నృశులు వెల్లిగొల్పుచు వాలి యో 
న పతికుంజర కౌర వేశ్వర నేల నిమ్మెయి నీయుదా 
త్తు శరీరము బొంద (బాడియె తల్లివచ్చినభ క్తి క్రిత్రో 
నుపచరింపక లా6తివై యిటు లూరకుండుట యుక్రమే, (స్రీ. ద్ద -271) 


లో తిక్కన చేసిన మృతవీరుల శవవర్ణనలో స్వీయ 


తేమైవ భావనాడీతులు కొల్లలు. ఉదాహరణకు కొన్ని: 


దుర్ముఖుని ముఖాన్ని నక్క లు తోడేళ్టు సగం తిని వదలి పెట్టినాయి, 
లిల్లి ఆయిన గాంధారి ఆ a స సప్రమి చంద బింబంగా భావించింది 


వించి డపితకూరవంశ. (స్రీ, ౨-68) 


అ యా శే 
అనా. క ఉండు చూడండి 
వ 


XXV 


కొకులును [గద్దలును దిన్న( గడమ [డైస్సి 

యపరపక్షచ తుర్దశి యమృతకరుని 

కరణి నొప్పెడు కర్లు మొగంబు మీద 

వనిత యందంద మోపెడు. దనమొగంబు. (త్రీ 2.98) 


శల్యుని కళేబరం బోరగిల పడివుంది. నాలుక వెలుపలికి వచ్చివుంది. 
కాకులు ఆనాలుకను పొడిచితింటున్నాయి. 


టోరగిల. బడ్డవా(డు గపోల మొకటి 

పుడమి మోచినయది మోము పొలుపు సెడదు 

వీండె సూచితె శల్యుండు వెడలి యున్న 

జిహ్వ దినియెడు వాయస శేణి కృష్ణ. (శ్ర, 2-108) 


కౌరవులకు పాండవులకు గురుపాదులై న దోణుని పాదాలకు బట్టిన 
గతిని తిక్కన వర్థించిన విధం చూడండి. 


తోటకము. సతతంబును శిష్యులు సద్వినయా 
స్వితులై (పణమిల్లడు నీర పద 
ద్వితయంబు గడుం జెడ. దిన్నవి సూ 
చిత నక్కలు దైవము చెయు( గటా, (శ్రీ. 2-122) 


తిక్కన రచనలో (పతి పద్యమూ ఆలోచనామృతమయం. పాఠ 
కావళికి మోదదాయకం. 


తిక్కన కూర్చిన తెలుగు పదబంధాలు కూడా ఆతి మనోహరం. 
ఉదాహరణకు కొన్ని: 


చేతిబరువు = భుజబలం 
అనిపని = రణ।|కీడ 
గెలుపునుబ్బు = జయోత్సాహం 
ఇర్దవారము = అంధకారము 
\w/ 
అయుగు దెవులు = కయరోగం 


జా! 


“ఇతో పరిశీలించే వారికి తిక్కన భావ ఒక తరగని గని. 
స్త్ర 


ఆంచు లఫించే మణులు మూల్యములు, 
ఆంధ పడేశ్‌ సాహిత్య అకాడెమీవారు ఆం[ధమహాభారతాన్ని ఆం|ధు 
డ్‌ గ గ జ 
లందరికీ అందుబాటులో వుండేటట్టు _పమరించడానికి పూనుకోవడం అభినంటింప 
జో అల్లో, 
దగిన విషయం. శల్య నాలుక త్రీ పర్వాలను కొంత పరిష్కరించి, సం్యగహ 
రా 8 
మైన పీంకను (వాయడానికి నాకు అవకాశాన్ని కల్పించినట్టి ఆకాచెఎు 


Due He fa 3 ఆ 
గ wa 


దె. యన్‌. రెడ్డీ 


———— 


విషయనూచిక 


శల్య పర్వము__[పథమాళశ్వాసము 


కృపాచార్యు(డు దుర్యోధనునకు పితోపదేశంబు చేయుట 
దుర్యోధనుడు శిబిరంబు విడిచి సరస్వతీ తీరంబు చేరుట 

దుర్యోధనుడు శల్యుని సేనానాయకునిగా. జేయుట 

కౌరవ సైన్యంబు యుద్ధ సన్నద్ధంబై వెడలుట 

కురుపాండవుల పదునెనిమిదవనాటి యుద్ద వారంభము 

కర్ణుకొడుకులు చిత సన సత్యే గున సుళర్మలు నకులునిచేత ( జచ్చుట 
శల్యభీమ నే గునుల గదా యుద్ధము 

గదాయుద్ధమున మూర్చితుడైన శల్యుని గృపుడు త్‌ తొలంగం గొనిపోవుట 
ధర్మరాజు శల్యుని బాణఒందే3 ర్చితుండగుబ 

సురథుండను పాంచాల కుమారు డళ్వత్థామచెం జచ్చుట 


శల్యపర్వము_ద్వితీయాశళ్యా సము 


దుర్యోధనుడు ద్ర్వైపాయనం బనుమనుడు( సున డాంగియుండుట 
కృపకృత వర్మాశ్వత్థామలు దురోధనుం "ని సంభాషించుట 
ధర్మరాజు మడుంగున డాంగియున్న దురోంనుని దూజ వాడుట 
దుర్యోధను(డు నీటిలోన యుండి లన కోత్సరం బిచ్చుట 
దుర్యోధనుడు గదామండితుం డై |హదంబు వెడలివచ్చుట 

(శ్రికృష్ణుండు ఫీము నగ్గింది క తడి గదా యుద్ధ . బునకుం బసుచుట 


ఫీకుదుర్యోధను లగదా నో ము చూడ తు క STE తన 
దో జ 


18 
15 
18 
21 
24 
29 
8! 
84 
86 


714 
77 
79 
84 
87 
90 


XXxv1iil 


(పభాసతీర్థ, పభావవర్జనము 99 
మంకణమహాముని మాహాత్మా్యభివర్ణనము 95 
కుమారస్వామి (పభావాభివర్ణనము రర. 
కుమారస్వామి తారకాసురుల జంపి దేవతలకు ముదంబు సేయుట 102 
[పభావతియనుమునిక న్యక మహి మాభివర్ణనము 104 
కురుక్నే త పభావాభివర్ణనము 108 
పాండవదుర్యోధనాదులు దై ఇపాయన _హదంబు విడిచి పొలికలనికిం బోవుట 110 
భీమసేన ధుర్యోధనుల గదాయుద్ధము 114 
థ్ర్రీమ్లుం డర్దునితో భీమదుర్యోధనుల తారతమ్యంంబు చెప్పుట 117 
దుర్యోధనుడు భీము గదాదండమున( దొడలు విజిగి పడుట 119 
శ్రీకృష్ణుడు బలరామునకుం గోపోపశమనంబు చేయట 122 
తొడలు విజిగిపడిన దుర్యోధనుండు కృష్ణు నాక్నేపించుట 127 
పాండవులు కృష్ణ సాత్యకులతో. గౌరవశివిరంబునకు( బోవుట 129 
అగ్నిదత్తం బై నయర్జునురథంబు కాలిపోవుట 180 
శ్రీకృష్ణుడు గాంధారి నూజడింప6 గరిపురలబునకు( బోవుట 184 
(శ్రిక్ఫష్ణుండు కరిపురంబునుఎడి పాండవులయొద్దకు వచ్చుట 187 
కృపకృతవర్యా శ్యల్థామలు దురోధనుం జేరి విలపించుట 141 


సౌ ప్రికపర్వము |పథమాశ్వా సము 


అశ్వత్థామ యులూకంబు కాకంబుఅ6 జంపుట నాలోకించుట 147 
కృపాచార్యు( డశ్వత్తామకు సీతివిశేషంబు లెజింగించుట 150 
అశ్వత్థామ కృపాచార్యకృతవర్ములతో. దనహూన్సి స్థిరీక రించుట 152 
కృపాచార్యు(డు ని దాసక్తుల! జంప: దగదసని యశ్వత్థామకు హితవు చెప్పుట 157 
అశ్వత్థామకు శివుడు భూతాకృతియై తోచు(ట 160. 


అశ్వత్థామ శివున కాత్మోపపహారం బొసంగ నిశ్చయించుట 168 


XXIX 


అశ్వత్థామకు శివుడు (పత్యక్షంబై ఖడ్గం బొనంగుట 
అశ్వత్థామ ని దాపరవశుం డగుధృష్టద్యుమ్నుం జంపుట 
అశ్వత్థామ కరితురంగంబుల పై కుటికి నజకట 
అశ్వత్థామ శిఖండిం బొదివి చంపుట 
అశ్వత్థామ పాండవకివిరంబు వెడలి కృపకృతవర్మల6 గూడికొనుట 
ఆశ్వత్థామాదిర థిక తయఆబు దుర్యోధనుం గనుంగొనుట 
సౌ ప్రికపర్వము-ద్వితీయాక్వా నము 

ధర్మరాజు తనపు త్రులశ్య్వత్థామచే( జచ్చుట విని పలవించుట 
[దౌపది యశ్వత్థామం బరిభవింప భీమసేను నియోగించుట 
ధర్మ జధనంజయ కృష్ణు లశ్యత్థామమీదికి( బోవుట 
అళ్వత్థామార్జునుల [బహ్మశిరోనామకాస్త్రంబు లొండింటిం దాంకుట 
ీకృష్ణుం డుత్తర గర్భంబు దగ్ధంబుగాకుండ ( జేయ నిశ్చయించుట 
భీమ సేను. డళ్వత్థామళిరోరత్నంబు |దౌపదికిచ్చుట 
ధర్మరాజునకు. గృష్టుండు శివ పభావంబు చెప్పుట 
రుదుండు దేవతలుచేయు య జ్ఞంబు సేయుట 

(స్రీపర్వం = (పథమాళ్వాసము 
విదురుడు ధృతరాష్త్రనకు దుఃఖోపళశమనంబు చేయుట 
విదురుండు ధృతరాష్ట్రనకు సంసారగహనంబు తెజం గెతేంగించుట 
కృష్ణ ద్వైపాయనమనని ధృతరాషునకు దుఃఖోపశమనంబు చేయుట 

ఫ్‌ వ మ. 

ధృతరాష్ట్రండు సపరివారంబుగా 6 బొలికలనికిం బోవుట 
కృపాచార్యుండు గాంధారి నూరార్చిన పకారము 
ధర్మరాజు దమ్ములతోడ ధృతరాష్తనొద్దకు. బోవుట 
ధర్మజుని శపింప6 బూనినగాంధారిని వ్యాసు( డూరార్చుట 


భీకు(డు గాంధారికి. గోపోపశమంబుగా నుత్తరంబు లిచ్చుట 
పాండవులు కుంతీదేవికడకు గాంధారిపంపునం టోవుట 


165 
170 
172 
175 
179 
180 


188 
192 
196 
198 
201 
204 
206 
208 


216 
219 
228 
227 
229 
281 
287 
288 
241 


మగు 
స్రిపర్వము క్‌ ద్వితీయాశ్వాసము 


గాంధారి పోలికలను చూచి కృష్ణునితో జెప్పి దుఃఖించుట 

గాంధారి దుర్యోధనుని క శేబరంబు చూచి పలవించుట 

గాంధారి దుళ్ళాసనుని క శేబరంబు చూచి విలపించుట 

గాంధారి యభిమనుు క శేబరంబు గనుంగొని [పలాపించుట 

జహి సైంధవుని కళేబరంబు చూచి వాపోవుట 

గాంధారి శరతల్పగతుం డగుభీమ్మ నుద్దేశించి శోకించుట 

గాంధారి శకుని కశేబరము గాంచి యతనిచేంత లుగ్గడించి కోకించుట 
గాంధారి శ్రీకృష్ణునకు శాపం బిచ్చుట 

కుంతి ధర్మజునకు( గర్హుండు వనళొడు కగుట దెలుపుట 


శు అలా 


257 
261 
268 
268 
272 
215 


శ్రమదె దాంధ్ర ముహోభారతము 


శల్యపర్వము జు (పథమాశ్వాసము 





శ్రీ గిరిజాసమవాయమ 

హాగురుతరకుభగసంపదాలంబసదా 

యోగిజనషేమసమీ 

హాగర్భితదివ్య చిత్త హరిహరనాథా. 


క, దేవా జనమేజయథా 
(త్రీవల్టభు( డుత్ఫుకత్య రేఖాసౌమ్య 
(్రీవిలసితు. డె యిటను( 
జ స 
నా వైశంపాయనున కుదా త్రవినీతిన్‌. 2 


క. దురమున నమ్మెయి( గర్జుండు 
పరిమార్చంబడిన నల్పపరిజను( డెయ 
క్కు రుపతి య జయ్యు లగున 
య్యరులయెడం బివప నెట్టు లయ మునీం దా. లి 


లే. ఏను మును విన్నయకౌ్యరవేందపాండు 
విభుక నూజులచరితంబు వేడ్క. బెంచెం 
జెవులతియ్యంబు దళుకొత్త( జెప్పు మనను 
వారి దై నయనంతరవ ర్రనంబు, 4 


వ. అని యడిగిన వైశంపాయనం డమ్మహీనాయకున కి ట్లనియె నట్టు 
కర్ణుండు దెగెన దుర్యోధనుండు హతావ వశిష్టవసు సుధావరులు పరివేస్టింప( 
గొంచెపుమూ(కలతోడ విడిదలకుం జని సు దేర్ప విషాదం 
బుడిగె సముత్సాహడోహలి యె శల్యునిం దనకు సేనాపతి గావించి 
వేగుటయు బషపు బొలుపును వెలయ బొలికలనికి నడచె. బాండ 


వేయులును బలంబుతోడం బన్ని యేతెంచిన నయ్యిరువా(గునకు సురా 
సురసమరంబుశుం బోగిసం గామంబయ్యె నంత మధ్యాహ్న ంబున 
నమ్మ|దపతి యుధిష్టీరుపరాక్రమంబునం దెగియె. బదంపడి భటులుం 
జెలులు( జుట్టంబులును సమసిన నుక్కుదక్కి_ యక్కుురువిభుం డనిపని 
సాలించి వ బొండడ.డెందంబుతో నొక్కరుండు దొలంగం బాథి 
యొక ,_మడువు సొచ్చి దాగి యుండె నట గాలుపునుబ్బునం బొంపిరి 
వోవుపాండవేయు లతం డం దునికి యెజింగి యయ్యెడకు నరిగి 
నలిరే(గి చుట్టుముట్టి పిలిన వెడలి వడముడితోడి పెనంకువం బెద్దయుం 
(బొద్దు పెనంగి యా భూనాథుండును (బొద్దు ౫ సాల వాలినప్పుడు భీము 
గదాఘాఎంబున6  దొడలు ౨జిగి పడియు నంత నిశాసమయంబున 
నశ్యత్ఞామ గృపకృతవర్ములు దనకుందోడుగా ధర్మనందనస్కంధా 
వారంబు బొదివి పాంచాల్నపభ. ద కమూాత్స్య (పభృతిశేష సైన్యంబుల 
సమయించె మజునాండు సంజయుండు కురువ్నే తంబు నందుండి 
పూర్వాహ్ల్హంబున, గరినగరంబున కరుగుదెంచి. ల్‌ 


పొరింటొరి మోము బాష్పజలపూరము గమ్మ(గ నూర్ధ్యబాహు( డై 
చరణయుగంబు ద్మొటువడ సంభృతకోకత రాజవీథి నె 

వ్వరి( గని యైన హా మహితవైభవ హా ధృళరాష్ట్రపుత హా 
కరిపురనాథ యం చెయు(గు గద్ద దికం దగులంగ నెడ్చుచున్‌. 6 


జననయనచకోరానం 
దను( ఉ గున నృపచం|[దు( డనుచి-ం బయినవిడిం 
బున న స్తమించె నంచుం 


దనుడోలనభరితభూరిదై న్యుం డగుచున్‌. గ 


చని ధృతరాష్ష )మందరంబు [పవెళంచి లోవలికొలువున గా౭ంభారియుం 
గోడం[డును ఎ విదురుండ.ను మజయునసు దగి ఎచుట్టం ౧మిులునుం బరి వేష్టింప( 
గర్జులేమికి( బేముడించుపల 2లు నెల్ల నుల్లం బు దు పిల్ల నున్నయన్నర 
నాథు:గని డగ్గుత్తిక వెట్టుచుం. దనిపేరు సెప్పికొని చేరి రి పాద(పణామం 


బాచ రించి యేక్పు చెరయునె లుంగుతో ని నిట్టనియె 8 


(స 


గ ల్యపర్యము షు [ప్రథమాశ్వాసము 9 


జననాథ శల్యుండుసమసె సౌబలుయగీఓడ౧౧ నులూకుండుమడి సెసకల 
సంశ ప్తకులు గడచనిరి కాంభోజశడానీకములు దెగటాజె యవన 
పార్యతీయమై చృబలములు [దుంగ నల్‌ దిక్కుల మన్నీలుం దక్కు_గలుగు 


నరనాయకులును జచ్చిరి కుమారులు గణయయంగఎు6 దెగిరి కర్ణాత్మజులును 


బొలిసి రయ్య వృకోదరుపలుకు దప్ప 

కుండ దద్దదాదండ పచండనిహతి 

రెండ దొడలును విజిగి ధరి|తి( బెలుచ( 

గూలి రూపటి రారాజు ధూళి |[బుంగె. 9 


మణియు ధృష్టద్యుమ్నుండును కిఖండియు నుత్తమౌజుండును యుధా 
మన్యుండును లోనుగా 6 గలపాంచాలురును జేవిమాత్స్యపభ|[దక | పభృతి 
బలంబులు లోనుగా నవకశిష్ట =సంబులును సీమనుమ లైన పతి వింధ్యాది 
దౌపదేయులును సక లరథ సామజ ఘోటకసు భటస మెతంబుగా మృతి. 
బొంది రిట్లు కెఠరవశివిరం బును బాండవస్క ంధావారంబును విధివశంబున 
వనితావ శేషంబు లయ్యెనిందు( గృపకృతవర్ములు నశ్వత్ధామయు.గా 
మువ్వురును నందు6 బాండవు లేవ్లుకుును గృష్ష సాత్యకులుగా నేడ్యురును 
భవత్సుతుం డయినయుయుత్సుండును శేషించి రివ్విధంబున. బదునొ 
కండు నేడకాహిణులు నఖింజోణికి దుర్యోధను నదిపుం గావింపనుం 
జంపనుం బూను కాలం బగుటయు నాలంబున ని శేషత్వంబు నొందె నని 
చెప్పటయు నమ్మహిపతి మూూూల్లె విదురుండును వివశుం డై యొజగె 
గాంధాదియు ( గోడం డును జె యేది పుడమిం బడిరి తక్క_టిచుట్టం 
బులు మొగంబులు మొగుడం జి,రరూపంబు చందం బైరి సంజయ 
[పయత్నంబున నందటుం [గమంబునం దోశి రప్పుడు మేను వడంక 
నమ్మానవనాథుండు నలుడిక,_లకు మొగంబు (దిప్పి విదురు నుద్దేశించి 
పుతహినుండ ననాథుండనగుడ యెతింగితిం దమ్ముండ యిటమీంద 
నీవ నాకు గతి యగు మనుచు మగుడ నిగుడ. మూర్చాతిశయంబునం 
బరవశుం డయిన నతండును నారీజనంబును శీతాంబుసేచనంబులను 
లలితవ్య జన వీజనంబులను గొండొక పేపునకు సేద దేర్చినం గూర్చుండి 
యక్కు_రువిభుండు గుంభనిత్నిప్తభు జంగంబుచందంబున సిశ్వాసంబు 


రగు. తాత నుల నుక ంతాసముదయంబును 
సంజయు-డను రోదనంఒబు సేసిరి పదంపడి యవ్విచిత వీర్యనంద 
నుండు; 10 


అనఘ వళము గాదు మనసు గోడం!డమీ 

వదిన జుట్టమ లను సవనములకు (6 

బుచ్చు మనియె( బలుకు లచ్చుపా ఓడచుగ 

ద్రదిక దైన్యమెసంగ వీడను” డ, 11 


sy 


అన ఓయు నాతం డంచణ 
రును ములో జెప్ప వగల గుందుచు నల్ల 
లన తరుపున 


జనిరి మతియు Toe దె నంజయుం డల(తన్‌. 12 


అమ్మె దినీశ రుం డే గతి ని దుఃంధాతిశయంబునం. జెతులు విదిర్చి 
న్యా 


యాసూతన-.ద ళదికు),_ మొగం బయి, 18 


లేవురు నని సీవు చెప్ప నిప 
భాచేశకరములై చే 


తోవృత్తి వహింప. జొచ్చె డురారభంగిన్‌. 14 


ఇల గ 
పం దు 


Wh స 
యీ 


మూ 
ఆ సో త ఇడ A న ల ఆం అడు WE ౬ 
బని తం (పంగం దస దప మనుహవ్నుచ య:ంబున్‌, 15 
a ల్‌ - wa mn — = vn “Nn లే 
కనులు బు అత సుత౯ికాయపపము బాం వావరలిలలుం 
రా ౬... 
టు య సుతి She / 2 
జైనం గు; భక HE స నం FETC టు న 5 
వృతి, 
¥ oa అ బి వం దె ఆ జ్‌ ఖా ణి ఖో అ డా 
ట్టున్నను జం ద అయాం ల. రు) DE 
రెం భీ C= 


విన్న వి వు లిప్టు ESL NES బాకెె డిన్‌. 16 


రు 


UK 


ఇటర మ్ము నన్ను ( గౌ౮గిలంజర్ను కొడుకమయమ్మనూరా ర్పరావయ్యవృదు 
లగు మన్ను విడుచుట దగునె యేగఠి. బోవువాళము సెప్పుముకౌరవేం[ద 
యంద “*4పికలులనదయక యి ట్లు పేక్షించితినామింద (గృపయు( [బీయము 
నెక్కడ వోయె భూమీవలుగెలువంగి నుండు 2దీ వట్టాంటి నున్న వాండ 


వధికబలదుర్ని వారుండ వెననీక( 
బాండుప్పుతులచేత నపాట( వావు 
వచ్చె నిచ్చలు భక్తిమై వచ్చి కొలిచి 


గారవింప నిం కెవ్యరు గలరు నాకు. 18 
~ స్వే గాప్‌ లం 
కయ్యంపుమాట పుునయప్పుడు ఎవు నాతొడ, 19 
చాపాచారుం(డు ఇష గ్ర గృపు(డు నోర్థామరుం గల్ల నా 
కీపాండుకితిపాలపు శు లెదు రెం దెనాగ(డు గృప్యద్భుజా 
వ్యాపారుం డని. గర్జుం చొ-_రుయ హయం జేయు మద్చాణవి 
[a] షి 2 {a 

ద్యాపారీణత గల్లు నొక,_(తన య య నడ్ఫ్యువుర కా చేల్మి డిన్‌, 20 
మున్ను చెప్పిగవారు ష్‌. గలరు 
సుమ్ము బాప్రాకభగదత్తసోమద త 

(స్వ _ 
కకుగ్‌చూరి శద ఒశలంసింధు 
రాజవించానువిందాడిరొధిక వరులు. వి] 
ఎనును గర్జులయయ చమ్ములు 
నా నలువురు వీరు లైన నటు సూడు స్ఫెథా 
సూనుల నెట్ట జముంచెద 
న్‌ నమ్ముము నా బలంబును గలితనంబున్‌, ao 
అని యూటడిల్ల( ఎలకన 
త్‌ కై es ఆ కాని వార్యవి మము ఇం టాం 
డునరందసులులు న జ ఆ 
మనుతతలఠుతి. సన. గ TS ప 


ఖు 


జ జ జ అక ఇర సెం 


క వి 
హము గాక “నరుతచ.లాతుల తజ రుటా 








(్రమదాం[ధ మహాభారతము 


సమయించె నట్టు బుంబుక 


సముని శిఖండి6 గొని విథి కసాధ్యము గలదే. 


శరగురు( డట్టియోధు( డటె చచ్చె ననిన్‌ దొర గానివానిచే 
వెరవున లావునన్‌ జనులు వెక,_స మంద(6గ6 జేయుసింధుభూ 
వరు. డటెరిత వోయె ననివార్యుల బాహిక సోమదత్తులం 

బరు లవలీల( జంపి రటె పల్కుుదు నే మని యేను దై వమున్‌, 


నీనమ్మినభూరి శ వు( 

డేనికలా వత(డు నెందు నెన లెనిమగం 
డెనభగదత్తు(డును వ 

మ్ర్మైనతెజం గష్టె యేమి యందు గుమారా, 


నచ్చినకర్ణువిక్రమమునం బరవీరులయం దొకండునుం 
జచ్చుట లేదు దుర్షమము శల్యభుజావిభవంబు లోక ముల్‌ 
మెచ్చినయట్టి దందు నొకమెలు వినంబడ దమ్మహాత్ముల౯ 
(ముచ్చుల( జంపినట్టులు పరుల్‌ దెగటార్చిరి దైవ మిచ్చినన్‌, 


కొడుక తమ్ములు దోడ్చడ( గడంగి శతు 
వరుల గెలిచెద నంటివొక్క_రుండుదక్కా. 
కుండ సీతమ్ము 6గుజ్జల నూచముట్టు 
గొనియె నే విధి యేగతి( జనుదు6 జెపుమ. 


కదిసి పవనజు(డు బెట్టుగ 

గద (వెసిన( దొడలు విజీగి కయ్యపునేలన్‌ 
మద మణి పడినప్పుడు ని 

మది నే మని తల(చితో కుమార యెుంగన్‌, 


ఆని పెక్కుభంగుల వి.పించి... 


తల పంగ భాగ వంతుల కదాత్సశుభం బగు6 గాక పుణ్యహీ 


నుల కది గల్ల నేర్చునె తకూభవు లాజడి( బోయి రింకం గా 


నల జరియింప( బోవుటయ నా కుచితం బటు గాక చండి నై 


_ సిలిచితి నేని మాటలనె నిచ్చలు ఖీముండు చూండు చుండండే. 


24 


25 


26 


బ్ర. 


వ్ర 


29 
80 


రగ 


శల్వపర్వము అ [ప్రథమాశ్వాసము 7 


విను దురోధనదుళ్ళా 

సనుల( బలికిపలికి నిచ్చ చావుగ నప్పా 

వని యలు గాన నడవికి( 

జనుటయు మేలై నతెజ(గు సంజయ నాకున్‌, §9 


ఆని పలికి యత్యంతదుఃఖదూషి కస్వాంతుం డగుచు నమ్మ హీకాంతుండు 
నిట్టూర్పు సిగిడించి యాసూతనంవనున కి ట్ట్లనియి. వల 


సురసరిదాత్మ జుండును శర 

గురుండును గర్జుండు. దెగుటకుం దలశక యె 

వ్యరిబాహుబలము గొని యే 

మరి కోల్తల నేసి రొకొ_ మనవా రనికిన్‌, లి 


అని తనకొడుకుచలం బూహించి, వెర్‌ 


మును విదుదుంచు "| సెప్పెన నతిమూర్థమన రోగత్తి యనయీాసుయో 
ధనుచదితంబు గీ ఉఖిలధా ez సములు న్‌ "నర్చునా 
శన మని దాని. గొంద అఎచాతులు పాణి బట్ట రర నా 


రును మది హారిక ట్రటుల కుత్ర మయ్యె విధాత తిప్పునన్‌. 86 


అప్పు డటు లఈ(డు సెప్పంగ' 
దప్ప. దలంచినఫలంబు దగ. గుడువక పో. 
జొప్పడునె సూతనందన 


చెప్పు మనికి నెవ్వం డమకు సేనాపతి యై. 87 
దుదమున oD భు. నెదు ర్చ జాలును 
ద్ధరు( డొకరుండు గల్గిన విధి రోధిబలుండు శల్యు( డె 


వ్వరిభుజళ క్రిం ఉక్కెం గురువర్గము సంక్షయ మట్టు నెల్ప దు 
స్తరబవథాసిఖీమునిగదం డర గంుముు డెమ్మెయిన్‌, 


CMM హం. పా? లతకి అద కుం ఇ ర 
కపక తమల త్రిశ ఏరా అ లెబ్బంగి _బతికిరి ధృష్టద్యుమ్ను నీష్లిండీ 
, పముఖపాంచాలురును పజదిమాత "(పవ [దక పభ లో అంఎెలును 
(6 wot ba 

నామనుమ లై్లైన్నప ఎవింఛ్వాది |దౌపగయులును దక్కు నుం గలుగుయోధ 


శ్రీమదాంధ మహాభారతము 


వీరులు నెవ్విధంబున మృతి. బొందిరి పాండవు లేవురును బద్మనాభ 
సాత్యకులును యుయుత్పుండును నెత్తె అంగున.( దెగటారక తప్పి 
రింతయు( బరిపాటి. దెటపడం జెవ స మనిన విని సంజయుండు ధృత 


రాషున కి టనియె. 
“అఆ రా 


సూతసుతుండు( జేయ గలభారులు దర్పసమ।గ భూపతి 
(వాతము. బెక్కు దంజరధవాజిభటావలులుకా భుజాబల 
స్పీతులు వంతల డెగటారిన నోడి పీబికికా 
నీతనయుండు హినరథినియుతు( డై యటు లేంగి నెవ వ్పగన్‌. 


89 


40 


__; తృవాచాడ్యూండు దుర్కోధచునద వాతోవదోళంభు చేయుట్‌ ఎ 


వ, 


మందిరంబు( బవేశింపక యొక ,.బయల నిఖిలబంధుమి | తపరిజన 
వృతుం డై ES Se eh dG గృపార్ద9చిత్తుం డై కృపొచార్యుం 


వ! 


డన్న రేం (దున కి వ ట్రనియె. 


సమరము మిముబొంట్లకు ను 

త్రమధర్మం బిడియ తొంటి ధాత్రీశలు కృ 
త్యముగ ( గాసె యాచరించిరి 

తమకు సుగతి గోరి కీ ర్రితనురణమెయిన్‌. 
ఐనను నెకపలు కడ్డము 

గా నొడివెద దాని లెస్స గా విని యది మ 


[కచువ హాశయు తావ దురం దు తతర తకు గలుభూ 
చ ౧ 
రమణులు బంధుమి తులు దురంబున నుదదందాంయోద పల్‌ 


కాచు oe ప క చు ~~ 
యురి వను. వూారదకరో తనుకు అద కు తెరి. చాపం ము 
a క 

బల ఆన ఇ 2 త లా శ 
హరి తము గావ గా వె సి రషడిదిహాదంలాదనంపనన్‌, 


42 


48 


44 


శల్యపర్వము ఖే [పధమాళ్వాసము 


శ్వేతాశ్వుపాటవం బు 

ద్ద్యోతిత మై మజయంగా. జతుర్దంచరుచి 
స్పీత మగుగజముక్రియ నరు( 
డాతతకురు సె సన్యసరసియం ఎదు జరించున్‌. 


జ్యారవము నాదముగ నత్తి 
ఘోరత వైరు ల ఉకరణికోటికి రయదు 
ర్వారం బగునక్హు ల్సి 


రీరవము శితాస్ర్ర నఖపటిష త( రావ 


0 
అర్జుకోద [గద వశిఖ హరిమహాని 
ర 


లంబు | పేరేప వైరిబల|పకీ 


a) 


ణు 


గహనదహనవిహార మ్యుగముగ( జలుప( 
దేజిచూడను రాకున్కిి డెల్ల మధిప, 


a 


[దోణుండు సూ “నందచ%ంయడు [ద ణత తనూజు౧డు నెను 


[దాణపరాయణత్వమున దద ర్పము సూప 


కె 
(a 
uF ప పట నే 
దాణపరంపరల్‌ గుదియ పలుపు ఉందు మణ సిఐ! 
Ca డాం 


[(పాణము నాలిక అననా త అతుల మ ర్రుకత మె. 


ar 


ఇంతక మున్ను సెల బవెడుశువెనంబులపంగరం జతి 
న 


శ్రాంత త ( గుంది రిందు6 గల సె: ము అదెస( గల్లు 


అవ 
లీనా 
క్‌ —_ ల వాపి 
శ్చింతత నుల్చసిల్లెపరు చెకు) చెముక్పుక మెతక తనా 


రా అ 
బలవి కమఘను అగుదొర 
లిలిగిన మనసున ముర విన్నుక 
న్నులు నెడినటున్న ట్‌ యో 
కొల(దిం బొరిగొనుఓం “నవన్‌ నుకర మగున్‌. 
అని చెప్పి &ః కకవర్మశల్యగురుపు తులు ద 
అ క 


ఫిము (డు Doe ఆ Sea: అ ends ము 


46 


47 


48 


49 


CF 
5 


10 


శ్రీమదాం[ధ మహాభారతము 


ద్దామగతి నడరుకవ్యడి 
కే మిదజు( దల(ప నొక్క_యెత్తు కుమారా. 


అనిలసుతుండు పూని బలుపార (గ గొండొక దీర్చె యు నోర 
దినభుజసంపదం గొజ(త థీర్చంగ నింక( గడంగకుండునే 
మనకు నజాతళ తుని సమంచితమార్దవ మూ.ది సంధి సే 

య నుచితమైన కాలమిది యాగహముం జొరనికు చిత్తమున్‌,. 


సమరము నిష్కారణ వై 

రమునం బాటిల్లె నెల్ల రాజులు భరతో 
త్రములును మడిసిరి విడు కః 

పము దీర్భ[కోధు( డైనపతి కీ డొందున్‌. 


తమకు బం బెక్కినతటి 

సముచిత మగు విగహంబు శ|తుల కుత్సా 
హము మీజినపుడు గర్త 

వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్‌, 
కలవా రెల్టను చని 

తలన నిలిచెం గార్య మధిప తగ నొడంఎడు మి 
ట్టల మగునాత్మ వినాశము 

కలుగుట యది ఏపులపాతకం బం|డు బుధుల్‌, 


తనకై కాదేమఏినె 


.ల్హను గోరుట వినుము దా. దిళయ మొందెనయే 


నిని వారనియుడ్యోగం 
బునకు ఫలం బేమి రాజపుంగవ చెపుమా. 


=. నిను. గాచికొనుము నీవు 


న్నను సర్వమ గల్లు ధర్మనందనుని దగం 
గను మత(డు రాజ నని తన 
మనమున నెక్కించుకొనండు మదగర్యంంబుల్‌ . 


రీతి 


54 


ర్‌5్‌ 


56 


ర్‌ 


55 


ర్‌ి 


౭ 


శల్యపర్వము - (ప్రథమాశ్వాసము 11 


రాజ్యభాగంబు దగ ధృతరాష్ట్రునకును 

నీకు నన్నదమ్ములకు నాన్సపతి యొస(గు 

నాత(డెపుడు శుశూష సేయంగ (గోరు 

గురుజనములకు(గావునంగూడు టొప్పు. 60 


హరియును గా దనండు గరుణాన్వితుల్తై తగ నమ్మహాత్ము లె 
ప్పరుసున. గార్కనిశ్చయము వల్కిన( గీచకవై రియుం బురం 
దరతనయుండునుం గవలు దానికి మా ర్పలుకంగ నెమ్మెయిం 

జొర రగు సంధి యెట్టు ననసూయత నూలొని చేయు మిత్రటిన్‌. 61 


ఇంత చెప్పు టనికి నే నోడి పాణర 

క్షణము సేసికొనుట గాదు నీకు( 

బధ్య మనియు( దజిమి పల్కితి విను విన 

వేని నొచ్చి తలంచె దిట్టు అగుట. 62 


అని యగ్గొత ముండు కోకాయత్తచిత్తుం డగుచు దనకు హితోపదేశంబు 
సేసిన విని దుర్యోధనుండు వేండినిట్టూర్పు నిగకంచి యొక్కింత సేపు 
చింతా[కాంతుండై యూరకుండి |వాల్నినకనుదోయి విచ్చి యవ్వి 
(పవరుమొగంబు సూచి యిట్టనియె. 68 


చెడుటకు నోర్య కీ విటులు చెపి తి నాకు హితంబు నెయ్య మె 
కుడు గలయట్టిచుట్ట మ నకు శ నయశిక్షదగుం గదొ భరం 


పడి బవరంబులం బెచ(పభంగిని గార్యము దెల్బ( జాలిన 

ప్పుడు నిను రష్నణార్థి వని భూసురస సత్తమ Es ల 64 
సీకూరి పేర్మించేసి కెద దొల(౦గింపం జూచి సంది క ర్రవ్యం బని 
పలికితివి గాని యస్కలుకులు నాకు దుచిషంప వెట్టం టెని 65 
కపటంపుజూదంబు ఘటియించి రాజ జ్యంయిగి aU ధర్మ జుని మదిగుంద జేసీ 


ప 
సభ కేక వస్త్ర రసాల ముం వొళవాలి ముంద ౨. పలి యీడ్చి 
» శా లు 
నంది సేయగ బూని గౌరి యే౩ంఐచిా నవ్వవంమిన న పియం బొనర్చి 
పలుస్తరుగకాది సొభదు 5 క CE గొట్టి యత్తె అ6ంగున( గీ టడంచి 





12 


es 


Ae 


{ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నేడు దుళ్ళాసనునితొమ్ము నెత్తురనిల 
సుతుండుమదమున( |దావుట సూచి కొబ(త 
(పతినదేర్చునతండని భయము. బొంది. 
పొందుగోరిన నది యేల పొసంగుంజెపుమ. 


రాజులు భక్తిం గొల్వంగ ధరావలయం బఖిలంబు దర్చవి 
[భాజితవృత్సి నేలి యనురక్తుల( |బోచుచు శతుకోటికి 
నైజము దవ్వు. జేయుచు "నతి పమదంబున నున్న నాకు నిం 
కాజియె కాక యొక్కనిదయం గనురాజ్యసుఖంబు లేటికిన్‌. 
నిశ్చయం బిట్టిద యగుటంజేసి. 

పాడుతు నెట్టు పాండుపుతులతో( గయ్య 

న య స స కియ్యకొనుము 

పలుకు వినమి గాగ దలంపకు ముచితంబు 

తెజంగు దీరజనుల కెటు(గరాదె. 


=  విభవమునుం |బతాపమును వి[శ్రతకీర్తియు మాయ ధర్మపు 


[త భటసమానవృత్సమున దైన్యము నొందుట కోర్వ రాదు ఏ 
తభయత!: బోర. బేర్కొలని యుతాత్తపదంబున 'కేంగి భీష్మకుం 
భఖ భవజయ। దధాదులగుబంధుల మి|తుల( గూడు టొప్పగున్‌. 


అంత వలవ దిమ్మాట మగపాడి కాడితిం గాని. 


ఏను దెంపు చెసి యీయున్నర థిక జ 
నంబుతోడ( గడంగి నడంగి నడవ బెట్టు( 
దజీమి పాండురాజతనయుల మర్దింతు 
ననఘ నీవు మెచ్చునట్టు గాక. 


అన విని చుట్టు నున్న నృపు లందజు సంతస మంది యన్న రేం 
(దుని వినుతించి యోటమికి రోయుట నొందిన చింత వంత యె 
లను దిగం|దోచి నెమ్మనములన్‌ రణకౌతుక మావహిల్లునా 


నినములు దో(ప దర్పవచనంబుల నేనకు నుబ్చొనర్చుచున్‌. 


తా, 


ననింద్య పరాక్రమ లీల నున్న నాకాజియె. 


66 


67 
68 


69 


70 


"గ 


72 


శల్యపర్వము I (పథమాశా౭సము 18 


Sa దుర్కోధణు॥ లిజిరొందు బిడీబి నరోన్నంలీ తీరొండు చెడుటి ౩. 


వ, 


చెలంగి కృపకృతవర్మా శ్యత్థ్ఞామశ కునిశల్యులు గార్యంబు విచారించి 
కౌర వేశ్వరు నాలోకించి మన మీ ర్యాతి శివిరంబున ని దించుట యొప్ప 
దెట్టనినం గర్జుం దెగ టార్చుఓంజేసి పేర్చిన యుబ్బున( బాండ వులు 
పైకొని పరా క్రమింప నప్పశింప. గలుగు( బో యని తలంచెదము 
వినుము వంచన! దొలంగియుండి మవకుం గలచతురింగంబుల నాయి 
తంబు సేసికొని పెన(కువం బన్ని వారికి వెజంగగునట్టి బెట్టిదంపు టు 
రవడిం గదిసి రణంబు సేయుద మ కైన జయంబు గొనవచ్చునని 
చెప్పిన నవ్యసుమతీపతి పీతుండై యది లెస్సవెర వట్ట చేయద మని 
సముచితభంగిం దగువారల కెజింగించి కదలి యచటికి రెండా మడ యగు 
సరన్వతిపొంతం బయలిక బలంబులం గొని చని సకలజనవాహన సహా 
తంబుగా నమ్మహానదియం దిచ్చానురూ పస్నా నపానంబు లాద రించి 
వలయు తెజంగున వెనుక నడతెంచిన వివిధాహారకంబులం దువ్షి ( బొంది 
యిష్టాలాపంబులు సెబ్బచుండ నున్న సమయంబు ము న్నాకర్ణంబు 
నడపినదొరలును జి తసేనాదిభవ త్కుమారులును గద్జూూదాకు సత్య 
సేనుండును లోనై నయాప్త జనంబు లమ్మనుజనాధున కిట్టస్‌రి. 74 


వెరవును లావునుం గలిగి వికమసంపద సొంపు మీటి భూ 

వర భవదీయ మైన బలవర్గము నొడ్డన మేర్చ ఏకమై 

బురికొలుంపగ నిర్భయక( బోలెడునట్ల గ ( దాను ముంద రై 

తిరముగ6 జేయ జాలు నొకధీరు నొనర్పుము సైన్యనాథు( గన్‌. 75 


అనిన విని వృషస్క-ంధుండును బీనదీ ర్హభు జార్లకుండుకు భర్గవర లబ్ది 
జన్యు డును దివ్యా స్ర్రవేదియు నవ్యాహతవి క మోద్దాముండును నగు 
నళ్వత్థామ నాలోకించి యాదరభరితుండగుచు నాధరబణబివరుం డతని 
కిట్టనియె 76 
అనఘ నీవు నాకు నాచార్యునట్టుల 

నేడుగడయు( గాన పితము సెప్నం 

దగు బలాధినాథుండుగ6 జేయు నర్హుని 

నెల్ల వినంగ నిశ్చయింప వలయు, 77 


14 


చ 





శ్రీమదొం[ధ మహాభారతము 


అనుటయు నాతండిట్టు లను నజ్జనపాలున కాజినై పుణం 

బును మహనీయశౌర్యమును భూరిబలంబును సర్వశస్రవే 

దనము బరా|క్ర మోద్ధతియు ధైర్యసమ గతయుం గలండు శ 

ల్యుని రథినీపతిత్వమహి మోజ్జ్వలు( జేయుము కౌర వెశ్వరా. 78 


నినుంబట్టి పాండుపు తుల. 

దన మెనల్లురం దొరంగె ధరణీశ్వర యీ 

లోని. గడచిన పరమహితులు 
మనకు గలరె యితడు లోక మాన్యు (డు గాండే. 


కార్తికేయం డధీశుండుగా నమర్త్యు 
లెలమి6 బురికొని దై త్యుల గలుచుకర ణి 
మ్మదవిభుం డ|గణిగ నేది మనము నడచి 
కడి(దిపగజ జయింతము కౌరవేంద. 


= అనిన విసి సమ స్తజగతీపలును జయజయ శబ్దంబులతో శల్యుం బరి 


వేష్టించి సంగ రోత్సాహంబునం బొంగిరి కురునాథు౨డు గద్దియ డిగి 
సవినయంబున నమ్మ |దవిభున కభిమఖుం డై యిట్లనియె. . ౩81 


పొచ్చెము లేని నెయ్యమన బూని విపద్దశ నొంద కుండ(గా 

నెచ్చెలి. గావం జూచుమహనీయున కిట్టిద కాల మిప్పు డీ 

వచ్చుపడంగ సీభుజబలాతిశయంబున నద్భుతంపు గ 

ల్పిచ్చి కృత రుం జేయు నను నే నిసు జెందియు6 దూల( బోదునే. 582 


పూనుము చమూపతిత్యము 
నానమ్మినవారు నేను నరపతిబల స సం 
తానంబుతోడ( బ9ిజన 


మై నడచెద మ్మాకమింపు మరివర్శంబున్‌.. 88 


అన విని శల్యు( డిట్టనియె నమ్మనుజేందున కిప్పుడిఎత Ey 

రన మొనరింపనేల వసుధావర యే నిను( జేరినప్ట నా 

ధనమును (బాణమున్‌ బలవితానము నీకు సమర్పణంబు సే 

సినయవి గావి నీపనుపు సేసెదం గౌరవశే సనం గాచెదన్‌, 84 


రని 


శల్యపర్వము హై (పధమాక్యాసము 15 


భుజవీర్యంబున నచ్యుతార్జునులు నన్‌ బోలంగలే రళ్మాజవ 

చ్చి జయింపంగ6 గడంగినన్‌ సురలు నాచే నొత్తురే నేచి య 
క్క_జపుంజేవయు లావు జూపువడికిం గౌంతేయు లే యోర్తు రా 
[పజయున్‌ న్మిపజయుం దలంగ( జెంంగ6 బాటింతు నాటోపమున్‌. రిక్‌ 


అడిముడి దాణశాలదుల నక్క డి సెవికులం దెరల్వెదన్‌ 
గుజుకొని నాకు మాజుకొని కోల్కల( జేసిన వీర వర్గమున్‌ 
నజికెద( జూచుఖేచరగణంబుల కచ్చెరుపా టొనర్బెదన్‌ 
బజ పెద( బాండునందునుల. బాజక నిల్చిన రూ పడంచెదన్‌ 86 


గంగానందనుపోటు మెచ్చక గురుం గా దంచు రాధాతనూ 

జుం గీ డాడుచు నీత. డెవ్వ( డొకొ యంమన్‌ శల్బుఃడే యిట్టివా 

నిం గయ్యంబుల మున్ను గాన మనుచు న్వేభంగులం జూప టె 

లం గీర్తింప ధనుఃకళానిపుణలీవాఖేలతన్‌ జూ పెదన్‌. 87 


దురోంధ నుండు తల్యుని చేనానొయతంగాం హయుటిః: 


అని పలికిన నీసుతుండు పీతు=డై. కనకకలశకందబుప సక స్వతీజలంబులు 
దెప్పించి శాస్త్రోక్త, పకారంబునం దగుగాజులుం దానును సే వామధ్యంబున 
భ|ద్రవిధానో పేతంబుగా నమ్మదవిభు నభిషేకించి బలాధిపత్యపట్ట 
బంధంబు నిర ర్తించిన శంఖ భేరీ పముఖ దుంగళతూర్యరవంబుబు 


| 
వి అ 


సెలంగ సైనికసింహ నాదంబు లల్ల సిల్ల నప్పు డాశల్యు నుద్దేశించి 
దీవనలం బొగ డ్రల నఖభి.జనంబులును మఖరు లయి రిట్టుసంత సిల్లి సపరి 
వారంబుగా( గుగుభూమీశ్వరుండు విశామంబు నొందె నట్టేయెడ మున్ను 
సమరజయంబునం |బమోదభరితుం డగుచు నిజశిబిరంబునకుం జనిన 
పాండవా గజుండు బుధుమిత్రవరెననం ౦ దమళతమవికివ ఎం బోవం 
బనుపక యుచిత|పదేశంబున. బేరోలగం బుండి మనవారివలసివి శేషంబు 
లరయః జారులం బనిచినవా(డై వారలు మగిడివచ్చునంతకు నే మేని 
వినోదంబులం [బొద్దు వుచ్చి యక్కడియుత్సాహంబు తెఐం గంతయు 


భ్‌ యచ్యుతునాననం బాలోకించె యిట్టనియె 88 


16. 


౭ 


(శ్రీమదాం [భ మహాభారతము 


కురుపతి మృదరాఖు. దనకుకా బలముఖ్యునింగా నొనర్చి సం 

గరమున కుత్సహించె నధిక్కపమదంబున వారి సేనయుం 

దిర మయి పేర్చి యున్న యది దీనికి నెయ్యది సేయువార మీ 
వరయుము కార్యవృత్తి హృదయంబున( బాండవరక్షణోత్సుకా. 89 
నీ వెట్టు నిశ్చయించి పలికె దట్ట చేయదు ననిన నమ్మహీకాంతునకు 
మురాంతకుం డిట్లనియె. 90 


శల్యు నెటుంగుదు శౌర్య ధెర్యంబు లగ్గల మాతనికి బాహుబలఘనుండు 
గాంగేయకుంభజ కర్ణుల మిగిలెడు( గాదేని సము డగు గాని యసదు 


_ గొల దలంప(గరాదు కౌరవపలి మాన్యు. జేయుట నధిక విజ్బంభణంబు. 


జూపు భీమునకు నర్జునునకు నెనయంగ రాదు సాత్యకి కోర్వరాదు పార్ష 


తునకు' దతోదరులను మార్కొ_ని పెనంగి 

|బదుకరాదు నీవీట నాబల్లిదునకు 

నెదురురథికుని. గాన ననేక హేతి 

నిపుణశార్టూలవి క్రమ నీవు దక్క... 91 


ఒరు లయిన( బెక్కు దినముల 
బొరిగొను నీబలము నెల్ల ( టొరివోవ నతం 
డరిభంజన సీవైనం 


_ బర మోత్సాహమున నెల్టి పడ వై తతనిన్‌. రి 
అతడు మేనమామ యను కృప దక్కు.ము 


రాజధర్మమును బురస్కరించి 
యతులవి కమ|క్రియాపాఓవం బున 


నవ్విరోధినామ మడ(ప వలయు. 9g 


గాంగేయుని గుంభజు( గ 
ర్జుం గడచితి మింక నుద్దురుం డగుమ దే 


శూం గూల్పు మంతతోడ( దె 


గుం గురుపతిపని జయంబు గొనుము కడంకన్‌. 94 


ఆనిన విసి యుధిష్టిరుం డతని కిట్టనియె, 95 


రన 


శల్యపర్యము - (ప్రథమాశ్వాసము 17 


అనఘ నీవు చెప్పినట్టులు సేసెద 

మున్ను పలికినాండ నన్న రేందు 

కడిమి నాకు. బాలు గాం బూని యుద్యోగ 

వేళయందు నెల్ల వినుచు నుండ, 96 


సదనంబునకుం జని సుఖనిద సేయు మని పలికి పద్మనాభుని దన 
తమ్ములను ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకి [పముఖులను దక్కటి పరిజ 
నంబులను నిజమందిరంబులకుం బోవం బని చి వీతశల్యంబై న మాతం 
గంబుచందంబున శయ్యాాతలంబు సేరె బలంబంతయ నత్యంత 
సంతుష్టంబై విశాంతి నొందె నారాతీయే నిట వచ్చి సీకు( గర్హు 
వృత్తాంతంబు సెప్పి నీవ వనుప మగిడి చని తెలతెల వేగునప్పుడు కౌరవ 


సేనాసన్ని వేళంబు చరిత నాసమయంబున. 97 


కురుపతి పడవాళ్లం దగు 
దొరలకడకు సత్యరముగ దురమునకు భటో 

త్క_రము ననువు సేయటకై. 

బపహవసము ద లిర్బ. బస్‌ చె. బార్థివముఖ్యా. 98 


పనిచిన నెల్హ్లవారు నుల్చ్హంబుల నుత్సాహంబు లుల్పసిల్లం దమతమచతురం 
గంబులకు సవరణలు సంఘటింపం దొఢంగిన( దూర్యంబులు సెలంగ 
వొండొరుల( విబుచునెలు౭గులు నింగిముట్ట రధనేమి గజపదతుదంగబుర 
పుఓభటచర ణ సంఘట్టితం జగు ధరచీతలం బదువ బహుళం బగునులివు 
చం్యదోదయసమయమూర్షమానం బగు మహార్దవంబునినదంబు నను 
కరించె నట్టాయితంబై శల్యశక నికృతవర్మాశ్వత్థామలును దక్కు_నుం 
గల యోధవరులును నొక్కెడ ననుజ సహితుండై యున్న మనుజపతి 
సన్ని ధిగూడి యతండు వినం. దమలో సిట్టసిరి. 99 


ఓక6 డొక(డ పాండవుల దా. 

కక సెన్యోపెళగా ఢగతి నందయలు నొ 

క్కొాకతల గాం దలపడి వా 

రికడంక యుడుపంగవలయు. [గీడయ పోలెన్‌. 100 


La] 


Gah 


“ముదడాం,ధథధ మహాభారతము 
( 


(G0 


సక ముకక కకం వావగుచు నేఫొరే పోరికర జు సన. గెల్పుతేన 
మనకు సమయంబు సుండీ యట్లు గాక యొంటి 
మ జినణాడివానిం గని కాదా. నవాండును బంచవిథ 
కావల నొండగలవా(డని యొండొరులకుం జెప్పికొని కదిలి 
20౬కు నమ్మ(దపతి ముంగలి యై నడవం జను 

101 


అట్‌ కరప రు యుద న దం బొ బాడలుటు * 
వా లో థి @ 
చంచ వశం 


కతుల్‌ గల్సించు కర్ణ రుళంరుళా కలనవములును 
పరాాసంతానం౬ఒ గబళించు కర శీకరచ్చటాస్పురణములును 
భావించు నిర్భర బృంహితనిస్వనములు 

కద క బా నల్వం౬_ గావించు నున్న తగా త సముద్ధతులును 


ణ్‌ 
శ 
ty 
tif 
jy 
ఓ) 
tn 
a 
G9 
(1 
0 
G 
ర 


-(కపటు హెషలుం దగ న్న దీళ్లములై నశచెం దురంగముల్‌. 109 


gen ణా 
త కస్య మందికి. గాక్సులు సౌంయరవుంబుల చటులళత 
స అతయును 
కట చీలసిల్లు సూతజనంబు విస్ఫూర్జితంబు 
కమర కార్ప్‌ మ్రైాకక్షు, అన్న నవయనంబులవిభవాతికయవ్పు 
ఓసు రజ: లై [కాలు కెతనంబులసమ. ద్యోతితంబు 


_ 104 


శల్యపర్యము జే [పథ మాక్వ్యాసము 19 


కడ(కయు లావునుం గరంగి గట్టిగ ( గూర్చి యొనర్చినట్టి పే 

రొడళుల. దాల్మియుం గడిమియుం గలయం బరికించి యందు నే 
ర్పిడుకొని గాఢభంగి రటంఎంచినుచందడము నెమ్మనంబులం 

గడు. జెలు వొంద నుబ్బి వడి. గాల్బల మే6గెంగరం బుద|గతన్‌. 105 


వ. ఇట్లు కురుబలంబు సమరతలంబు చేరంబోవు నంతం బాండవబలంబును 


తే. 


జనుదెంచె ననిన విని యాంది కేయుండు సంజయున కిట్టనియె. 106 


సురనదీసుతు చావును గురుని చావు 

గర్జుచావును వినిన నాకర్ణములకు 

శలుు చావు దురోధనుచావు( జెప్పి 

యధికతరముగ సంతోష మావహింపు 107 
అమ్మ దవిభుని ధర్మజు. 

డెమ్మెయి. బరిమార్చ6 గౌరవేం్యదుని భిముం 

డెమ్మెయి. గీ టడంచె రణం 

బెమ్మెయి. బరిపొటి. జెల్లె నేర్పడం జెపుమా. 108 
అనుటయు సంజయుం డమ్మనుజసతి కి ట్టు వగచుకొలంది కడచనియె 
ధీరుండవై వార్త లవధరింపుము 109 
గంగాసుత గురుకర్దుల 

సంగరమున( బాండుసుతులు సంపుట గన్నా 

రం గనియ నీతనయు లా 


సం గూరిరి వారి. జంపు శల్యుం డనుచున్‌. 110 
దుర్యోధనుండు దిక్కు మాలి యుండియు నడియాసం జేసి తన్ను 
సంపన్నునింగా. దలంచుచు. 111 


అనుజులు6 దాను శల్యుని. [బియాతిశయందిన( జేరంబటోవనా 

యన మును కర్టుం డర్దుశశరాహతి. గూలిన నుబ్బి భీము. డా 

ర్చిన నడ లొంది తల్పడిలు చిత్తము లూఅటనొంద వారలం 

భవ నన పల్కు-౬ ౯ (శుతిసుఖం బొనరించె నుద్యగమూర్తియై, 112 


ఇట్లు సమరోత్సాహ సమ్మగుండయిన మదపకి సర్వతోభ దవ్యూహంబు 
వన్నించె నందు ముఖంబున మ,దపతి గర్జపు త పముఖపరివృతుండై 


బి0 


రొ 


(శ్రీమదాంధ మహాభారతము 


తాను నిలిచె వలపట శకయవన సమేతుండై కృపాచార్యుండును దాంపట. 
దిగర్శసహితుండై కృతవర్మయు వెనుకం గాంభోజసహాయుం డై 
యశ్వత్థామయు నడుమ. గురువీర పరిరక్షితుండయి కౌర వేశ్వరుండును 
నతనిముందట. గరిఘటాగభాగవర్హియై బహులచతురంగంబులతోడ 
శకునియు నిలుచునట్టుగా నొనర్చి కేర్పి యురవణించె నంతకమున్ను 
పాండవులు మూడు మొగంబులుగా మోహరించిరి ధృష్టద్యుమ్న శిఖండి 
సాత్యకు ల్మగేసరులుగా భీమార్జును అగజు న్మగభాగంబున శోభిల్లి 
సీతారూపవిద్యోతితంబైన  శల్ముకేతనంబు సూచి. తోచి 
నడచి" ఈనిన విని ధృతరాష్ట్రం డప్పటికి మనకు. బాండవులకుం 
గల సేనాంగంబులకొలంది యొుఖింగింపు మనవుడు సంజయుండా 
జనపతి కిట్టను మనకు. బదునొకండువేలు రధంబులును 
బదివేలు నేడు నూజు గజంబులును రెండులక్షలుహయంబులును మూడు 
కోట్టు పదాతులును వారికి నాణువేలు రథంబులును 'మూండువే లేనుం 
గులును లక్షగుజ్జంబులును గోటి కాల్బలంబులును గలిగియుండె నయ్యుడ్డ 
నంబు లొ౭డొంటి గెలుచు. నగ్గలిక డగ్గజియె నట్టియెడ. = 118 


ఒండొరులకా జబించుమతి నుద్భటలీలల( జాల నొప్పి య 
ప్పాండవకౌరవుల్‌ పెనంగుభంగి(6 గను ంగొనువేడ్క. నొక యో 
తండు మహాది నెక్క నన. దద్దయు. జె న్నగుబింబకాంతి న 

ర్కుం డభిరాము(డై. పౌడుపుగొండపయికావెలు గొందెంజూడం గన్‌. 114 


అరసి యనాగతం బెటు(గునట్టి మనంబులు గల్లుపాండుభూ 
వరసుతబంధుమి|తకురువర్గసుహృజ్ఞనకోటు అత్త జిం 

బొరసె నత్మిపమోదమును భూరివిషాదము నాంగ 'నంబుజో 

త్క-రము వికాస మయ్యెం గుముదంబులు మీలన మొందె నెంతయున్‌ .115 


కుం జరనికురుంబకుంభస్థలీసంగసి దూ రరుచులతో జెలిమి కేస. 
కేతన వ్రాతసంకీలితమాణిక్యరచ్మలగెడ విహారంబు సలిపి 


సైనికనికరవక్షస్థలపరిలి ప్రకాశ్మీర దీప్తుల గౌంగిలించి 


య. ప తచక్షుః (పభలు( దారు సరన మాడి 


శల్యపర్యము = (ప్రథమాశ్వాసము 


లే. యంకుజాలంబు లుభయ సైన్యంబులందు. 


వ, 


క్‌ 


వ. 
క్‌, 


బర గి బహువిధశ స్తాి స్రకిర ణత తుల 
బెరసి పాగ్భాగలక్ష్మి దీపించి మెజయ 
బాల్యర మణీయు (డగు చితభాను( డొప్పె. 


లే 


116 


-: వడపొండవ్రల వదునౌలిమిదోవోనాంబొయుద్ధ్‌ (పొరంభము :- 


ఇట్లు పూర్వుసంధ్యాసమయంబున.( దార్కొలని భరీప్రముఖతూర్యనిస్వ 


నంబులు నింగి వొంగం జెలంగ. 


ఒండొంటి. దాంకి హెతులు 

మండ(గ (౬ దచ్చూర్దతతులు మహిరాల(గ ను 
ద్దండత( గలయం బెరసెను 

రెండు మొనలు. (గసూరతరపరిన్ఫురణము ల 


ఇతె అంగున6 దలపడి. 


అరదం౭ందలు నరదంబుల( 
గరులు గరుల హం హారులC( గాల్వురు మణి గా 
ల్వుర. దాంకి పెనా 


గడుఖీకరభంగపలు మెచ్చుదేర గగనచరులకున్‌. 


చ. పెనుపును నాకసం బవియుబ్బంపాళముల్‌ దము న్ముగగర్జైత 


తే. 


ర్త 


స్వనములతో డి మేఘములచందము గా నొనరింప మీందియో 
ధనికర మేయుసాయకవితానము ఏషణవృషి గా రయం 


బున బయికొన్న యేనుంగులపోరునం దేరులు దేళె నెత్తుటన్‌. 


కరుఅగమి వెదఎ రధముర గాలుకొన౭గ 
ఏక మర లినకహూపకాక మును 
విరదమమగల మొత ములళు బిండిప(చు 


ee లితంపునెర్పు లచ్చెరువు. బెనుప, 


పటురయమున నావ్విమ లో 


క్క. బెక్కం (డెక్క రంనెకరిములు రుడెతి 


117 


118 
119 


120 


121 


బి 


Was 


eK 


౭? 


శ్రీమదాంధ్ర మహాభారతము 


తుటితాకృతులుగ విహరిం 
చుట యెక్కు_డు వేడ్క చేయ సురగణమునకున్‌ 


పలువుర నొక్కుడు నొక్కాస్‌( 
బలువురుం దెగటార్చుటయును బలు దెజ(గులమూC( 
కలు పలుదెజంగుల దలంపడి 


నొలియించుట పొలియుటయును బొరిను[గముగన్‌. 


చలమున౭ బోక పెన(గుకా 
లృలముపయిం దురగమును నిభంబులు టి 
బులు 6 గూడి కవిసి యింతిం 
తలు దునియలు సేత యనుచితకౌర్యముగాన్‌. 


తెల్పనిసవర ణ మెజయ స 

ముల్దసితము లగు తురంగములమొత్తము చం 
చల్లలితపక్ష ములు శో 

భిల్దుగతుల నొప్పునంచపిండుం బోలన్‌.. 


అయ్యిరువా( గును బేరు వాడునప్పుడు. 


గుణనినదము రణనేమి 

క్యణనంబుం దురగఖురరవము. గరిఘంటా 
రణనమును హేతిసంఘ 
ర్షణనాదము. దూర్య ఘోష సంపద ( గడచెన్‌. 


నెత్తుటం దోంగియు నిగిడి పోరెడువీరు లలరిన నడ మోదుగుల 
(గక్కు.నం దెగిపడి కదలెడుబాహుదండములు మహాభుజంగమ 
యవని రకాక్తంబు లై యున్న యట్టిబల్‌ దలలు గెందామర।! 
దజచుగా నెజి దప్ప నొఅగినగజములు గులిశభగ్నా చలకుల 


దునిసి తొజంగినజోదులకొడలు సామ 

జములకరములు నొండొంటిచందములు గ 
నుంగొనంగ వింత లగుటను సంగరాంగ 
అంబు రమణీయమును భీషణంబు లయ్యె. 


శల్వపర్వము జ్‌ [(పథమాళ్వాసము 98 


వమ చెప్పదు ర రొ దంపుటెసకమందు. 

దజచుమెదళులు జొంపులు నుజుము లైన 

యెమ్ము లిసుకయు సితచామరమ్ము లంచ 

లయ్యె రుధిరింపు టఉేజుల కప్పు డంప, 130 


ఏను మయ్యేజులలో వా 

హనములె యోడలుగ( జూడ నక్కజ మగును 

క్కున నుద్దామవిహారం 

బొనరించిరి వీరయోధు లుర్వీనాథా. 181 


ఇవిఇధంబునం బోరు ఘారంబై చెల్లుచుండ నుల్చ సిత విక్రమ విజృంధితు 
లగుభీమపార్ధులు నలిరేంగి నారాచ ముభనానా: 2 ఘల్‌ మన మొన. 
గనుపు గొట్టిన నది బెగడొంది మగిడిన న నమ్మెం ణ్‌ లుబ్బి పౌండ 
రేవదత్తంబుల నౌత్తుటయు ధ్బృష్టద్యుమ్నుండును శిఖండియుం గొంతే 
యా(గజు మున్నిడికొని తబుమం దోడన కవలును గడంగి ర ట్టాటో 


పదీపితులై న పాండవెయుల యురవడికి చో టచె సీబలంబు హాహాకారం 
బులతో( బలుదెసనల6 బజవం దొడంగినం గనుంగొని శల్యుండు సారథి 
కిట్లనియె. 182 
అల్లదె కంటె పాందుతశయా (గణితేరు సితాశ్వయు క్త మె 
తెలనియెరి గొపిానది తి వత మా వారిని యాన్నవె వాలుం 
షి (శతి) oc ke 
భిల్లుట మాన్నంగా వలయు ఖషణథభథ ఎగి రథంబు ర. ని 
మ్మెల్లజనంబు వాక మి యెర్పడ నం డెజటుంగంగ. వేసెవన్‌, 129 


సురలనై_ న గెలుతు దురమన విను నాకు. 

బాండుపుతు అ లెదురె భంశనమున 

నేర్పుబలుపు( జూపి నిన్ను కప్‌ ప్పింతు నా 

చేతిబరువు సూడు సూతవర్య. 134 


అ కెదురుగా నరదంబు సముచిత 
రయం నడప నమ్మ;|దపతి సము|ద దసము[ దెకంబుచందం దైన యా 


= 
wT wn” ఇటో జ్వర చో స వో YG a చో (1 
సనం అరసి ల్బ-మి చెలి లికట్టయుం అ యుడుపుఓ యిచ్చారు 
ల నము. స య ్ళ జా జ Pen “a 5 
బె uC గక జీ 9 క అ అ శ క a భా లా a పాట్‌ మ we 
జ ప స అ జ ఎవం లుల మ చ మా 


24 శ్రీమదారి[ధ మహాభారతము 
కలును మగుట నిగిడిన సం|గామంబు ఫీమం బయ్యె నందు నకులుండును 
గర్జపు తుండగు చిత సేనుండును దలపడి యొండొరువులకు. గతా 
స్రత్వంబును సమర విశారద తంబు జాపుదుం చనంగునెడ నాసూత 
పు[తుండు. 185 
కొడ్డకొడువలు బితసేనో నత్య సేన నుళర్భులు నతలునిచౌతం జచ్చుట 
ణి 
చ. నకులునిచాపదండము ఘన్మపదరంబునం దున్ని భాస్యరాం 
బక ములు మూ(డు ద్మీవగతి ఫాలతలంబున నాటి [తుంచెఘోా 
ఓకముల గేకనం ఏ౪ బడక విదళించి వధించె సూతు భే 
టక మును ఖడ్గముం గొని కడంగ.6 బయిం బరంగించె భల్రముల్‌ , 1836 
ర అనిశితభల్లములు దన 
మేనికి రాకుండ. బలుక మెజయ జడియుచున్‌ 
వే నిగిడి కదిసె మ్నాదీ 
సూనుం డాసూతసూతిసూనునరదమున్‌ . 187 
తే. కడిసి మీదికి లంఘించు మద మెలర్ప 
గళము దున్‌మిన నమ్మ సకం డొల్లే( 
గర్జపూరకింటస నంకిలితవివిథ 
రత్నరోచులు మయ రరాతలమున, 135 
భ్‌ ఇట్టు చితగే సేనుండు వడినం గనుంగొని కౌంతేయ సెనికు లార్చినం బేర్చిన 
కోక రోషంగణులు మనం౬ఒ.౨ ముప్పిరి గొన వాసిసోదరులు సత్య సేనుం 
డును సుశర్ముండు నప్పాండుపు! తుపెం గవిసిన నతండు వేతొక్క_తే 
రెకి_ ఐం విల్లెత్తి దండధరపచండమూర్తియె మూర్కొనిన నబ్బిరు 
దుమగ లయ్యరదంబు భల్చందుల నబకం దొడంగిన నుజక చిజునవ్వు 
నవ్వి. 1899 
చ. కడువడి సత్య 'సేముతురగంబృల. iC రాలక ౮5 రాసననం. కై 


కీ 


క్క_డిచిన నొండుతెేరికి రయందటుచ్రైమిుం జని యన చాప మె 
క్కి డుటయు నకు*_మారునినితేష్ప'ంబున నొంచి నెంచెంగ 


వంచియనుజన్ను. డగ దము వాసిసహోదరు రెండుతూపులన్‌. 140 


ల్‌ 


ఆతనిధను వాసుశర్ము. డుద్ధతి దలిర్చ( 

(దుంచుటయు నొ నొండువింట బల్‌దూపు (లొడల 

బఆపి వానిశిరంబును నబకి సత్య 

సేను విలు దుంచె నాపాండునూను. డధిప. 141 


ఆరాధేయతనూజు( డన్యధను వు[గాకారు. డై యెత్తి దు 
ర్వార[ప|కియ నేసి నావిశిఖముల్‌ వారించి యాతం డతి 
కూరస్సారశర[తయం బతనివడోభి త్తిం గీలించి 

నారాచంబులు రెండు దమ్మునిమెయికా నాటెం గడుకా బెట్టు।1న్‌. 142 
వా రలిగి యొక్కయుమ్మడి 

సారధి దెగటార్చి మార్చి చాపము దునియం 

దేరు వికలముగ మేను వి 


దారితముగ నేసి రర ద గస స్ఫురణన్‌. 148 
ఇవ్విధంబున త 144 


విర ధుండున్‌ పిసిక్సత్త చాపుండు శరావిస్థుండున్నై డుదిసీ 

వర సీపు తుండు చంచదు గ తరజిహ్వ ౧౦ బైనచండాహి నా. 

గర మాఖీలత. బొల్చుళ క్రిం గొని యల్కన్‌ సత్వరుం డయ్యె సు 

స్థిర సంరంభత సత్య 'సేనుం బడవచెం జూప జగ్గింపంగన్‌ . 145 
అన్న పాటు సూచి యనుజు( డుల్ల నం: ఎన 

నడలు కనలుం గదుర నంపవాకం 

గ ప్పె నకులు నంత: గాంచి ఖముకుమారు. 

డెయిదె నతని యరదమెకె_ నతడు. 145 
జట్లు దౌపదేయుంచగు శ్రుత సోముని యకదం బెక ఐలువిల్లు గొని 
యకు_మారుండును దోడుపడ నానుశర్వుని. జటుశరపక-ంపరఅ3౩ బొది 
వినం బొలివోక యశతండు. 147 


వాండితూపులు నకుజమై మూండు నాటి 


యిరువదింకఓిCం దత్పు తునియకము నెంప 
నర్దచర్శద బాజాహర నవ్విరోధి 
స తే దుసియమె నపా+-కుభూవరసుతుండు 148 


వడి 


తే. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


మాదీప్పుతునిచేళం గర్జుసుతు లీమాడ్కి-ం బడం జూచి వీ 
రో దేకం బెడలంగ నీసుతుబలం బొక్కుమ్మడిన్‌ విచ్చిన 
న్మదాధిపండు సింహనాదము రణన్మార్విసముల్దాసమున్‌ 
రౌదవ కమ నూచకంబులుగ సంరంభస్పురన్మూ ర్రియె. 149 


హస్తతల మెత్తి నిలునిలు మని యదల్ప. 

బోక తిరిగి యమ్మూ (కలు పోరి కమరెం 

బాండవేయుల మొనలు నుద్ధండవృ త్తి 

నురువణించిన. సంగర ముగమయ్యె. 150 


ఆడరి ధనంజయాదులగు నక _డివీరులు వికమింప ని 

క్కడ భవదీయనందనముఖ వభవోదృటయోధవర్గము 

ల్వడి. దలుమంగ నప్పుడు బలద్వయమన్‌ విశిఖాగ్ని పేర్చి యె 
క్కు_డయినభీతి నొండె రణఘోరత భూవర యేమి “సిప్పుదున్‌, 151 


ఇట్లు మధితం బయ్యును బౌరుషంబు పెంపున నిరువాంగును వేగంబు 
గుందక Des” Ne ఒర్చు[కందు గగనచరులకు. గన్నులపండు 
వుగా లృపాశర్యసంన ఘంటానినదంబులను నేమినిస్వనంబులను 
గతుకింక్‌ ణీక్వణ నంకను రింకారవంబులను హెషామోషంబులను భుజా 
మ. సింహకరాదం:._ లకు ది కటభేదనం బొనర్చ సమక 


ne డం బుండరికాక్ష రకతితులగు పాండు 


{ 
cf 
వ 
ప 5 
EA 
ve 
bX 
రే 


క్రి న దండిమ.గలు గూడికొని తజుమ ప. 
బాహాటోపంబు నూపిన; గార్చిచ్చు గవిసినం గలంగు మృగ 
కె బు నొందిన. 159 


సె మాతియున్‌; 158 


)నదికు ) స్ట నుల్కాపాత[పముఖంబులగు 
దుర్చి మిత్తంబులు బెడమిన నీ న గూడుకొని చేయంగల సైని 


శల్యపర్వము న (ప్రథమాశ్వాసము 27 


కులం గూర్చికొని తీరంబయి పెనంగి రట్టు 'పెనంగునెడ6 గడంగి తల 
కడచి మిగిలి మ దపతిమార్గణాసారంబు వర6గించుచు. బాండవా[గజు 
న గభాగంబున నున్న ఫీమ సేనసాత్యకిధృష్ట్యద్యుమ్న శిఖండి దౌపదేయ 
మాదేయులందాంి ప పర్మ్‌పదరం'౨ఎ నొప్పించి కదిసి యన్న ర పతికిని 
బదితూపుల వేడిమి సూపి మలసిన. బాంచాల పభ్యదకదలందు లాజెట్టి 
బిరుదుచుట్టు ముట్టిన. 154 


వాలి యతండు బాహువిభవం బలరి. చిక ర్చి రొ దతం 

గూల గజంబులుం గెడయుగుజ్జపుతండము( డెన్ళకేరులుం 

గీ లెడంచినట్ట పడు కేతువితానము నుగ్గునూచ మై 

రాబపదాతివర్గములు Te en [(బెవు ఏ "వలున్‌: 155 


మజయును. 156 


ఏరూపు లయిన రూపణ 


ఘోరాశనులట్ల్ట 4 శలుణకూరార్రంలల్‌ 
కౌరవులు వ రంగ బాండుకు 
మారుల సేనపము. దొరింగె మపసజాతూ. 157 


ఆట్టు దొరుంగదాత్మేణమార్షణాసారందుక వెగడుపడి యూాలతకము వారిక 
వ్యాగజు వెనక కొదిలన నముహెపక్‌ es bh మార్కాాని 
నిశిత విశిఖవర్షంబునం వొదివిన న నమ్మ 
మెనుచ్చివా చయ నా వ వంకడచి చమక నవ్యడ 


౧ 
రల 
Es 
o 
ఫ్ర 
“ 
Wh 
గే 
J 
tA 
0 
ప 
GA 
౭ 


అల ఆరి అద్‌ green Po En క Saf. త ఆల a జో 
ముడియు సహదేవుం వపు నరుకు. ర రు 


£8 


శ్రీమదోం[ ధ మహాభారతము 


హుపట్వుతమ్ములు నూపి ౮ 
ధిప యొండొరులకు సమత్వదీప్తాకృతు లె. 


ఒకని నొకని( బదిపదిసా 

యకముల నొప్పించె వీరు లగు పాండుకుమా 
రకు లేవక నంతట [దో 

ఇకుమారుండు మోము చిజబుతనగవృన నొప్పన్‌. 


కారు చితబర్దాశ్యముల మద 
పతి ధర్శితి. గూల్వె నడు దేరు 
డిగ్గి నిజగవాపడసత( యా పుల 


రవ్య సైన్యమునకు రాజముఖ్య. 


ఆనిలజునియశ్యముల( గూ 

ల్పినయప్పుడు శల్యునిం గలితనము మెజయం 
దనయంప వెల్లి చే ముం 

చె నకులుతమ్ముండు నీదుసేన దలంకన్‌. 


అతనిహయములు నమ్మ |దపతిశర ముల. 

బడిన నప్పాండవుని( దలకడచి బలము 

ఫోదిని నయోధముబ్యు( దత్పుతు( డపుడు 

గదిసె నాసహదేవుపై( గడిమి మెబయ,. 

కవిసివ దట్టతెం పసరు! “న్నులతోడ గృపాణపాణియై 
యవనికి దాంటి యాతనిళరావలి [మంచుచు( గిట్టి తేరి'పై 
కి వడి. జలంబుమై నరిగి కెకియపోలె శిరంబు [దుంచి వస 


డి్‌గ్ని 
యె వెస6 వొగడ్త కక్క ధర ణీశ్యర యొండురథంబుమీ దికిన్‌. 


ఇవ్విధంబున. 


సుతు. డీబ్లిన మ [దమవా 

పతి కోర. కోధవేగధది రితాత్మకు. డై 
నితశరపరంవరం ను 

దితిం బాండవసెనికులమదం ఒడంగించెన్‌. 


నే 


159 


160 


161 


162 


168 


164 
165 


166 


౭ 


శలయ్యపర్వము స (పఖమాశాసము 29 


—ళరల్భై భీమసెయుల గదాయద్ద ము 


ఉరవడి రథికజనంబుల.( 

దెరలిచి యేపారుకనదుతేరు మజయ ను 

ద్ధురగతి. గౌంతేయా[ గజు 

నరదమునకు( గవిసి వాలుకమ్ములు నిగుడన్‌. 167 


కనుగొని భీముండు గన్నుల నిప్పులు రాలశండాలకిలాలకంబి 

తంబును రిపు సైన్యదైన్య పదంణును నాత్మీ య వాపానీహర్షకరము 
నై శతథారామహాభుజగ క్షమాధరళ్ళంగ సమత నుద్యగ మగుచు 
నెనిమిదియంచుల నెనయగుమెబు3గుల దారుణం బగుగదాదండ ము గ 


(టా 


రేఖ సారించి రౌద ము[దేక మంచ + 
గదిసి మ(దాధిపునితురంగ ముల. జదియు 
మో(దె నాతండు దోమరమున( దదీయ 
విపులవక్షంబు ఖేదించె నృపవరేజ్య. 


ఉరమున నాటినఘనతో 

మరమును డాచేత( బెణికి మారుతి మె 

శ్వరుసూతు వైచె దానన 

ధరణిని బోరగిలంబడ నుద|గస్ఫురణన్‌. 169 


విరథుం డై సాలన్‌ వ దర్పమున నబ్వరుండు 'మోరంపుము 

ద్గరముం గేల నమర్చి లేరు డిగి దుర్దాంతాకృతికా వ్యజభా 

సుర కుండను దండచండయము(శుకా హలో గఫాలాక్షుండు౯ 

సరి సేయం దగువారు గాంగం బొలిదెకా సంస్తుక్యసంరంభతన్‌. 170 


ఇ ట్రవష్టంభవిజృంభితుం డైనయాసేనాధిపతిం జూ యేచి భీము 
డుద్దామ రభసంబున నతనికి సమ్ముఖంబు గా నడరినం బణవాది కాది త 
నిర్భర నినదంబులు సెలంగ నప్పు డయ్యిదువాగు. నిరువుక నేనికపోరు 
చూచువిధంబునం గను6 గొనుచు గదారణంబునకు శల్యుండు దక్క 
మారుతి మూర్కొన. జాలుమేటి మగలు నివ్వడముడి వెలి గా నిమ్మ [ద 


ల 


పతిమీంద. గవియునల్టిజెట్టివిరుదులుం గలరే యనుచు నచ్చెరు బొందు 
చుండ. 171 
మండల [పచారమహితాక్స కులు గర్డ 


Lk 
నలుగ6 బొలిచి మాలయమలసి అంకె 
లెనంగ౮ బోరి కమరి యే పారువృ షభయు 
గంబునట్టు మాలు గక సి ర్‌ం, 172 


మదమున నిమ్మెయిం గదిసి ముదవిభుండును భీమ సేను(డుకా 
గదలమెజంగు లాకసము |గమ్మ (గ నుదృటభంగి. (దిప్పి బె 
ట్లెదముగ [వేయ నిప్పులు వడిం దొర(గించె సమ్మగవిస్మయ 
[పదరవభంగు లై... పరస్పర ఘోరవిఘట్టనంబుసన్‌ . 178 


ఇటు దొడంగి. 
య 


ధిక్కారంబులు చరణద 

భక్కాారంబులును మెజయ బలువు వెరవు పే 

రుక్కును నెిక్కుడు వేగము 

నక్క_జములు గా సుదీర్దులై పోరునెడన్‌. 175 


వెరవున నంగ ముల్‌ నుసుల్నవెటులు వమ్ముగ( దాంకినఫ్టు ది 
క్కరిరదన్నపహార మలం గంప నొందక యుండుమేదినీ 
ధర ముల బోల్ప( బ ట్టగునుద గ పుమూర్తుల కిద అందు ని 
పురరభసంబు శౌర్యము పటుత్వము. (దానున. బెట్టిన ట్రగున్‌ . 176 


ఒక్‌ ,-క,_మా జుద్బున, 177 
ఎనిమిదియడుగులకొలండని 
వెనువెనుకకు( బోయి నిగిడి వెగంబున౭ గి 


ట్టిన యెడ ందగరుల వడిందాం 
కునగంబులభంగి దోంచు. గురుకులముఖ్యా: 178 


ఇత్తెఅంగున6 బనంగి నెత్తుట జొ త్తిల్రినయంగంబులు పుష్చితకించుకంబులం 
బోల( బర్మిశమంబు నొందియు. బొలివోవనిదర్చంబున. 179 


లి 


ల 


పర్యము - |పథమాళ్వాసము లి] 


Q 
లీ (న 


హైం 


గి దాయి ద్ద మన మూర్శ్భి తుడై భళ్ల్యూణిC గ్ర) వుండు తొలంగం 


రగ 


గాొణిపోవ్రుది_ 


ఇరువురును సందు సూడక 

వెర వెడలినయా గహముల (వెసినగద లొం 

డొరులమెడల కెలకుల బ 

ల్నరములు దాంకుటయు వారిలం బడి రధిపా, 180 


ఇవ్వ్రధం బున నమ్మహావీరులు మూకృల్లుటయు నుభయ సెన్యజనంబులును 
హాహాకారముఖరు లై రట్టియెడ 6 గృపాచార్యుండు శల్యుకడకు 6 దన 
రథంబు రయంబునం బజపించి. 181 


పడియును గద విడువనియ 

క్క_డిందిమగని (గుచ్చి యెత్తి గారవమున నం 

డిడి తొలంగం గొనిపోయెను 

వడముడి దెప్పిజియె నంత వసుధాధీశా. 182 


తెప్పిజీ లేవి చూచి సేవ దేజిగియక్ము|దపతిం బేరుకొని యుద్దండగదా 
దండ మండితం బై నకరంబునం బిలిచె నయ్యుద్ధతి సహా-ప(జాలక సింహ 
నాదంబుతోడ. దూర్యస్వనంబులు సెలంగ6 గురుభూవరుముందరి సెనికులు 
కధసం..గా నతండును. గూడికొని తుమ గవిసినం గౌంతేయాగజు 
నగభాగంబున రధికులు చేకితానపురస్సరు లై యూర్పులు నింగి ముట్ట 
నయ్యనిలతనయు. దలకడచి వారిం దలపడి పెనంగి రప్పుడు. 188 


ఆకార వ్యవిభుండు వ[జక కరినం బై యొప్పుపాసంబు దీ 

ప్రాకారోజ్ఞలవ త్తి నెత్తి నిజ సైన్యం బుబ్బునం (గాల. గే 

లికల్పంబుగ మింట జంటమెలు(గు ల్నిండం |బదీప్త క్రమ 

(శ్రీకాంతుం డగుచేకితాను. బడవై చెం జూప అగ్గింప(గన్‌, 184 


కట్టు చేకితానుండు వీతాసుం డైనం గని కౌంకేయులు గోపాటోపంబున 
సెన్యో పేతగతిం గడంగి కౌరవ సెన్య-బు పై6 బటుబాణంబులు గురియుచు 
నడరిన శల్యుండు ధర్మపు తుని దుర్యోధనుండు ధృష్టగద్యుమ్ను నమ్మ హీ 
పతి పనుప నశ్వర్థామతిగర్తులు మూండువేలగథ బులవారు వివ్వచ్చుని 


న్ని 


లద 


శ్రమదాం[ధ వుహాభారతము 


మహోత్సాంబున మార్కొ-నిరి తక్కటియోధులు సేనయు నవ్విరోధివరూ 
ధిని గలయం బెరయుటయు నక్క_జం బయ్యె నప్పుడు పెంధూళి యెగసి 
చూడ్కులు నిగుడ కున్నను సైనికుల సింహనాదంబులు సెలంగం జేయు 
టయు బిరుదులు [పక టించుటయు బోధకంబుగా6 బోరిన బోరనం దొరంగు 
శోణితం బారేణువు నడంచినం [బయం బంది యిరువాంగును | వేయుండు 
పొడువుం డనునెలుంగులు నింగి ముట్ట బెనంగు నట్టియెడ. 185 


బరవస మొప్ప మ[దపతి పా ండవముబ్యునిమీంద. గాండముల్‌ 

గురిసిన నానృపాలు(డు నకుంరితు6 డై పదునాల్గుతూపు ల 
న్నరపకిమేన( [గుచ్చి యెలనవ్వున నొప్పిన నమ్మహీపపే 

రురమున నాప నారధికు, డొక్క సముజ్జ్యలబాణ మేడ్తెజన్‌. 186 


నాటినం గనలి యమ్మృనుజేందుండు చందసేనుండను తదీయచ [క 
రక్షకుం దునిమి నవనారాచంబులు సారథిమేన నిగిడించె. 187 
ఆపుడు శినివరుండు నన. సుక బేడి 

బలము శల్యు. దీ. చభంగి. బొదువ 

నాత( డాధనంజయా[గణి. బటుతర 

పంచమార్గముల నొంచె నధిప, 188 
విను మరువదియిడమ్ముల 

శినిమనుమని యు బృడంచె( జేదిరధికులం 

దుసిమెం దీవశరోత ర 

మన. సతత దదాపు సముద్భృఓభంగిన్‌ . 189 
కవలు తనమీద రయమున. 

గవిసిన నిశితతరసాయకములను మౌర్వీ 

రవము నెలంగ(గ వారల 

యవయవముల నినిచె నత డహంకృతి వ 190 
కను(గొని ధర్మసూతి భుజగర్య మెలర్పంగ బెట్టు గిట్టి శ 

ల్యునిమెయి( దీ వమార్గణసముత్కరముం బర(గింది కేతువు 

దునిమిన నాలం డాపతికి. దూపులవేఃడిమి సూసి వాయుసూ 

నునీ( గవలకా శినిపవరు నొంచె వడిం బదియేసి యమ్ములన్‌. 191 


En 


cm 


శల్యపర్వము జ (పధమాశ్వాసము 89 


నొంచి మదించి భేచర మనోహరుం డై వడి ధర్మపుతు |సు 
కించి మహో గ బాణపరికిలితదేహుని జేసె దానం గో 
పించి శితాస్త్రముల్‌ గవలు భీముడు సాత్యకియుం గడంక గు 


ప్పించిన వాని, దుంచి శరపీడితదేహుల( జేసె వారలన్‌. 192 
చేసి యొండొకభాసితధ్వజం బె క్తించి మెజసిన 198 


భీము( డాతనిమెయి బెడిదంపువారసం బడరించి వెండియ నట్టి వేడు 
వజ పె సాత్యకి శతబాణంబు లతనిపై బెట్టేసె మృాదితొల్పట్టి యైదు 
తీీవాస్త్రముల సహదేవుండు పదునాలు గమ్ముల నవ్వీరునంగక ముల 

బరంగించి రమ్మ[దపతి భీమసేనాదు లైనయన్నలువుర నతిరయమున 


వరుస డెబ్బదిమూ(టను నిరువదేను 

వా(డితూపుల నేనింట మూ:డుమార్ల 

ణముల( వీడితులుగ( జేసి నజకె భల్ణ 

నిహతి సహదేవుచాపంబు నృపవరేణ్య. 194 


ఆమా దీసుతు( డన్యచాపధరు( డై యత్య్యుగ బాణంబులకా 
మామా యెక్కడ. బోయె దంచు వెస నమ్మ(దేస నేయంగ ను 
ద్దామోద (గత భీమసాత్యకులు శాత|పస్సురన్మార్గణ 


స్తోమంబుల్‌ గురియంగ ధర్లసుతు(డుం దూపుల్‌ మెయిం గువ్వ(గన్‌.195 


కలయ(గ నెత్తురుల్‌ దొర(గ గ్లైరిక విర్ణర జాలర ంజితా 

చలమును బోలి పొల్పెసంగి శల్ఫు(డు వారల నస్త్రపంచకం 

బుల వెస నొంచి (తుంచె. గురుభూవర ధర్మజుచాప మప్పుడా 

బలమును శౌర్యముకా సురలు |పస్తుతి సేయ మహో గమూర్తియె 196 


వేజొకచాప మెత్తి పృధివఏవర ధర్మతనూజు( డింతతో. 

దీఅ(గ(౬ జేయుదుం బగ యతి పకటంబుగ నంచు సూతుమై 

దూజ6 దురంగమాంగములు దూ(టులు వోవంగ శల్ఫ్యునెమ్ములకా 

గీట సిడంబు గాడ బర(గిందె సముజ్జ్యలచండకాండ ముల్‌. 197 


ఇవ్విధంబున విజృంభించిన, 198 


84 


శ్రీమదాం[ధ మహాధారతము 


కోపించి యతండు దర్పా 

టోప ముద |గముగ దశపటు పదరము లా 

భూపాలుమేన( జొనిపిన 

భూపాలక యాత, డొల్పంటోవుటయు వెసన్‌. 199 


వ ధర్యారాడా క్‌ల్యుని బాణందులచోలో మూర్శి తుం డ్‌గుటు |: 


శై నేయు. డడరి యుజ్జ్వుల 

నానావిశిఖముల మృదసరపతి( బొదువం 

దా నలిగి విల్లు దునియలు 

గా నొకభల్లమున నేసె గర్వోద్ధతు( డై. 200 
ఆర ధథికవరుని నకులుని 

మారుతి సహదేవ మూ(డుమార్గణముల నే 

పార(గ బలుపారంగ రయ 

మారంగ నొప్పించె నమ్మ హాభుజు( డధిపా. 201 
అంతం దెలిసి యక్కెంళేయా[గజుండు మదపతి ముద్గరంబున నేయ 
నివ్విరోధిపై సాఎ్యకి దోమరంబున వృకోద వండు భల్ణంబును నకులుండు 
శక్తియు సహదేవుండు గదయును (బయోగించిన నయ్యోధవరుండు వాని 
నన్నింటిని మింట మెజుంగు లడరువెడ(దమ్ములు వర౦గించి (తుంచి 
యార్చినం బేర్మినరోషంబున నాకృష్టానుజాండు సారధి మూండువాండి 
తు*పుల నవ్విరోధి రె:డుబాణంబుల బెర్చీసినం (గోధదీప్తుండై (ప్రచండ 
కాండంబుల నయ్యేవురను (సుక్కించిన సీపు[తుం డతని చేత( బాండు 
పుత్రులు పొలియుదు రని ౯౪౭చె నట్లు భాసమానుం డైన సేనాపతిం 
గని భీమసేనుండు సహింపక తెంపున బెట్టు గిబ్బైన, 202 
కినిమనుమ(డు గవలను డో 

డన యురవడి నడరి పొదువుటయు నగ్గలికం 

బఇనం౮గ నతం డానలువుర 

కనబు( గడంకయును సరకు గా గొన కదిపా. 208 
ఇల్లు పెనంగుచుండ( బాండవాగజుండు మున్ను దనచేత( జచ్చినచం[ద 
"సీనుతో కివాగి ద్యుమత్వేన ( దల దైవ్య నస జ కర క్షక హీనుం 


శల్యపర్వము a [పధమాశ్వాసము వ్‌ 


డయ్యును బొలివోనికనలున శల్యుడు సటలు వెటికినం గోపించుసింగం 
బుచందంబై సమీరణసుతాదులగు జోదులనలువునయంగం౭బుల( 
దురంగనికరశరీరసార థినికాయసహితంబుగా బహువిధ  విశిఖంబులు 
వర(గించి నెత్తురులు దొర(గించినం గని యాధర్మనంద నుండు విషా 
దంబు నొంది నిజాంతర్గతంబున. 204 


హరివచనంబు లసత్యత( 

బొరయంగ నేగ్చ నొకొ మద భూపతిబాహు 

స్పురణము భీమాదిరధిక 

వరు లోర్యని యట్లు గాగ వాలెడి( దోడ్తోన్‌. 205 


అని తలపోసి తనబలమునకు( జేయి వీచిన. దోయథివీచివితానవిలాసంబు 
చందంబున జతురంగంబులు శల్యుని పై6 గవిసిన నాధై ర్యధౌ రేయండు 
మందరనగలబులీల ( గైకొని వారలం గలంచి పాంచాలపుత పభృతి 
యోధ|[పకరంబులను బాండవ్శ్నాగజునిం బరమసాం[దతీ వశరాంధకారం 
బున( గప్పి సింహనాదంబు చేసిన. 206 


దివిజగరుడఖచ రాదులు 

వివిధవచనరచన లెస(గ వినుతించిరి శా 

తవభీకరు డగునమ్మ 

దవిభునిరణవిహర ణములు ధరణీనాధా. 207 


ఆసమయంబున. 208 


గురుసుతు(డు పెను బాపుగా నరుని(బొదివి 

యధిపసంశ ప్రకులువివిధా స్రతతుల( 

గప్పి రత డందజను జండకాండ విదళి 

తాంగులుగ(జేసె దోర్లీ యతిశయిల్లు. 209 


తెరలక వారు పై పయి నుదీర్ణ సముద్ధతి. (గమ్మి వాజులకా 

హరిని సిడంబుపెం గదియ నాతండు నేడ్సడ బాణవర్షముం 

గురిసిరి కౌరవేందుమొనకుం |బమదం బగు ఘోరభంగి న 
ప్పరుషపరా[క్రమస్ఫురణ పార్థివసత్తమ కాన మెయ్యెడన్‌. 210 


“గ 


14 


శ 
‘ tn 


సూపిన నాభూవర 


ఇటు దళ-హాచికిం జేయార్బ రాకుండ దర్పంబు సూన్‌ 

కుమారవర్యుండు వ్రిర్యాగహావేశంబున విజృంభించి భల్లార్థచంద మరి 
కాళు పవాకాచ పముఖవికిఖపరంపరలు వరంగింప నవి యా సైనికుల 
fut గహాక్చాయు ( గేతనంబులు [దుంచియు! బాణంబులు నజకియు 
జాడాదకంఒలు విజచియు సూతుల గీటడంచియ నకదందు_ 6 జెక్కింయు 
కఒమబువులు పొళ్ట 'సీసియు( జామరంబులు దువిమియు నాతపష్మ్యతం 
ము రూపుమాపియు నెత్తురు లురిలించియుం గండలు దొరి(గించియు 


షలిచియుం గాళ్లు (దుంచియు. జేతులు దుసిమియు [వయ్య 
లు సీజియ మర్మంబుల' జొచ్చియు మకుటంబులు 


ముగా అతడు 
కలి యుల దలలు రాల్చియు. [బాణంబుళఖు పీల్చి యు రె దం బావహిం 


శా అయుకాలరు _దుని సం[కేడనంబుచందంబు దోంచె నప్పుడు రధికవ 


వ మంత ల. డగటారె నవ్వాండిమగండు శేరడవి దహించుదావ 
న ల్‌ న. sR 1 
హెవక విచందం౬ఒున వెలింగె. దదయతఎ మహిమ సహింపక యుద్దామ 


“తి నకాతామ గవి! సి యక్క_వ్వడిం దొ డది దురంబొనర్చె నందు, 911 
ఆతడు పం డెడువాలమ్ము లాబీభత్సుమె ము. (గుచ్చి కృష్ణుఫమెసయందు. 
జడ వా(డిరాపుణు వఅపిన మడిలోన నగ్గించి యవ్వీరు( డల6(తిశగవు 
త రధమల సూతుని. గూల్చి యాతనితనువున నెజతిగగొనక నామె 
మూ:డుమారణములుము స౬ంబుపరిఘంబునాత (డునిగి కంసన ఎయు నదియు 


a 
నకు రుడు దోడుతోడ నె దాయునిరి= 
|| 


కాండముల( |దుంచి పటు యక[తయంబు 

బానిపె నవ్చిపు మన మార్కొనియె నపుడు 

జో ళో మెల సా అ wx (సనగ 

న అంప ఎట్ట స౩శ పక [వజంబు 219 

క తెరుస. ౨|2 
నో 


నో 
అ పంద. బతి వ వ 
పహ చ య ౫ పల ఐంళి యాయ న చ్చాంచాలో 
క్‌ పాద టో త 
ఎ) నెకనారసమునకుకు 


చు ఈం చు 
అగ నంలండు గినుక ్ళ్యెనకం బెస6గన్‌. 214 


శల్యపర్వము జ (పథమాళ్యాసము 87 


ఇత్తెఅంగున, 215 
సురధు( గూల్చి యతనియరదంబు పైకి ను 

ద్దురత నరిగి గుకుసుతుండు చండ 

కాండ సమితి నిగుడ గాండివిం దాడి సం 

శపకులకు సంతసం బొనర్చె. 216 
ఆఅయ్యవసరంబున. 217 
కురుపతి ధృష్టద్యుమ్నుని 

యురవడి గద నిలువరించి యుద్ధతి మెజయన్‌ 

శరపంచకమున నెంచెను 

బర (గించెళు మజయు నవకిబాణము లొడలన్‌. 219 
అత (డు డెబ్బ వెయ మ్ముల నతని .నొంప 

నన్న రేం దుండు( జేశ్సడ ననుజసమితి 

బలయుతంబుగ నడరి యబ్బలియుమీ(ద 

గురిని రస్త్ర శ స్ర్రంబులు సరవ రేణ్య. 9219 
ఆ పాంచాలోత్తము. డు 

ద్దీపితకోపు( డయి వారి( ద[వతరశరా 

టోపంలబునం గలయె రయం 


జెపారంగ నాత్మ సెక కేడెణ మునిః 220 
క్యపకృతవ వర్మలం గడిమి( గిట్ట నిల్ల-డీి [ప్రభదకుల్‌ మహో 


| గపువడి దోడ్పుడఎగ భుజగర్యము సూపిశ నాబలాథ్యులుం 
గుపితమననసు,_లై బలుపు(గో ల్తల( బేర్చినలావు చేవ క 
య్యపువెర వెపు దాల్మి సరి నచ్చెరుపాటున ముంచె( జూపటఅన్‌, 22! 


సెట్‌ 


అప్పుడు శల్యుం డు యుధిష్టిక భీమ సేననకులసహదేవసాత త్యకి పముఖుల పై పె 
బటు బాణంబులు bu నొప్పించిన. 229 


నకులుడు రభ నంబుక సా 

యకదశక మకనియురంబునందు. వొనుపస 
భుకుటి యగుచు నయ్యిల్డుని( 

(దికాంచముల నొంచి యతండు దీపించె నృపా, 


11 
15 
లలి 


88 


Gb 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


తక_టినలువురు వొదివిన 

నొక్కొాకనిశరీరమున మహోగా స్రంబుల్‌ 

"పెక్కులు వెస( బజపి మదం 

బెక్కి_ నకులుధనువు దునిమె నిషసహితముగన్‌. 224 


కట్టు శల్యుండు విజృంభించిన, గోపించి. 225 


నకులుం డొండొక చాప మెత్తి పటుబాణ | శేణి( బర్వింప( గీ 

చకవిధ్వంసి నిగిడ్బె షష్టిశరముల్‌ శ్రై నేయ. డుద్దీప్తసా 

యకముల్‌ దొమ్మిది యేయ ధర్మ సుతు( డీరైదమ్ము లమ్మ దదనా 
యకుపై నన్నియు( విన్న తమ్ము (డును దోడై నాట నాటెం గడున్‌. 226 


ఆత(డు వెస నవస ప్తతి శితశిలీము 

ఖముల సాత్యకి నొంచి మార్గణముతోడ 

ధనువు |దుంచి రధ్యమ్ములధరణి( గూల్చి 

పదిపదుల్‌ బలు(దూపులు వజపె మేన. 22" 


ఇవ్విధమున శినివీరుని 

[కొవ్వు చెజచి పాండుపు తకులబాణంబుల్‌ 
నివ్యటిలనీక నలువుర 

నవ్వీరుండు నొవ్వ నెసె నద్భుతభంగిన్‌. 228 
పాండవ లట్లు మదవతి బాణములం దెరలంగ( జూచి తా 

నొండొక తేరికిం జని సముద్ధతి సాత్యకి దా(కె నాతనిం 

జండతర |పచార అతత డె వెస వారు గూడి యు 

ద్దండత సూపి 


to 


రక క, జపుదర్చ మెలర్చం బెనంగా నాళ(డున్‌, 229 


కథవరత్డ నట్టొక(డ యచి పెనంగుట6 గౌరవెంద యో 
ధావళి చూచి కూడికొని యారథికో త్తముగాఢవి[కమ 


ల్రవిల నెల్ల నంప పెను(జీశటి యాకస మెల్ద( గప్ప6గా( 


i 


జెవయు లావు జూపుదయు( జెడ్చడి రాపతివీరు అందున్‌. 280 


మినం గని కృష్ణార్జునులు నిజ 


సనయ నొక్కుమ్మడి నద్దిక్కు దణి 
న బు సేసి సి మార్కొని రాసమయంబున( 


Pay 


గ్టింబు సమ స్తఏబు వ. 


౭ా 


శల్యపర్వము దా [ప్రథమాశ్వాసము §9 


గిదిటి కృపకృళవర్మలను సహదేవుండు సౌబలుని [దౌపదేయులు 
గొందబురాజులను శిఖండి యశ్వత్థామను ఫీమసేనుండు సుయోధనుని. 
దా(క6 బాండవా[గజుండు దనకు నకులుండు బాసటగా శల్యు నిలువ 
రించె. దక్కునుంగల యోధులుం దక్కటి సైనికులుం దలపడి 
(క్రమంబున నెల్ల పఎలంబులును గలయం బెకసె నిట్టు నూలొని యంత 
కంతకు రణంబు సమ్మర్దదారుణం బయ్యె నత్తటీ నమ్మ దపతి రౌదంబు 
రూపు దాల్చిన తెజంగునం బొంగి పాంచాల యాదవాది రధికవరులకును 
బాండుకుమారులకును వారింప( గొలంది గాక రధచితగతుల మెజయ 
నెక్కడ జూచినం దానయై నానావిధవిశిఖవితానంబుల నంబరభాగంబు 
సంవిహితంబుసేసిన మధ్యందినగతం బయ్యును మార్తాండబింబంబు 
దోంపకయుండె నట్టియెడ, లివి] 


కరుల( దుంచెడువేళ గరుల( దున్మాడుసం 
కందనుకై వడి. గానవచ్చు 

నరదముళ్‌ దెరలించునప్పుడు పజిమొగుల్‌ 
విరియించుబలుగాడ్పువిధము మెజయు 
హయముల. జెండాడ నరుగుచోట్టను లేళ్ల 
గమి( గిట్టుకోల్పులికర ణీ యొలయు 
భటులకు నరుగుచో( బసలేని పెను. గాన 
దరికొనుచిచ్చు చందంబు గలుగు 


గసి మసంగినయంతకుకరణి యంత్య 

కాలరు.దునిదర్ప మకాండ మృత్యు 

ముఖము నుగభావము దోంచుమొనయు వీర 

సమితి. దెగటార్చునప్పు డాశల్యునందు, ఐవ్రఐ 


ఇటు విజృంభించి యత్యద్భుత విికమంమిశన నుల్రసిల్లునమ్మ|దమహిపతి 
సరి ౧9 రా 

నభయ సైన్యంబుల జన౭బులు (పశంసించి రంత కంతకు నగ్గలం బగు 

నగ్గలిక జెలంగి య-ండు భల్పాది కాండ పరంపరలు పటురయ *బున( 

బర(గించుపరఠమాధిల భంగికి నోహటించి ధర్మజుమోహరంబు దరలి 

పతకల.వొదిళలగన నన్న రవరుం డదల్సి కరతలం బెత్తి నిలునిలు మని 


40 


Sus 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నివారింప నిలువదయ్యె నయ్యుధిష్టిరుండు పైరుషంబు పెంపున6 దెంపు 
సేసి మామా యని పే రెలుంగెత్తి యా శల్యుని. దాకి దర్పంబు 
సూపినం జూచి మగుడ నిగిడి సేన పోరికిం బురికొనియె నప్పుడు 
పాండవ్శాగజుండు దమ్ములను దొరలను దనపాలికిం బిలువం బంచి 
వారలతో నిట్టనియె. విఫల 
అమరనదీసుతాదులగు నక్క డివీరుల మీర ్లందలుం 
[గమమున( బిల్కుమార్చి భుజగర్యము సూపితి రేను శ|తుసై 
న్యమధ నకల్యు శల్యు( దెగటార్చెద నాకిది కృత్య మీసము 
ద్యమ మనివార్య మై నెగడునట్టి తెజంగు వినుండు చె ప్పెదన్‌. 2894 
నాతేరికి నకులు(డును సాత్యకియు వలపటను సహదేవుండును ధృష్టదు 
మ్నుండును డాపటను గావలియై రావలయు వెనుకం గదిసి వివ్వచ్చుం 
డును ముందటి కెలన మొనసి వడముడియును నడచునది యింత యేమిటి 
కనవలదు నన్నొండె నతం డతని నొండె నేను సమయించుట యవశ్యం 
బును గలుగంజూచితి నిట్లు తెంపుసేసి యమ్మ|దపతి మార్కొనునాకు 
దుర్దముప్రయత్నంబు క ర్రవ్యంబు కృపకృతవర్తాశ్యత్థామసౌబలుసు యోధను 
లయ్యోధముఖ్యు రశింపం జేయుపరా[క్రమంబునకు మీరు (పతివికమం 
బాచ రించుచుండ నుదీర్గ్ణంబగు మదియబాహుపాటవంబున నమ్మేటిమగని 
గీటడ(గించువాండనని పలికిన నా రధికవరులును దక్కునుగలవారు 
లమ్మానవపతిపూనికి నగ్గించి యతనిరధంబు సవిశేషకల్పితంబు సేసి 
యతండు సెప్పినతెఅంగున సన్న ్లులె సముద్ధతిం దేజరిబ్దటయు 
దతైన్యం బుత్సాహాదీ'పండై. కడంగిన6 గరిఘంటారావంబులును రథ 
నేమినిస్వనంబులును దురంగకింకి ణక ఇణనంబులును సుభటసింహనాద౦బు 
లును నిస్పాణాడితూర్యనినదంబులును బెరసి యంబరంబు పిక్కటిల్ప( 
ద సివ్విధంబున యుధిష్టిరుం డుద్భటుండైై యురవడించిన. వీల్‌ 
_వి కల్యా ధర్య్రునంద నుల ద్శాంద్యం యుద్ధ యు క 
కురువిభుడు దనదు మొనలకు 
బరవస మొప్పంగ మదపతి మును శెర్యో 


ద్దురు( డయి కడ6గ నడరియ 
వ్వరూథినిం దాత ధరణి వడవడ వడశన్‌, 286 


శల్యపర్యము క్‌ [పథమాళ్వాసము 


అట్టియెడ . 

పులులు దలపడిన యుబ్బు 

బలుపును దోంపంగ మ[దపతిధర్మసుకతుల్‌ 
తలపడి యొండొరువుల పె 

నలఘు[పదరములు వఎపి రధికరయమునన్‌. 


41 


విత్రి/ 


288 


వారి నాలోకించి యుభథభయ'సె న్యంబులు విజృంభించి సంరంభంబునం 


గలయం బెరసిన( (గందుకయం:బయె, నందు 

వీతనయుండు సింహకమనీయవరంజఒగు భీము నుల్లస 

త్మేతన మర్గచందశరతీ, వానిన్‌ శానా 
దాతిశయంబుతోడ. బడునట్టుగ న నేసి శరాసనంబు బల్‌ 
వాతిశరంబునం దునిమె వారివరూధిని యేపడంగంగన్‌, 

అతడు [పదీ ప్రకోపముఖు(డై పటుశకి నురంబు వై చినం 

బతి యరదంబుపై6 బడియె బలగుమార్య మునింగి యప్పు డా 
యత ధనువెత్తి సూతుతల యక్కురుఘన్మరు. డేసె డొల్ల వే 


wu 


C 
pi 


గ తొలగ నీడ్సె( దేరు దుకగంబులు మూయ గలంగి సొంపజన్‌. 


కని యశ్వత్రా మయు( గ్బపుం 

డును గృతవర్ముండును నెక్కుడుబరవసమునన్‌ 
కనను 

మనుజేశ్వర కవిసె( (గడి మద మెలరారన్‌. 
అము: శ్రఖమున సమరము. రౌ 

దమ్ము 'పెన్‌చె మ|దవిభునిం వ లకడచి యనీ 
కమ్ము బహులాస్ర్రశ స్ర్రచ 

యమ్ముల ధర్మజుని బొదివె నతు గముగన్‌ , 
పొదీపిన నయ్యుధిష్టిరుండు. 


ఆరదము చరణ మక_జమై విలసిల6 దేరులుం 


గ రణవిజోనముం జలిపెం గౌరవనాల యసవహదనంగుంన్‌. 


289 


240 


241 


242 


248 
244 


[లి 
యూ 
or 


42 


శ్రీమదాం ధ వుహాభారతము 


నరులు మృదు విత డనంగా( 

బర (గుయుధిష్టిరుండు శ్మతుబలముల కతిని 
షురు డయ్యె నపుడు సుర ల 

చ్చెరువందిరి చూచి దోణుకిక్ష( బొగడుచున్‌,. 


మునుము బయలై న నలి( బే 

ర్చిన యమ్మన.జేం|దుమీ(ద శితవిశిఖము లే 
పున నిగిడించుచు కోలు (డు 

దనరు భుజాబలముతోడ( దతిమెం బెలుచన్‌. 


అవ్వీరునివాలంపణ 

కొవ్వ్యునడ (చి తనదు నంపకోల లడర(గా 
నవ్వసుధాధిపు( డల్లని 

నవ్వాలయంగ మాబుకౌనే ఘృణారహితుండై. 


246 


247 


248 


ఇప్విధంబున మార్కొ_ని ధర్మజమ్మదపతులు నిజశంఖంబులు పూరించిరి 
భేరీ పముఖతూర్యసపైనంబులు సింగి వాంగార( జిలంగె నయ్యిరువురు 
నొండొరువులపై 6 జండకాండపరంపరలు పరంగించి తనువుల నెత్తురు 
లురిలించి పూచిన  బూరువులపొలుపు దాల్చి రట్టియెజ6 గనుంగొను 


జనంబులు. 


వెవును లావు. జవయును ఏకల కారయ నొక్క_రూప దు 
స్తర భుజళక్తి ధర్మజుడు శల్యుని రూపడ.గించి యివ్యసుం 
ధర గొను నొక్కొ నెం డితనిం దా సమయించి సమస్తమేదినీ 
శ్యరు(డుగ (6 జేయనోపు నొకొ శల్యుండు గొరవరాజనందనున్‌. 


ఆ సందేశాడోలాయ మూసమాోసులై. రప్పుడు. 


మదపతి ధర్మ జునివిల్లు రౌద మెస6ంగ( 

(దుంచి మూవ మ్ము లసి యుద్దుర 6 బేర్చె 

నతండు వేతొక్క_ ధనువెత్తి యతని ధనువు, 

దునిమి వెస నేసె మునూ,లు తూపు ౬ధవ, 
స్‌ 


249 


250 


251 


శల్యపర్యము జ్‌ [పథ మాళ్యాసము 48 


విరభుండయినో భల్యుని నళ్చత్తామ దనరథమ్మువై నిడుకొని పోఫుట 


4. 


౭ 


తోడనె తేరివాహమల( (దుంచి మదంబున సూతు పాణముల్‌ 
[కీడయపోలెం బుచ్చికొని కేతువు గూల్చిన సేన విచ్చె( జే 
యాడక యున్న శల్యుని రయంబున నాత్మరథస్థు(జేసి సె 
న్గీడున( బొందకుండ( దొలంగించెను | దోణసుతుండు భూవరా. 258 


ఇట్టు శల్యుండు సమరవై కల్యంబు నొందుటయు ధర్మనందనుం డార్చి 
పేర్చి తద్భలంబుం దణిమె నంత నమ్మదపతి యొండురథంబు 
గల్పించుకొని కడంగి యాకౌంతేయా[గజు పై గంకపత్త )ంబులు నిగి 
డించుచు నిగిడినం గని యద్దెస( జయం ల స్రైనికోత్తముల సరభసంబున 
నయ్యోధవరు నెదుర్కొని రప్పుడతండు సాత్యకి. బదిసాయకంబులను 
భీమ సేననకులసహదేవుల శర్మతయంబులను _సుక్కించి యెక్కుడు 
మదంబునం బొదలినయంగంబులతో నలిరేంగి మజియు నప్పుడు 
పొగడం దగి యుడె నాకర్టింపుము. 254 


కమలాకరము లీల గలచియాడెడుగంధదంతావళ ము సముద్దండ తయును 
దరమిడి మృగసముత్క,రము ఘోరంబుగా వధి యించుక 6రీరవంబునేపు 
నీరసారణ్యంబు నిర్భరాటోపత. గాల్చ్బుదావాగ్ని యు[గ్మకమంబు 

[పకటవికాంతి. బురతయంబును సమముంచుఫాలాక్షుని యేడ్తె అయును 


బోల్ప( బట్టు లయ్యె భుజగర్వశార్య ప 


తాపదుర్మమ పకొపములకు 
మ।ద విభుడు గోలువసంగి శాతవసెన్య 
హననకెళి నలుపునవనరమున. నీధి 


ధర్మనందనుం దల మిగిలినచతురంగంబుల న్‌వ్యిధంబున ఫిపహి _ బులు 
స యమ్మహీపతి పై. గవిసినం గని కవలును శె నెయుండుమ భీమ 
సేనుండును దోడ నడువ నతం డమ్మేటిమగని మార్కొని పటుమార్గ 
ణంబు లుకంబున నించి నొంచె నప్పుడు కురుఎభుండు వనుప మన 
సైనికలు దల మిగిలి శల్యునికి. |[జ్రాపయి యప్పవనతనయ [పభుతుల 


తోడడం వెనంగి రతం డాపాండవా గజుమేనం బండ కొంద స ప్రకంబు 


4d 


శ్రీమదాం। ధ మహాభారతము 


నిసిచిన. నజ్జననాథుండు నవనిశితనారాచంబు లవ్వీరునంగంబుల నాటించె 
నిట్టు దలపడి కోలుపులులపోలిక. బే రేనుంగుల తెజంగున బలుసింగ6ంబుఐ 


చందంబునం బోరి యొండొరుల నొప్పించి రప్పుడు 


256 


శల్యుండు బలునార సము హెండవాగజునురమున నాట నత్ఫుగదీ ప్ర 
ఘోరనారాచ మాకుంతీసుతుం డేయ నతండు మూర్చిల్లిన నలరె నధిపు. 
డమ్మదపతి కేజి యలుకం గంపారడుకనుంగవతో. జండకాండ మొకట 
నయ్యుధిష్టిరు నొంప నాతండు పసి(డిమై మటు వాజుతూపుల నటికివై చి 


వాలురమ్ములు దొమ్యిది వక్షమున ని 

గుడ్చ నయ్యూధవరు. డత్మికూర భల 
యుగళఖండితచాపుం. జేయుడును నొండు 
ధనువు గొని యవ్విభుండు దత్తనువు సించె. 


బాసటయై భీముడు పె 

ల్లేసెను మదపతి నాత డిరువురతోడం 

జేసెం గయ్యము గృ పు ను 

ద్భాసిత విక్రముతోడుపాటు గలుగంగన్‌. 
ఆట్టియెడ. గంకటాంతరంబు ధరియించి కడంగి. 


మ।దవిభు(డు ధర్మ మారుతసుతుల మై 
మలువు అక లునజికి మార్గణములు 
దొమ్మిదింట రెంట6 దూంటులు నేసె దో 
రండములు (పదిప్రవర్పు. డగుచు, 


ఆలో ధర్మ జుసారథి. 

గూలంగ( గృపుం డేయ మదకుంజరుండు భుజా 
లీల మెజయంగ హయము 

ల్నాలుగు నొక వేల్మిడిని నిలం బడవైచెన్‌.. 


ఇవ్విధంబున విరథుండై యమ్మ హీకాంతుం డంతర్గతంబున. 
_ గెలువుఘు శల్యుని సీ వని 


పలికి ముకుందుండు నన్ను. బనిచినవాం శ 


257 


258 
259 


260 


261 
262 


శలగపరంము జ పధ మాళాషసము 45 
ప్పలుకులకు నసత్యత్వము 
గలగ్డ6గ నేర్చు న నొకొదై వఘటనబలమునన్‌ 268 


ఆని శంకించియు( గొంకుపోవక యజ్ఞగన్నా థువచనంబునకు నన్యధాత్వం 
బేలగలుగు నని యద్దేవునిం దలంచి యామాట యమోఘంబు గావలయు 
(పార్థించి వెండియు. 264 


స్ఫురితషడర్ధన్నెతునిం చ నిర్గుణుకా గుకఠా 
దరసమవాత్తమూ ర్‌ం గలిత నన వ హృతి కియా 
~ ద్‌ జ ల వర 


ద. పరితృక్‌కుడ వ్‌ హియుని దైత్యమరి 
ఇరు నరుల జతుర్భుజు స్‌ “ఇమహోన్నతు నా, శయించెదన్‌. 265 


239 


రి 


భండనము సేయునరున MP ar (బ 
చండహాలా గ్రహస్తు(డై ల 7 


దేవు mE సను తింతు భ క్తి, 266 


అనుచు. బురుషోత్తముని. జిత్తమున నిలిపి యున్నతంబైన పూర్వ 
కాయ-బు శో మంద(పకారంబున మార్గ్లణ+బు లమ్మ|దపతిదెస నిగిడింప 
నత( డది బెండు వడుట గా. దలంచి తజమి యంముతిశథరంబులు 
గురియుఓటయు నప్పుడు 26 


వ నికి బాణయుగంబున మెను నొంచి శా 
[తవులు ద౪ంక నారధికుర ధ్యముః కాధర( గూల్చి సూతుకం 
పదళనం బొనర్చి పకటస్సురణంబున6 గంకఓంబు భ 
వి“తి ఘోకప-హతి నిలం బడ నేసి రయం బెలర్బ(గన్‌ . 268 


ఇవింధంబు “. 269 
విరథుండు నచాపుండు ఎ 

ర్మరహితగా తుండు నైన మద విభుండు గ్రా 

సురఖడ్గచర్మళో భిత 

కరు డై తేరు డిగి కన్ను (గవ గెంపారన్‌ 270 


46 


జముచందంబున నేది ధర్మసుతుపె సంరంభ దుర్దాంత ద 

ర్పమునకా వే కవియంగ. జండబలదుర్వారుండు భీ ముండు (దుం 

చె మదం బార(గ వాలునుకా బలకయేకా శీ ఘత్యసందీపు( డై 

తమది క్కార్చ్పులు( దూర్యనాదములు నత్యంతంబు శోభిల్టంగన్‌. 271 


అమ్మ|దపతి నేర్పును జేవయుం గల పరిజనంబులు చేర్ప( గంకటగదా 
దండంబులు ధరియించి యుదిష్టిరుమీంద నురవడి నడరు నప్పు డప్పాండ 
వా[గజునకు బాసటయై సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి దౌపదేయ 
మా దేయ లేయ సాయకంబులు సరకుగొనక గదం జితంబు.గా 
జడియుచు వడముడివ్మికమంబునం దవులంబడక నిగిడె నశ్వసూత 
రహితంబగు రథంబుపె నున్న యన్న రేం! దుండు తనదెసకు సింహచం 
|కమజత్వసుందరుండై వచ్చు నవ్వీరు నాలోకించి స్మకోధంబై న 
యవష్టంభంబున నద్దీపితుండై . 972 


ఇతని సమయింప నయ్య 
చ్యుతుండు ననుం బనిచె నాకు నొనరించినపా 


_ లిత( డని తలంచి మొగ ము 


(గత నొంద(గ శ క్రిమీంద( గనుదో యొలయన్‌. 278 
హృషీ కేశు నుద్దేశించి. 274 


సీ దెస నాదుదిత్తమున నెకొ_ని యుండెడుభ క్రి భదసం 

పాదిని గావు టచ్చెరువె భక్త జనాభిమత (పదాన౨ 

ద్యాదయి తత్వ మర్పడ జయం బొడ(గూర్పుము దేవ సంశితాం. 
హోదళనంబు నీకు (వలే ముల్లము నాపము నిల్చు మిత్తథిన్‌. 275 


.. అని హృదయ బున (బార్థించి యప్పార్థివో త్రముండు. 278 


అచ్చపుభ క్రికీకా మది? [(బియంబున నొందినఫాల లోచనుం 
డిచ్చిన్నపీతియోగమును నెక్కుడుభ క్రి యు నావహిక్రంగా 


న నిచ్చలు గంధపుష్నముల నిష్టమెయిం బరిశో భితార్చనం 


- బిచ్చుచుం దాను గొల్వ నుతికెక్కిన యమ్మహనీయశ క్రికిన్‌. 277 


శల్వపర్వము స్త [ప్రథమాశ్వాసము గ్జీ 


[పణతుం డై రభ సోదయాభినవదర్పస్పూ ర్తి శో భిల్లుచు 
న్మణిదండద్యుతిమంజరిసృురణము నృంకో భిఘంటాపటు 
కణనంబుకా రిపు సెనిక [పకరదృక్క. ర్హవ్యథం జేయ ఖీ 
షణరేఖం బగుదాని. బుచ్చుకొని చంచన్ము ష్టిదృష్టుద్ధతిన్‌. 278 


అభిరామభీమాకారుం డె. 279 


నెరయుకినుక ( బిన్వాడంద యె నిప్పు లురులు 

కన్ను (గవ శల్యుం జూచిన నున్న యునికి 

నతడు నీటు గాకుండుట యరిడి యయ్యె 

మారు జూడంగ నప్పుడు మన జనాధ 280 


ఇట్లు రౌదోదేకంబునC బుర్మతయదాహదోహ హరి యగు శూలాయుధులీల 
దోంప దుర్ని రీకుండై. 281 


ఘారతర|పకార మగుకుంచితబాహువిలాస మొప్ప వి 

సారము వింత యౌనురము సారతరంబుగ౭ జూచి వ|జధా 

రారుచిసన్ని భ (పచురరశ్మలు పర్వంగ బిట్టు వైచె న 

ద్రారుణశ క్రి నవ్విభు. డుదాత్తసమిత్కృతిక ల్యుశల్యునిన్‌. 282 
అట్టు పాండుభూ పాలకు నగసుతు(డు 

మదనాథుని వైచినరౌద మెసంగ 

గంకటముదూటీ వక్షంబు గడచివెన్ను 

వెడలి చని యమ్మహాళ క్రిపుడ మింజొచ్చి. 288 


జ :ధర్యురాడ్డు క్రో (వయాగింబి ల ల్భూనిం డోంభ్రుట్‌:_ 


అట్టు శ క్రి చెడిదంపుటుకవడి నుచ్చి పోయిన. 284 
క్షతమున ముక్కునం జెవుల( గిన్నుల నొల్కైడుర క్త మంగ మా 
ప్రుతముగ( జేయగా నతడు బోరగిలం బడియెకా ధరం గద 
ద్వితయము సాంచి మ 
హతి( బడు భూరిభూధ ౨మ హత్త 


శిరంబుగ వ (జదారుణా 


న. 
ర కృంగముభంగి భూవరా. 285 


నానా. 





మ మలకానరా. లాచామతలతతలనాలగాడారుతున జతర నానా యామ పా. 


1. కోబిల్లుచు, నృణిరత్న ద్యుతిమంజరీస్ఫురణముల్‌. 


tie 


TE 


క్త 
(| 
ప! 


కా 


వమ 


న 
త్త 

cr 
GK 
క్రో 


చుడ్రాం 


క 


Co» 


కుద నిటు mE Eh 

a జ 

కు కాకు డు మానవేం ద 
ణా. 


జేహయుక ముకందు లీలమై | వాలిన 


ము ప ాోజేతోలో 
= 286 
_దాణనాథు( జోల జట్టు గాంగ, 


య స న భర్మజువేం జచ్చి 
డ 


విదవయుతందు గాంగ వేళిచి విడిచిన 
దా యును యగి* నకుకరిందచి. 287 


ని శల్యాను 
క్రిశ నామావకి చితచాపధరండై కేళీసముపక్రియకా 

ఢం గరువు we తోడన సముద్యరిప్తభల్హాహతిం 

దనరు అకక. మ. పటిక దువ్చాంత దర్చుంబునన్‌ . 289 
కట్టు శల్యుండు సోదరసహివంబుగాం బడినం బాండవసెన్యంబు 
Sues వ్య తవధం బొనకెంచు పాకశాసను( బశంసించు బృందారకు 
ల్యా ధర్మనంకరు నగ్గించి ర మ్మొగ్గరంబునం దూర్యనినద ంబులు సింహ 


వాదువుం డనచు సాత్యకి వెనుకొనటయు( గపుంగొని కృతవర్ముండు 


మారాని యె న చ్యూదడవసింహుల రజణు6బు దారుణంబయ్యె నందు. 289 
లో ల Ne గా లో ళ్‌ 4 
కృతవర్మ నాత్యకి నతికి కశరదశకమున నొంది తుకంగము ఎయుబ్బు 


ఆర శతా ఇ పష క MC MN డా 
నుక్షిపివెల్టునుముటయుక నొండువింటనబృ్బలియు.డాతనిమేవ. బదిమెటింగు 


ren తో జ 7” re లౌ mM 

Sut రథుమ్ముఐబనరదంబు సూతుని నజికిశల జూచి కృపుండు 
అనన ాకందారంగ య ఇలా! 

దనతెం అనై 3 తెల 6౦గించె ఎయ్‌ ముల! = మూక వెజవి పజబచె( 


వ చా 
కొం వై బె కీ లం త జీల 
వ మూ క అజ క సం కే ఆ ఎరడే Ee ళం 5 
సనా అ గ. 


తాం౩ హాడెక్షు, చ క 
క్యా డరిసెన తల్పిడిల్ల. 29 


4) 


ఈ అస ఇ షు ఇక్‌ జ 
శం స ఆము - [ప్రథమాశ్వాసము 49 


ఇర్హుదిర్చి పేర్చినయంఎక. బాండవా గజుంను గృతవర్శుని ఘోటకంబు 
లను గీటడంగించినం గురునందనుం డాహృదికనందనుని నిజస్యంద 
నంబున నిడుకొని యవ్యలికిం గొనిపోయె నప్పుడు కృపాచార్యుండు 
గదిసిన నయ్యుధిష్టైరుం డాఅమ్యు లెమ్ములం గీలింప నతండు పదాలు 
తూపుల నాభూపాలు" 6 దదీయతురంగంబుల నేసె నాసమయంబున. 291 


భదకరి నెక్కి చామర(పకరవీజ 
నములు ధవశాతపతవి ఫకుస సుద్ది 


(nn 


యతిశయిల్ల సెన్యోత్సాహ మావహిల్ల( 


ఫె ( 


బొలిచె నెతయ భవదెయపు తుం డధిప. 292 


ల ల్యూచుట్టందు లెక్క పిల్లీ ధర్భరాజాం దొడ్డు ముట్టుట 


అమ్మనుజేం దుముంద టికి నార్పులతో జను దించి శల్యుచు 

ట్టమ్ములు సత్వరమ్ముగ6 గడంగి యనేకులు వీరయోధు లు 

[గమ్ముగ ఏ(క6 దేరులు పొగడ్తకు నెక్కంగ దీప్త మైనకో 

పమ్మున నెచి పాంశడవులపై నడరం గని శురెలుంగునన్‌. 298 


అన్న రనాధు డు. 294 


మీర లేర్పడ వడించ _-మెగరెచనంగ 

వలదు న్నామోల బలుపారి నిలువు డనియె 

వారు నిలువక పాండవబలము చేవ 

దజుగ( జొచ్చి యుధిష్టిరు( దా(కి రధిప. 295 


కట్టు చలంబున నవ్విభుం వలపకి వివిధాస్ర్రంబుల నొప్పించిన( గవ్వడి 
యును వడముడియు6 గవలును [దౌపదికొడుకు లేవురును గోవిందు 
తమ్ముండును ధ్వష్టదు; మ్నుండును ిఖండియును  జండరయంబున 
నుద్దండచతురంగసవే తులై యా రథిగుులం బొదువుటయును వారు 
వీరో దేకంబున సెన్యసాగక ౦బున నున్మదమకర |పకరంబుల విధంబున 
విహరించి రట్టు పాండవే నానంవోభ సంపాదులగు నాజోదులయాటో 
పంబు విలోకించి గాంధారపతి గాంధారేయు నాలోకించి. 296 


ర్‌0 


శ్రీమదాల[ధ మజక వ రఅము 


మద్రవిభువారినమ్మెయిమార్తురా.గి 

కొన(గ మనకు నుపేక్షింపంజనునె యనుడు 
నతండు నామాట వినక వారరిగి రేమి 
సేయవారము చెప్పుమౌచిత్య మనియె. 


297 


అని నన్ను నాపరివారంబును రక్షింపను దగ వెతింగింపను నర్హుండ 
వీవకావె యనుమాట లాడిన నతండు పీతుండై. బలపదిపాలనంబును 
గర్జంబు సెప్పుఓయును దనపనిగా మనంబుకం బూని యవి దోంచు 


నట్టియుచిత వచ నంబుల నవ్యసు మతీపతికిం దియం బాపాడించి 


వినుము నరేం|ద సైనికులు వి కమలీల నరాతిసేన సొ 

చ్చిన బతి గావ కున్న క మెత్తురె యన్న. గాతు6 గా 
కని బహుతూర్యనాదములు నార్పులునుం జెలంగంగ. [దోచి య 
జ్ఞనపతి ఏకమై నడరె సైన్యయుతంబుగ సత్వరంబుగన్‌ . 


అంత ధనంజయకిమ్మీ 

రాంతక ముఖయోధవరమహా స్త్ర పకరం 
బంతకుకడ కనిచె6 బరి 

శాంతం బగు మ।దనాథుర ధికచయంబున్‌ . 


ఇవ్విధంబున. 


అరులం గీటడ.గించి పాండునుతు సైన్యం బుబ్బీ టై (గమ్మినం 
గురుభూనాయకు సేన నొచ్చి కలయం గూలకా ధరన్‌ గుంపు లై 
తిరుగం బాఅంగ6 జొచ్చె విచ్చె మరలన్‌ దిగ్భాంంతి వాటిల్డ స 
త్వరతన్‌ నల్పడ. బాజె నవ్విభుందు గర్భం బేది వెల్వెల్టంగన్‌. 
మనవారి కపుడు భీష్మని 

చనుటయు( గోదండగురునిసమయుటయును గ 
ర్లునిపొలియుటయును (గొత్తె 

మనమున వెను(ణాటు గదిరె మకుజాదీకా. 


అప్పు డడ్డిక్కు_జనంబులు, 


298 


299 


800 


801 


502 


808 
804 


చ్‌ 


రర 


శల్యపర్యము అ [పధమాశ్వాసము 51 


ధరణికి నింక నాయకు(డు ధర్మతనూజు(డు నేం డవశ్యముం 

గురుపతి గూలు నెవ్వగలకుం గుదు ర య్యెడు నాంబికేయు డు 
ద్ధరులగు పాండునందనుల దుర్భ్ధమభంగి యెజింగి ధర్మత 

త్పరులకు గెల్పు [బా(తె హరిభక్తులం బొందవె భూరిసంపదల్‌. 805 


అని రట్టియెడ నీకొడుకు నిజహెరథిం జూచి మనబలం బాహవంబున 
కోహటించి పాజెడు నిత్తజీ నేను బరవసంబు సేసినం గాని నిలువ 
దవ్విధంబునకు రధం బనువై యుండ(జేసి చేర. దెమ్మనిన వా 
డట్ల చేయ నతం డేనుంగు డిగ్గి రథం బిక్క. యెక్కుడుమగ (టిమిం 
బొంగునంగంబులతో మైనికుల కడ్డంబు సని యెలుంగె త్తి, 806 


ఎక్కడ. బోవ వచ్చు గిరు లేనియ? గాననభూము లైనం దో 
నెక్కియు. జొచ్చియుం బగతు రేడ్తెజ( గిట్టి చలంబునం దలల్‌ 
(దొక్కక తక్కరట్టయిన దుర్గతి వాటిలు( బోక నిల్చి న్‌ 

రుక్టున. బోరినకా సుగతి యొండెను సంపద యొండె. జొప్పడన్‌. 807 


అటుంగాక , 808 
య 


పాండవబలం మల్పంబై 

యుండం గృష్షుండు ధనంజయుండును డప్ఫిం 

బెండువడ(6గ6 గని మనకును 

గం డడంగంగ నేల గెలుపు డై కొన వచ్చున్‌. 909 
అని పలికి కరతలంబెత్త నిలు నిలుమని నబ్బలం బతనినగ్గించుచు మరల 
నమ్మెటిమగండు ముంగలి యయి నిలిచి పొంగారం గవియుకౌంతేయ 
'సేనాసము[దంబునకు. జెలియలికట్ట యయ్యె నయ్యవసరంబునందు 
మునుకొని వడిం దజలుమువడముడిం టొదివి మనపదాత్మిపకరంబు 
దర్పంబున నార్చులు బొబ్బలుం జెలంగ బహువిధశస్తాస్త్రంబులు వరం 
గించినం బెరింగినమదాతి రేకంబున గదాదండంబు ధరియించి ఘోరాకారుం 
డగుచు. దేరు డిగ్గి పేరడలి. గూల్బు పెనుగాలికై వడి నతం డేకవింశతి 
సహ్మససంఖ్యసుభటుల నేలపాలు సేసె నప్పుడు. 810 
కరిహయరథబ్బందం బు 

ద్దురత నడరె( బాండున్భపసుతులమూ(కల పై 


శె 


న్నే ప PO Brae న 
(ాయమి[ెలి' (ట్లో ముతో రరాం 
టు 


నరు డబ్బలంబునకు ని 
షఘ్టరగాండివము క్తశర పటుత్వము సూ పెన్‌. 911 


నకులసహదేవులును సా 

త్యకియును రభసమున వాలురమ్ములు నిగుడన్‌ 

శకునిపయి( గవిసి రతండును 

(బకటస్స్ఫురణం::._నం దిరంబై పోరెన్‌ 912 


సమదగశాధిరూధ( డయి సాబ్వుండు పాండవ సేన. జొచ్చి ఘో 
టముల( గలంచుచున్‌ గజఘటఓల్‌ విరియించుచు( గాల్బలంబు! జి 
[తముగ వధించుచున్‌ రధకచంబములన్‌ సమయించుచున్‌ మహో 
[గముగ, జరించుపిస్ఫురణ( గన్గొని కోవసముదృటాకృృతిన్‌ . 818 


సృష్టద్యుమృనాత్యవలబేత నాన్న డనుంగుకోడ౧ లీచుంగ్లా వడుది 


వ, 


మ. 


ధృష్టద్యుమ్నుం డెదర్కొానిన( దొకించువా(డై యవ్వీరుండు వారణ 
పతి. గొల్పిన నతండు. 914 
పటునారాచచయంబు కుంభయుగళీభాగంబునన్‌ బెట్టు నా 

టుటయుం [గొవ్వజి పాటె నగ్గజము సాటోపంబుగా. [గమ్మజిం 
చుఓకున్‌ సాల్వుని మెచ్చెం గన్గానుజనస్తోమంబు కోపోద్గమో 
దృటవేగంబున వచ్చి పద్రై నది యాపాంచాలుతే రుగ మై, 815 
ఆత(డు గద చెతం గొని 

భీతి గదురుమనముతోడ. బృధ్వికి దాంటన్‌ 

సూతాళ్యసమెకంబుగ 

నాతే రయ్యేను. గత్తె నాకసమునకున్‌. 816 
ఎత్తి తిప్పి యాడి యిలతోడ |చేసి పా 

దముల( జదుప( జూచి 

తతులు నిగుడ 6 బవనడనయకిఖండి సా 

త్యకులు సాల్వు. దాకి రతెశయమున, 917 


ఆత. డందబ బాణంబులు 


వితథంబులు సేసి యత్రవిద్యావారీ 
ఠి 


GL 


శల్యపర్వము జ [ప్రథమాశ్వాసము 


ణత సూపె నవ్యిధం బ 

ద్భుతము నినిచె గగనచరతతులచి త్త ములన్‌ . 
అప్పుడు. 

ఆజ్జవాటించె మదివెజ యుజ్ఞగించి 

రయము మెజయ నప్పాంచాలరాజసుతు(శు 
గదిసి యెగసి కుంభ స్థలి గద బగుల్బ' 
గొండ గూలినట్రక్కరి గూలె నధిప. 


ఆలోనన శినివరుండు వి 

శాలాస్యపదరనిహతి సాల్వునిశిర మా 

భఖీలముగం [దుంప నాతడు 

గూలిన మనమూ(క' విచ్చెం గురున-శనిధీ, 

వాలి యెలుంగు సూపి కృతవర్శు (డు సైన్యము నిల్వరించి యు 
న్మీలితవ్మికముండగుడు మేమెబు నాతని దాయ నస్త్రవి 
ద్యాలసితుండు సాత్యకి యుదగత వారలు నోర కారీదో 
ర్ర్‌లలు సూచి రోటువడి రెండుబలంబుల యోధవిరులున్‌. 

ఇట్లు 'పెనంగి చుండి. 

కృతవర్ము నొంచె నెనిమిది 

శితశరముల 7నివరుండు ౨ఫెవరుచాపంఎ 

బత(డు దుసిమె బలువిలుగొని 

యతనిహయంబులను సూతు నాతండు గూల్సెన్‌. 

విరథుండై యభిరామహఐఎమున నవ్వీరుండు శె నేయ వై 

చె రయంబార నకందు భల్ల మున దుచెం బెక్కుతుండంబు లై. 
తొరు(గం జూచి విషాదియె నిజరథస్థ్యు డసీ తద్చాణగో 
చరతాదుర్హళ కానృథోద్యము( గృపాచార్యుండు దప్పించినన్‌. 
మనసేన విజిగె నృప నీ 

తనయుం డొక్క_రు6 డుద గతరము'”;. గుంతే 

తనయుల నద్దస( a ety 


ధనికాయము( బొవివె బాణధారలం ఎలుచన్‌, 


58 


818 
819 


820 


821 


రీలి2ి 
828 


లీ25 


326 


బడీ 


మ, 


(గా 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పతి యిమ్మై సముదీర్ణ వి కమకళాపారీణు( డై విదిష 
చ్చతురంగంబులయందు నొక్క_టియు విస్ఫారోల్లసన్మార్గణా 

హతికిం దప్పక యుండునట్లుగ సమ।గాశ్చర్యసంపాదకో 
ద్రతబాహావిభవంబు సూసె సురబృంద స్తో తపాతోద్ధతిన్‌. 32 


అప్పుడు రెండువీళ్ల నతనిపాటి మేటిమగలు లేరనుబుద్ధి నాకుం బొడమె. 
బదంపడి పాండవులును జేయంగలవారలును నవ్వీరుం బొదివిన నతం 
డందజ కన్నిరూపులై ధర్మనుతుని శతశరంబులను ఖీమసేను డెబ్బది 
సాయకంబులను సహదేవుని నైదింటను నకులు నజువదినాల్షింటను 
ధృష్టద్యుమ్నుని స ప్రమార్గణంబులను దౌపదేయల నైద్దై దుతూపులను 
సాత్యకి మూడు కాండంబుల నొప్పించి సహదేవు ధనువు దునిమిన 
నక్కుమారుండు వేజొక్క_విలు గొని చలంబున నక్కురువిభుం గదిసిన( 
దక్క_టిర థికులుం గూడికొని యొకొక్కరుండు పెక్కమ్ములు ప్రై. 
గురియం గెలిచందంబున వాని నన్నింటి వారించుచు. దత్తనువుల 
శోణితంబు పూరించుచు నాజెట్టిజోదు బెట్టెదుండ్రై 'జనంగ మన యోధులుం 
బురికొన  యద్దారల మార్కొచిరి మనసెన్యంబు దైన్యంబు విడిచి 
మరలి వారిబలంబుల6 దలపడియె నట్టియెడ. 828 


ఫముండు గురుతనయు(డదు ను 

ద్దామ భుజావీర్య భర్య ధై ర్యములు జన 

స్రోమము లగ్గింపంగ సం 

(గామ మొనర్చిరి నితాంత గాఢ స్పూ్తిన్‌. 829 
పరుషపరా కవమస్ఫురణ. దాచడడము గి వాజులం జతు 

శృరహతి. గూల్చ సొబలుం(డు సత్వరుం డై సహదేవు( డమ్మహీ 
శ్వరు( దనతేరిమీ(ద నిడి సంగర మధ్యము వాపె నాత6 డొం 
డరదముమీందికిం జని రయంబున నయ్యరి. దాంకె నుద్ధతిన్‌ లివ్‌0 


శరముల( బొదివిన నాతండు 

దిర మై యేయంగ రణము దివిజగరుడవె 

చరసిద్ధ పక రాద్భుత 

కర్మపకారమున నొప్పె. గౌరవనాథా, 81 


pn 


శల్యపర్యము జ (పథమాశ్యాసనము ర్‌న్‌ 


శకునినందను(డును నకులుండు నొండొారులకు. జండబాహుబలంబుసూపి 
రతులళార్యమున సాత్యకికృతవర్యులు పోరిరి విలు (దుంచి కౌరవేం[దు( 
డే"సి ధృష్టద్యుమ్నునేచి యొం౭డొకవింట నతనినాత(డునొంప నక్రజఎపు. 
గయ్య మయ్యిరువుర కయ్యె ద్రైపదిపుత్తు లేవురు పతి. గిట్టియింద్రియములు 
బాలిశుని( జిక్కువిచినపగిది. దలర( 

జేయ నత. డీడంబోవక సాయకములు 

పెక్కు రయమున నిగిడించి యక్కుమార 

వితతింగల(ప6 దత్సంగర మతికయిల్లె. ల్రిల్రీవి 


మటియు ననేకు లనేకులం బొదివి పోరాడ నంతకంతకు. బేర్చినయగ్గలిక 
మొగ్గర బులు రెండును గలయం బెరసినం దెక్చిన పెంధూళి భామబింబంబు 
గప్పి యప్పుడు దొరుంగునరతురంగమాతంగరుధికధారల నడంగిన 
నధికంబై న సంగరంబునకుం గడంగిన కౌంతేయుల యురవడికి నోహ 
టించి మన మోహరంబు దొరలు మరలిన మరలనీక నీకొడుకు పురి 
కొలపుకొని తణిమినం గనలి ధర్మ సుతుండు, 888 


మూ(డు నారాచ ముల గ్భపు వాడి చెఅచి 

వాలి కృతవర్మ హయముల నాలుగింట. 

గహల్పం దనతేఠపై నిడి గురుసుతుుడు 

దొల(గ౭ గొంపోయె నవ్విర ధుని నృవాల, బ్రిల్రీశీ 


కురుపతి చూచి చిత్తమున గోపము పెంపెసలార నేడునూ 

అరదము లా-నిం బొదువునట్టుగ బంచిన నొక. పెట్ట బం 
ధురతరవారివాహములు తోయ జబాంధవు. గప్పుచాడ్పు దో 

ప రయముమై( గడంగి యవి పెకొని యవ్విభుతో( తెనంగలగన్‌, లీఫ5క 
కను(గొని శి ఎండిముఖయో 

ఛనికాయం బడరి యారథపకరంబున్‌ 

నుక ర పకరముల( 

దునుమాడెన్‌ రౌెదరసము దొలకాడంగన్‌. 886 
ఆసమయంబున మనదెన నుల్కాపాతళర్కరావర్షాదులగు నుత్చాతంబుళు 
గలిగి వానికి శఎకింపక శకుని గడంగి యోధవరులతో మీరు కోల్తల 


56 


ండనాదులను సమయించెద 
దేశజలపురస్సర బైన యమ్మో 
పాండవ సేనాసంరంభంబున కోర్యక 


ణీ 
J 


తీ 


( దాశి ధర్మ 


న. 
గ్రే 
v3 
we) గే 
a ౧. 
2 
pe 
a 9 
36 స్‌ 
€ం 
6౦ 
dd *౭ 
da *సు 
గ్‌ "౦ 


” 


లతో వేగంబు 
ను గలుగ మీకు భయంబేల యని 


ఎకొని యదల్ని యార్చిన నాకౌంజేయవాహిని 


ర్‌ం 


ఈ 


స 


దశసహ 


లో ఇ 
బబయర | \ 


ఇ " 
YC (లు 


త 


శత 


తిరిగిన నా 


క్ష 
tn | 
cw 


స 
నీ 
లట 


ల 


జ్‌ 


బె 


యక్క్కారవ సైనికులం 


887 


కలంగిన ధర్మనందనుండు సహదేవు నాలోకించి. 


ఆ 


మోరందుగాం భొరుథ్‌ ఎ 


నహేయులా 
యు 


టి 
he 


కొతున 


మొండి క్ల 


దొదొవో లాళ్ని 


యవల'ఏజఅంబులు 


అయ్యా 
జ్య 
64! 
ల 


ష్‌ 
చ 


వేగ తా. 


ఆ, 


ణు 


(దొపదితనూజత తియు వ్‌ 


రంభజ్బంభియైై 


జ్య 
౧0 


(శు 


నత 


శకుని ననుడు 


888 


డుం బోరు. 


రమ 


వివ్ర9ి 


సపోటుల6 బొంక మడచి 


( జీరిచెజచి 


ఆం జా 
అ అ ఆఆ లో 


గరాన 


వం ఎ 
JE 


తా 
ణు 
ము 
~~ 


ఇ” 
| 


{ 


౮ 
6,3 న్‌ 
fra] (. 
పై (ల 
ఆ *౫॥|) 
1 «9 
hh 
Se ౪ 
ఖీ 
gh 
ty y 
ల గ. 
Y 
a 3 
y= 63 
హ్‌ ఖ్‌ ” 
uy UU 
Y 3 
9 3 
షం 


క మొగిన 


(గియు 


mg 


an 


Ya 
గ్రా nC 


ఎం WR 
hhh క 


నం ఇ "ఖే జ ann 
రుకుల ఏ సజాంల 
{ 
స్‌ 


య్‌, 


940 


ళం ww, ve 
sag 
క్‌ి Yd 
me ఫై 
స ల 2 
yg vo Gt 
a {3 వ 
re) () 
వ. 
pe Ya సం 
Sw 
పగ కప్పి 
933 wg 
శే! 
సి Xin ve J 
ధ్‌ ‘fh 
da ళ్‌ 
vr se ra 
UR) (hh 
న్న ణం 
a 
§ fel 
వ p 
te vy న yw | 
[౫ వ 3 | 
న 
స) yd 
షం a3 న్‌ 
మ! 3 
9 తీ 
స nd / స్ట 
y2° 2 వ 
3 గ 4 Hh 


శల్యపర్వము స్ట (పథ మాశ్యాసము ర్‌ 


రౌ|దంబు రూపు దాల్చిన ట్రాయుధఖ:డనాస్థై భంజనళబ్ద శవణంబునను 
ర క్రమాంసమేదోస్థి మస్తి ప [మజా స మ్మళనదారుణ రణతలద ర్శనంబు 
నను దదీయవి సగంధా[ ఘా berets యోధులు వీత చేతస్కులైరి 
తెగినతల యొక చేతను నెలుఓడే త్రిల్లినక ర వాలం జొకకరంబునను 
బటుకొని యటలాడినటు పెగంగి యాకు హరావకిషంబు లె నశతాశ్వుం 
(తతి (an) Cc రై ము 
బులతోడ6 దొలంగి యచ్చ" ంబులతోం గురుపతి యెచ్చట నన్న వా( 
డనిన వార లిట్రవిర్‌. వశీ] 


అల్బదె కంటె వూర్ణశియట్ట కచుం జెలువౌందెం జూడం బె 

రెల్లి రధ|పతాన మదె యేపున సంగరకేళి. జాల శో 

భిల్లెడు నయ్యెడన్‌ రిపువిఖీషణవి[కమణ్నపకారగా 

ఢోల్బసనుండు భూపతిమహోన్నతి నొప్పెడుం బొమ్ము చెచ్చెరన్‌. 8492 


అనిన విని తలయె తి చూచి త్యత్చదెశంబున కరిగి యద్ధరణీశుం గని 
యతని కిట్టనియి 948 


మెలియింప వలయు (6 [బాణం 
బులు డాంచిన నళమె పాండుపుతుల గెలువన్‌, 944, 
రదంబులు గణజం-అ చెగనం గాని కాలుబంఎ6౬ల సమయిందుట పని 


గా దనిన నమాటకు సెనికలు సంతసం బంది ఐరవసంబు సేయ 
శ 
న్వ్‌ 


తకయంమెోే మూకలు కడంక 


యెలర్స వర్చస్సు ఎ అగుచు సురవణిందినం గని గాండీవి 
గోవిండున కిట్చనియె లర్‌ 


ల 
cA 
రే 
4 
లగ 
థ్‌ 
fit 
u 
౧ 
( 
{yr 
[ఏ 
ర 
గ 
౧౫ 
Pr 
ఓ 
(౮ 


జననిమ్ము మనరవము నా 
946 


ల] 


సునిశితబాణముల సమవమయ[ వెన దీని 


58 


శ్రీమదాం[ధ మహాభారతము 


అభి దుర్కో ధశుతూర్ణ్యంం బుద్దై జంబి త్య్రొత్దాడునులు నంభబొడించుటు ;. 


వ. 


క్‌, 


అనుచు నమ్మొన యాలోకించి నిరూపించి. 947 


పెనశువ యెడ, తెవ్యక పదు 

నెనిమిదిదివసములు సెల్లె నేం బెనంగంగా 

వనధిం బోలెడుకురుబల 

మనఘా కను(గొన(గ గోవ్పదాకృతి యయ్యెన్‌, 848 


డైవ మిట్టు గలంచునే ఏరి మదిమది 

నుండి ఘోరమైన యుద్ధమునకు ( 

దొడంగ వలయునట్టితొడరువు కావించి 

కొనిరి చీకురాజుకొడుకు లేచి. 849 


అమరనదీసుతుండు వడినప్పుడు బిరలబుద్ధి సంఢీకా 

ర్యమునకు. జొచ్చు నింక నని యాత్మ. ద లంచికి నమ్మహాత్ముండు 
న్పముచితవాక్యవృత్తి గురునాయకు( దేర్చుంగం జూచెం జిత్తదో 
షమహిమ నద్దురాత్ముండు [ప్రశాంతత నొందండ యెన్ని భంగులన్‌ .850 


oT సం రగనను 

సంగరమున కుత్సహింప( జనునే తమకుకా 
వెంగలు లని యప్పుడు దెలి 

యంగా నెజింగితి సుయోధనాదులం గ హె. లె51 


వై 
వ్‌ 


దంతయు. దాను నాజి భగదత్తుడు గూలంగ6 జూవి సింధుమా 
కాంకునిచావు దెల్హము 4 గన్లొని యాతని గావం బూని య 

ట్టంతేలు రాజు లెల్ల సమయం గని చోణునిపాటు గాంచి యా 

వంతయు నాత్మ “నం దెలియండు సుయోధను( డెంత మూర్ధు(డో, లీ5ి2 


తన మనుజు లకట దుక్శా 

సన డును లోనై నవారు సమసినచందం 

బున బంధుసహితమ గంగ 

ర్జుని గీటడ (చికవిధం_ఎనుం జూడ(డొకో. లిసలీ 


శల్యపర్వము -_ [పథమాక్వాసము 59 


ఆది యెల్ల నేల చెప్ప6గ 

దుది శల్యునిపాటు గనియు. దోంప దితండు బ 

ల్లిదుం డని ధర్మ జుదెస( దం 

పిది కురుపతి బుద్దికొల(ది యేటికి వగవన్‌. 84 


వోణీరాజ్యార్థము దనం 

[ప్రాణము గలుగంగ నీ(డు రారాజు జగ 

త్రాణపరాయణకర ణధు 

రీణుం డగుపాండునుతగరిష్టున కెట్టున్‌. లిరీర 


కావున గొజుంతయును దిర్బవలసియున్న దనిన విష్ణుండు బిష్టున 
కిట్టనియె. 856 


అక్కడ సంధికెం జనినయప్పుడు నవ్విదురుండు కృష్ణ ప్ర 

విక్కడ కేల వచ్చితి విహీనవివేకుండు దుర్మ దాంధ్యముం 

దక్కునె సంగరంబ యుచితం బగుకృత్యముగాక యిమ్మెయి 

న్ముక్కున మార్పు గల్ల గుజనుండు సుయోధనుం డుర్వి యిచ్చునే. 857 


అని బోధించె నడియునుం గాక దుర్యోధ నుండు జనియించినప్పుడు 
మును లిప్పాపాత్యుండు నిఖిలక్షత్తియ క్షయ హెతు వగు నని యాదేశించిరి 
గాదె యనిన నర్జునుం డతని కొట్టనియె. ౨56 
అమ్మహాత్ములు 'సెప్పినయట్ట యయ్యి 

నున్న వారల బొలియించి తన్ను విడిచి 

కాని విడునండు ధృతరాష్త్రసూను. డు 


ధర్మసూనన కిది నిశ్చితంబు గృష్ట. 899 
దుర్భలమగునమ్మూ (కను 


దోర్చల మెసంగంగ నిపుడ [(తుంచెవ నహః 
నిర్బంధపరు(డు దన దగు 
దౌర్భల్యము గనుచు మదము దక్కి కనుళగొనన్‌; 860 


రయంబున రథంబు గడపు మను(డు నుత్తుంగమాతంగమహీరు హళశోభి 


80 


శ్రీమదాం|ధ మహాభారతము 


కీర్ణంబును సముద్భటసుభటలతాలసి తంబును నైన సుయోధనుసేనా 
కొననంబునందు మాధవమహావాయువు ధనంజయదారుణానఅలంబు దరి 
కొల్పిన, 861 


ఆకృష్ణవర్శ్ము( డుజ్జుల 
భీకరశరజిహ్వ లడర( బేర్చిన నదిక 
వ్యాకులత నోర రోరన్‌ 


నాకౌకస్సమితి మెచ్చునం బొౌదలంగన్‌. 


ఇట్లు దారుణరణవిహరణంబు సలిపి సవ్యసాచి యాసైన్యంబు - నిపతిత 
విఘటిత |బాంళపలాబితంబు సేసిన దెరలక నిలిచి కురుపతి కరతలం 
బెత్తి నిలు నిలు మని యెలుంగు సూపిన నది మగుడ. బురికొని నిగిడి 
నేమినినదఘంటాక్వుణన కింకి ణీనిక్వాణంబులు "సెలంగ6 బాండవబలంబు 
దాంకిన దృష్టద్యుమ్న శిఖండి శతానీకు లయ్యనీకంబు ననేకవిధసాయక 
నికాయంబులం గప్పి రప్పుడు ధృష్టద్యుమ్ను నరదంబుచక్కటికి 


'సంరంభంబున, - లి6కి 


భూపతి మించి యా దుపదభూపతనూజునురంబు నిర్భకా 
టోపత యుల్లసిల్హంగ. బటు[పదరంబుల నొంప నాత.6 డు 
ద్దీపితకోపు. డై వరులు |దెళ్లంగ సారథి డొల్ల సేయంగా 
నే పటి తేరు డిగ్గి యత డెక్కె హయోత్తము. గౌరవేశ్వ్యరా. _ కిరి4 


© 


ఎక్కి. కొండొక తొణంగి సపూతంగఘటలం బురికొల్సిన నవి పురందర 
నందను నరదంబు( బొదివిన నవ్విరుండు "ఘోరవారాచథారల. నవ్వార 
ణంబులపై( గురియం గని గదాహస్తుం డై యరదంబు డిగ్గి యనిల 


ప్యుతుండు గవిసినం దుండంబు లవిసియు దంతంబులు దునిసియు, 


గులభంబులు వగిలింమ. టక లు చదిసియు. వెన్నులు విజిగియు 
నగ్గణంబు లొజలుచు నెత్తురులు (గక్కుచు. దెకలుచు నుడివడుచుండ 
వెండీయం బై పైనరవణించుకరులం గనుంగొని ధర్మజనకులసహ 
దేవుబును ధృష్టద్యు మ్నాదియోధులు నద్దిక్కు. తజిమి. రట్టియెడ 
నళ్వళక్థామకృత వర్మక్కపాచార్యులు దుర్యోధను. దేరిగములలోనం గానక 


Ns 61 


కలనం బడియెనో యని యసుమానించుచు నచ్చటిమానవపతులం 
గురుపతి యెచ్చట నున్న వా(డని యడిగినం గొందటు శకునిదెసం 
దొలంగె నన దక్కటి వారతని వెదకనేల బదికియుండె నేనియు' 
గనికొందము పాండవులమీంద నుజికి పొడుతము గాక యనిన విని 
యట్ట చేయ నారధికతయంబును వడనీకంబుకు వెడలి సౌబలు. డున్న 
చక్క_బికిం జనియెనిట్టు దిక్కుమాలిన యమ్మొన చుట్టు ముట్టి. 866 


ఇ దుర వవా (వభ్య తకివడవమాడులు HITE దద్యుడు ఫు 


పాంచాలకుమారాదు లు 

దంచితభుజబలము మెలయ నమ్ములవెల్తి కా 

ముంచి నిజకరిహరిరద 

సన.చయసురంభ మెస(గ జగతీనాధా. 966 


అప డేను ధ్యష్టద్యుమ్ను నిబారి కొకభంగిం దొలంగ తప్పియు నద్దెస 
నుద్దామ గతి చతుళశ్ళత న్యందనములతో నడరుసా-;కిచే [| బట్టువడితి 
నట్టియెడ వడముడి కుంజర పక రభంజన విహరణపారీణతం బేర్చి 
యార్చినం జూచి. నీకొడుకులు దుర్విషహదుష్ప్రదర్శన్నపముఖులు 
వేతి పిపటంయిలు గురియుచుం గవిసి యబ్బలబమగనిం బొదివిన నతండు 
రధం బెక్కి యక్కుడుమదంబున భల్ల నారాచాదిబాణంబుల( [కాణంబులు 
గొనినం గనుంగొని హతిశేషం బైన భవదీయబలంబు గోఢశోకావేశంబున 
నప్వీరు( జుట్టుముట్టిన నాజెట్టిజోదు పంచశత రథంబుబును దంతిశత 
స పకంబును దురంగాష్టశతంబును బదాతినశసహ సంబును దనసాయ 
కనముదయంబుల వేగంబున సమయునట్టుగా సం క్రీడనంబు సూపినం 
దక ,_టివారు దేజిచూడనుం జాల కంతంత నిలువ భవతు_మార 
మారణం బ్యపతిహతం బె. చెల్బుటకు నుల్హంబు వికసిల్ల శిషైక సోదరుం 
డైన నుమాధేనిం దెగినవానినకా. గొని తన్ను నప్పుడు కృతార్థునింగాం 
దఒంచుచు మలచ అచినం గించిదవశిష్టంబై న యాకౌర వ సై న్యంబు వెగ 
డంది జిచ్చవడియ నయ్యవసరంబున గుజ్జ వుంద ౨డంబులతో సుదర్శ 
నుండు దాను నున్న సుయోవను నారో౮ంఎ గోపాలదేవుండు దేవెంద 
పుతున కిట్టనియె. 867 


3౯ 
bu 


Wa 


UX 


BA 


శ్రైమదాం ధ్ర నుహాభార తము 


ఆరు లఅడంగిరి యుథిషిరు6 డాది యగుభవద్భాాతలు సీపదిపాలనమున 
జ ఆ 
నుసి సంజయునిబాడుదల వట్టికొని వచ్చి సాగ్యకి వినుతి కక్కి 


_ నెలమి ధృష్టద్యుమ్నం డెంతయు నొప్పెనిప్పుడకూడితబు ముమీప్రోవుగట్టి 


నిలిచినహయములం బొలి బుంపవలయునిందున్నా (డుచూచితెయొడ్డుచక 


సొ 


గా నమర్చుచు( జూడ్ను-లుగలయదెసల 

బెరినిగుడ్చుచు ధృతరాష్ట్రపుతు:డల్ల 

వా(డె తెల్టనిగొడుగుతో వా(డి దక్కి 

నివు గప్పిన నొప్పు నిప్పువోలె. 968 


ఇతనిని భవదీ యోజ్ఞ్యల 

నతనారాచ'పసారశీ ఘాభిలో 

ద్ధత్‌ గత జీవితుం జేయుము 

గృతకృత్యుండ వగుదు జగము గీ ర్తింపంగన్‌. 969 


వినుము ధృతరాష్ట్ర9ినందను 

లనిలతనయుచేత? బొలిసి రందటబు నిం కొ 

క్కంనుజుండు నితండును ని 

ల్చినవా రయ్యిరువు రిపుడు చెల్లెద రెట్టున్‌. 870 


అనిన విసి సవ్యసాచి సవినయంబుగా నయ్యంబుజాక్షు ఏక్షించి. 9871 


అమరనదీతనూభవుని నశ్రకళాగురు గర్జనిన్‌ మహా 

సమరమున౨ దనేకబలనంఘములన్‌ బలవన్నృపాలవ 

ర్లములను మ దరాజు దుదిగా6 దెగటార్చె భవత్ప్రసాదది 

మహిమ యుంక నల్పతరవై రిసమూహము దాని కడ్డమే 872 


ఇన్నూ జురథ (బులు నూజేనుంగులు రెండువేల కాలుమానిసియు 
సౌబలుని తోడియేనూజుగుట్జ:బులు నింతియ కాదె యీసేన యిది 
కృపాశ్య్వర్థామకృతవర్మలు గలసీ నిలుప నిలిచినయది యేను దథి 
యజుముట కలిగెశే నింతవట్టును బరిమార్చెడ నిమ్మూ(క పడియును 
వాజియుం దనచుట్టు బయలైన సుయోధనుం డె ట్టయ్యెడినో యటు 
సూడుము మార్కొనియె నేని మదీయ మార్గణాగ్నికి నాహుతి సేసి 


em 


శల్యపర్వము స (పథ మాళ్యాసము 68 


క పటద్యూతంబున నపహృతంబు లైన సకలధనంబులు నలుగు మొన 
మరల్సినవా(డ నై. పాండవా గజునిచితవంత యంతయు. బుచ్చివై చెద 
న డెల్పపనులు సక్క మ 2. గరిపురపురం| ధీజనులు తమ పతులు. 
బు తులుం బొలియుట విని పాండవు లుద్దండబా హు వీర్యశార్య సము 
లని యెొజింగదరుగాక యనుటయు నన్నరుమాటకు  మెచ్చుచు 
నతండు. 978 
అరదము గౌరవేం. ఏదెసకై నడపంగ. గెలంకులం గడం 

గిరి నకులానుజన్ముండును గీదకవై రియు. గౌరవేశ్వరుం 

బొరిగొన నుత్సహించి వడి భూవర వారి కెదిర్చె సౌబలుం 

డరిబలముం దదీయరథికావలియున్‌ వినుతింప ను'గు( డై. 874 
తక్క_టివారు ను కుక పురికొని రాశకునియు సుశర్చుండును సవ్య 
సాచిన సుదర్శనుండు సమీరనందనుని నీయ గనందనుండు సహదేవునిం 
దలపడి రట్టియెడ. 875 


వడముడి( దలమిగిలి రయం 

బడర6గ సహదేవు( డత్యుద్యగత 'మెజయఐ 

దొడరి భవత్సుతు మార్కొని 

నిడుదవెడందతూపు లేసి నెటి( దూలించెన్‌. వ? 
కట్టియ వైచె నెన్నుదురు గాడ భవత్తనయుండు మాది లే( 

బట్టి నతండు సోలియును బాహిర పోవక తేటి యావిభుం 

గిట్టి నివాతబాణచయకీలిత దేహుని జేసె రావుతుల్‌ 

కట్టుపకాసు లై నరుని. గప్పిరి శక్తుల దోమరంబులన్‌. 877 
గాంధారదేశీయులగు నాశ్వితు లట్టు పొదివిన నొదవిన కినుక (గూర 
భల్పంబుల శివంబులు ధరం దారిగించిన( 'దిగర్శస్యందనసందోహం 
బడరి గోవిందపురందర పుతులపెం బటుపవరపరంపరలు వరంగించి 
విజృంభించిన నవ్విజయుండు. 878 
సత్యకర్మునిత ఎ చారుకుండలపరిస్సురితత్వ మొందుచు ధరణి డొల్ల 
నేసి మృగంబుపై కెరంగుసింగమపోలెం గిట్టి సత్యేషుని గీ డటంచి 
బహుడినసంచిత | పకట కోపానలజ్వా ఐలు సాకారలీల( బర్వు 

తెజ(గున నరుణ దృగ్లప్తిజాలంబు సుశర్ము పై నిగిడించి సాయక్మత 


879 


డైన 


ద త్సుతుం 


గంబును సరభసంబున నెదిర్చి 


తచ్చరవిఖండితక ౦ఠు౨ 


ఢఢ క 
3 0 9 
లయ 2 
శ్రీల 
og 
ie * 
వ 
0 9 
Es 
[2 


ముడియు( బిన్న తమ్మునికి బాసట 


స్క 
అగు 

హింపక 
సెన 


~~ 
(sve) 


= టా 
అ నో 
ఇ 


తపతిపాలి. కనిచి మనదెసజనంబులు 
jడరతెకస 


నాంద నకనినందనుల నేడ్వుర నన 


చూండుగోలలం దలలు నణిక( ద త్ర్రైన్య 
బొదిం బడిన సుదర్శనుండు దదీయశర 


దంపడి 
Ws 


ఇ! 


తాతను 


బే 


మోచంబు 


ఏం డ జు 


డును సహదేవుం దా.కినం 


రంబు మోర 


కుమారి న 
(డు 


ప 


Ns 

శ అ 

రా రం 
ఇల 

Cs] 


ము. 
ect 
ఇ 
are) 
సా 
సీ 


క్ని 


ర 


స్మా 


అం టే( 


చ 


(వెలి 
నన 


జ జ 


ఎలో ల్‌ 


63 0 ఇ కా క మ థు 
53 3 ఇం సై 0 హం 60 co 06 
hms A 
2! స 
SERIE: 
2 av 8 ళా 
౮ ae 0 ౧3 "త్తి 
3 సం స్ట గ్‌ ప [న్‌ 
సెల 
=~) అ 9 fn oO 
Yt ఇ 69 
SE. x 
న ఇతే 3 pa లీ య్‌ [సే te 
PE Ta Aw |; స్‌ 
౧0 b ౧ 3} ఢి ర Net vo i 3 
శ ళ్ళ <7? Mis 
నా ve © న ve 7 re) $= a1) " 13 
ce a fh యు ¥ nc od 69 
గ్గ భే | (SEN bP jr న ॥ i 
3a Ek ర 2 వ్‌ 3 y2 
Yap 3g 9 స 3 ఫ్ర] 3 
Fy f 0 23 న గ 2 రే గనే వ: 
a] గ ౫39 OAR 
ee ds చ due 
fi a 980 dada ఎ సం mn Bp న ర్త 
Aus (ళం V1] ( ళ్‌ స AT f2 us (1 ఖ్‌ న 
౧0 న త MI హై hfe nn 8 
అ వ f2 న్‌ ; «3 |] rat yy? 1 e3 x3 Cal Cha శే 
a) | ఫ్‌] త al [౧ స గ ౮ 
wo yd ry Mey Ml WF 
Fal Ma OS 1 ag 
raf) YZ ని a Wf sa 3 a3 3 3 () SE 
శ gi fa య ke గ లే 
(YY le mh 3 * y3 వక | (00 ad} శ 
౪1 6160ల © Ye fe ee గ a 
గే wc dd /] ft vd 9 3 శ్‌ ఖై + “ait 


ల; 
మాడ 


రన్‌ 


౭ 


శల్యపర ము అ [పధమాశ్వాసము 65 


ఇవ్విధంబున దొర యజిమి తథమి యమ్మొన కుత్సాహంబుగా జటుల 
వాహం బగురథం బెక్కి శకుసి( గూడుకొని కవిసిన. 884 


పాండవుల సైన్యమును సముద్దండ లీల 
మాజుకొనె నంతలో మూర్చదేజి నకులు 
తమ్ము( డమ్మామపై6 బదియమ్ములొక్కు 
పెట్టం (గుచ్చి యాతని విలుబెట్టు (దుంచె. 


౩ ఉలూవతంజు నవొదోథు చౌత్‌ మ్య్ట్రతుం జఉగుడు :_ 


ఆసౌబలుండు శరాసనాంతర రదీప్తు( డగుటయు నకులుడు ననిలసుతు(డు 
దా(కిన వారి నతండు పెక, గ్రామ్ముల నొప్పింప నతనితనూజు( డనిల 
సుతసహదేవుల సునిశితళరవర్షమునం గప్ప నయ్యులూకుని ననేక 
సాయకంబులనొంచిశకుని మైనయివ దియమ్ములునాటించియనుచ రులను 985 
బెగడు పతిచె నాఖీముండు జె టులూకు( 


ర్‌ 
డడరి యన్నకులా ఏజు నంప వెల్లి 


ముంప నత. కేచి పటభల్దమున శిరంబు 
(దుంచె నన్నలయెడలు సంతోష మొద. 986 


తనయు(డు వడ శకుని కనుం 

గొని కోకం బాత్మ నారం గూర(గ నశుల్‌ 

కను/గొనలయందు నినిచె 

న్మనుజెశ్వుర విదురుభాషణంబులు(6 దలణెన్‌, 987 


అ ట్రడలుచు నిట్టూర్పు నిగుడ సహదేవు పై నడరి మూ।(డునారాచంబులు 
నిగిడించిన, 888 


అవి వెస |[దుంచి యాతనీశరాననముం చుసుమాడె నక్కు_మా 
రవరు(6 డతం డనిందితపరా[కము(డై పటుఖడ్గయ ష్టిదీ 


పృవిపులము ద్దర ంబున విభాసితశ క్తిని వై వం దోదుతో 
వ్‌యు నసకహాతకకల నాన్ఫపసూను(డు నుగ్గు సెసినన్‌, 889 


tt 


a 


{A 


(క్రీ షదాం[ధ మహాభార తిం, 


కనుగొని పార్వచరులు వి 

చ్చిన శకునియు. బాటె నుల్టసిల్లిరి కుంతీ 

తనయులు దదీయ సేనా 

జను లార్చిరి కురువిభు(డు విషాదము నొందెన్‌. 890 


ఇట్లు పాజిన, 891 
రా 

ఆరదము సత్వరంబుగ శరావళి పెల్టుగ( బర్వ( బాండవా 

వరజు(డు పోవ నీక పొదువ౯ా వడిం బింగలివారు పోరికిం 

బురికొని [తోచినకా సుబలపు తుండు దత్తురగ |వజంబుతో 

జరవస మొప్పంగా నతని పై6 గవిసెం గృతనిశ్చయాత్ము. డై. 892 

కవిసినం గని గుణంబు సారించి శరాసారం బడరించి యాసపహాదేవుం 

డీ ట్రసియె 

జల(కుట యొప్పునే నృపతిధర్మము నూ6దియెదిర్చి యేమెయికా 

నిలుచుట యొప్పుం గాక మహనీయుల ధర్మతనూభవాదులం 

బలికికి వీవు జూదపునెపంబున. దత్సల మందె దిఫ్రు మా 

చలము బలంజఒు నేర్పడియె' జచ్చిరి మీయవివేకు లందలున్‌. 894 


మమ్ము నపహసించినవారిలో. గురుకులదాహకుం డొక్కరుండ తక్కె 
నద్దురాత్ముండు సూచుచుండ భవదీయశిరంబు. దాలఫలంబు లగుడం 
మనం బడవైచు పగిది( బటుభల్పంబున డొల్ల నేసెద మామా పాజక 
నిలువుమీ యని యట్టు బహుభంగుల బలికి యతం డేయుసాయకంబుల 
వారించి దశమార్షణంబులు నలా సప 895 
తురగములు సిడము గొడుగును 

శరాసనము( దునిమి యార్య సాహసమున ని 

ఘరళ క్రి బూన్చె నాతని 

యుర స్థలము వైవ శకుని యుర్వీనాధా. 896 


రి 


హదేవుం డది కాత భర్ణిమున నుత్సాహో (గు, డై [తుంచి దు 
సహభల్రద్వితయంబునం గరయుగ స్వైరచ్చిదా కేలి స 
హసద్వక్త్రవిలాస మొ ప్పెసంగ నాభలద్యుతిస్పారభ 


క్ఞహతిం గంఠము (దుంప మస్రకముడొల్ల౯ా డొల్పైమెనున్‌ మహిన్‌. ఖల97 


నా 


ళో 


ఓక్క 


ON 


ర్‌ 


శల్యపర్వము జ పథమాశ్యాసము 67 


ఇట్లు కౌరవులదుర్నయంబునకు మూలంబగు శకుని. దెగటార్చి వేర్చి 
యార్చినయ నుజన్ము నాలోకించి ధర్మతనయ (ప్రముఖులు పరమ్మపమోడ 
భరితాంత ఃకరణులై. నిజశంఖంబులు పూరింప శౌరియ( బాంచజన్య 
రావంబున రోదసి నింప సుయోధనుసేన చెదర బెదరక నిలిచి 
యాసౌబలు సైన్యంబు సహదేవునిపై ననే కాస్ర్రశస్రంబులు గురియచు, 
గవిసినం గవ్వడియు వడముడియు నవి యన్నియు మోఘంబు లగునట్టు 
యమ్మూ (క బలువడ నేసి యుల్లాసభాసితులైనం గని జనపతి కోకా 
కాంతమతియె హతశేషులై న నిజసైనికులం బురికొల్పిన వారలు రక్షక 
రహితు లయ్యును దెంపు పెంపున శంకింపక యాసవ్యసాచిందాదివి 
తద స్త్రశికాసందోహంబున [మందిపోయి రక్కు_రురాజు దనచుట్టును బయ 


 లగుటం గలయం జూచి క పైదుర( జెఎంగు నాకౌంతేయులం గనుంగొని 


తొలంగి పోవం దలంచె ననుఓయు నాంబికేయుండు సంజయుదిక్కు 
మొగంబై. 9898 


అట్టు మన సైన్యములు దెగటారినిపుడు 

కుంతికొడుకులలో బల మెంత గలిగె 

నకట నాకొడు కెట్టివాండయ్యె. జెపును 

యనుడు నత (డిట్టు లనియెనమ్మనుజపతికి. 899 


అద్ద్ధయెడ రెండువేలు రథంబు లేడునూణుగజంబు లైదువేలు గుజ్జింబులు 
పదివేలు కాలుమాసిసియు.( దానును ధృష్టద్యుమ్నుండు సంగరాంగ 
ణంబున మెజసి యుండె 400 


పలపలనిమూ(కలో( గాల్‌ 

నిలువక గుజ్జంబు డిగ్గి సీకొడుకు గదా 

కలితభుజుండై యొక్క6డు. 

దొల(గి చనియె నేమి చెప్పుదుం గురునాథా. 401 


అని ధృతరాష్ట్రునకు సంజయుండు దుర్యోధను పలాయనం బెజింగించె నని 
చెప్పిన విని యటమీ(దివృత్తాంతం బెట్టయ్యె నని యడుగుటయును. 402 
సంగవిదూరతాక లితశాంతర సస్పుటరోహదిద్ధ బో 
ధాంగసమా శితాపదుదయజ్వలన పళమ ప్రవర్తకా 


68 శ్రిమదాం[ధ మహాభారతము 


పాంగమరీచిరూపవితతామృతవీచివిహార వాసవో 


తృంగతలోపలాల్యపద సంసృతివారణ దై త్యదారణా, 408 
క్‌ ఆశ్చర్యకరణకరుణా 

నిశ లశుచిహా- దయభావనీయవిహరణా 

పళిమనాడీసరజ పు 

రశ్చరణ ధ్యయ భ కరమణవిధెయా. 404: 


మాలిని, (పణవమం గరి ట్టోపాయ సంవేద్యభూమా 
భణన “మననదూరస్సారవిస్తా ర సీమా 
గుణవిభవనిరాసా కుంఠితోల్లాసధామా 
గణనరహితలీలా క ల్చనిత్యాభిరామా. 405 


క గద్యము ఫు 


ఇది క్రమడదుధయకవిమి, [త కొమ్మనామాత్యపు[త బుధారాధనవిరాటి 
తిక్కన సోమయాజి, పణీతంబై న శ్రీమదాం ధమ హాభారతంబున 
శల్యపర్వం ంబునందు (బధమాశ్వాసము సమా ప్రము. 


(శీ మదాంధ్ర మహాభారతము 


oo 


ర్‌ ల్యపర వ్రైము - ద్వితీయాశ్వాసము 





(బ్రీకరణనిపుణపద ప 

ద్మా కేవలస త్త్యసద్మ మాయావ్యవధూ 

త్యేకాయనగమ్యా మధు 

రాకృతి సర్వ_తరమ్య హరిహరనాథా. 1 


దేవా వై శంపాయనుండు జనమేజయున కిట్టనియె నిజపు తుండు పరా 
జయంబు నొందుట యౌకర్టించి యాంవి కేయుండు. 2 


మద మడ(గి యొక్క-_రుండును 

గద చేకొని రాజరాజు కాల్నడ నెటవో 

మది6 దలంచి తొలయగానొకొ యా 

పద లిట్టివి కలవె మనుజపతులకు నెందున్‌. ల్రి 


అనంతరవర్తనంబు తెబం గాతీంగింపు మనుటయు నజ్జననాథునకు 
సంజయుం డిట్టనియె. 4 


ఏకాదశాక్షొపాణీప(డై పెంపున( బొంపిరి వోవునప్పుడమిటే(డు 

వెనుక నొక్కురుండును జన లేక యెకాకియెపోయె నచటికి ననతిదూరమై 
యు త్తరముముట్టినట్టి తూర్పుననొక్కు మడువున్న దానిలో నడ (గియుండు 
వాండుగా నట్టు లవ్వలనికి. జని చని విదురునిమాటలు మది(దలంచి 


యధిక మతి నృపాలు ననుజుండు సెప్పె న 

ట్రకట దాని గొనన యనుచు శోక 

త పచిత్తు. డయ్యె దైవ మెవ్వరి నెట్టు 

చేయంజాల దేమి సెప్ప(గలదు. 5 


అట్టియెడ సుడిసి చిక్కిన మూ(కలు ఏ(కమై నెదిర్చినం బొదివి నిరవ 
శేషంబుగా సమయించి కృష్ణసార థికంబును ధవళహయంబును గపికేత 


గన 


శ్రీమదాంధ్ర మహాభారతము - 


నంబును నగు నుజ్జ్వల స్యందనంబున నప్పురందరనందనుండు బంధు 
మి తాభినందితుం డై యొప్పె నప్పుడు సౌలికలన నీబలం బఖిలంబున 
జెనుగాలిం బడిన పేరడవిపగిదిం గానంబడుచుండె నందు. గృపాశ్యర్థామ 
కృతవర్మలు మువ్వురు (బతికిపోయి రాసమయ-బున ధృష్టద్యుమ్నుండు 
నన్ను. గనుంగొని నగుచు సాత్యకి నుద్దేశించి. 8 


వీని నేటికి( బట్టితి వీ(డు (బదికి 

యిచట వర్తించి మనకు నెగ్లేమి సేయు 

నపయోజన మిది విడు మనిన నేల 

విడుతు నీీదోపాతల దెగనడుతు ననుచు 7 


ఆశై నేయండు వాలువెటీకీ [వేయం జూచునంత( గృష్ష ద్వెపాయనుండు 
సన్ని ధిచేసి యతని వారించి సంజయుం జ_పుట యనుచితంబు ముందల 
డువుమని యాన నకిచ్చిన నతండును వినతుం డై యట్ల కాక యని పలికి 
డిచె. ృక్షదైకపా పాయను:డు మదీయాననం బాలోకించి (బదికి 


డ కైనం బొమ్మనుఓయు నమ్మునీందు వీడ్కౌాంటి నంత 


చక్కటేకి( [గోశమా[తయబు వో యి దె ఇపాయనం బనం (బసిద్ధంబైన 
యమ్మడువు సమీపంబున. 8 
అతని గాంచితి నత6 డ( శు లడర నడలు 

చూడి, నామాము చక్కగా జూడ కోర 

వొవం జూచుచు దీనత. బొంది యునికి 

నతతున గదుర నేను. 9 
ఒక్కింత సేపు పలుకు వెలువరింపం జాలక యూరకుండి యెట్ట కేల 
కెలు౯”. ఊచు కొని పారాళర్య।: పసాదంబున [బదికినతెఆఅంగు సెప్పిన 
నమ్మవాకాంతుండును గొంత |హొచ్చు నిశ్చష్టితుండై యుండి. పదంపడి 
నావెసం జూచి మన చస | బవకినవారు గలలే యనిన. గృపాచార్యాది 
Be . ౬ చుకొని వారలు (బతికిపోయిరి త . 
కుట పదవి యిశెంగించివ నిట్టూర్చు నిగిడించుచు నామూ(పు 
న క నన్ను సీకడ కనుపం దలంచి న 


నడా న. 

lh re bk 10 
గొ 

=” 


శల్యపర్యము = ద్వితీయాశ్వాసము 71 


తే. మాజుమానిసి లేకుండ మడిసి రెల్లి 
వారు సిదెస6( బాండుభూవరతనూజు 
లాప్త్రలుం దాము నున్న వారాహవమున( 
బడక తొల(గితిం బోటుల6 బడియు నేను. 11 


వ. అని, 12 


క. కౌంతేయులబారిం బడ 
సింతియ సిరి చాలు రాజ్య మెల్డను దారై 
పొంత నను. బెట్టుకొని యొక 
కొంత యొస౦గిరేని నట్టికూ డేమిటికిన్‌. 18 


క. అనుజుల( దనుజుల మత్పరి 
జనులను సమయించి వారు సమరోల్హాసం 
బున మెజయ( జూడ నేర్తునె 
జననాధున కింత వట్టు సంజయ చెపుమా. 14 


_ః దుర్యోధనులం దా (బొయనోం దినుముడుంయన డాంగియుండుబి := 


క. ఇమ్మడువులోన డాంగెర 
నిమ్ముల నెచ్చచికి నైన నేంగెద. దగువృ 
త్తమ్మునం దొలంగి నిలిచి మటి 
యెమ్మెయినేనియును దీర్తు నేం బగయ సుమీ. 15 


వ. అని చెప్పి యమ్మడువు సొచ్చి మాయావిళేషంబున జలంబులు 
శరీరంబుసో(క కుండ సంస్తంభనంబు సేసికొని యుండె నంత రథ్యం 
బులు పరి శాంతి నొంది తూంగాడ నస్త్రళస్తాాదిక్షతంబు లగు నవయ 
వంబులతోడ రాజదర్శనవిషష్టు అగుచు( గృపకృత వర్మా శ్వత్థామ లచ్చట 
మెలంగి డబ్బాటుగా నన్నుం గని సంజయా (బదికితే యని కురుపతి 
[పాణంబులం గజంందునై 'యుకడిగిన నజ్జననాథు( డొక్కండును బాజు 
తెంచి నీరిలో డాంగియున్న తెబం గెజింగించి య్మాహదంబు సూపి యే 
మిరువురము నొండొరులతో నాడినమాటలు దేటవడం జెప్పిన వార 
లత్యంత వి షాదంబు నొంది, 16 


72 


శ్రీమదాం[ధ మహాభారతము 


నరవరు( డేము సంగరమునం బడ కుని. యెఖుంగ డక్కటా 
బరవస మేది వచ్చె. బిదపకా వినియుకా మము గూర్చికోలు దు 

సర మనుబుద్ధి నిప్పటికి శ తులక నొజ(గం దలంచి యీ 

వెరవున డాంగె సర్యపృథివీపతి దుర్దశ నిట్టు పొందునే. 17 


అవ్యిభుండు పెనుబాపె నిలిచిన నేము పగతురతోడం బెనంగం 
జాలుదుమను సమయంబున విజయవిజృంభితులగు పాండవులు సబలం 
బుగా నచ్చేరువ నడతెంచిన నార థికులు దా రకత నిలుచుట. కార్యంబు 
గాదని తలంచి నను. గృపాచార్యురథంబుమీ.ద నిడికొని మన శిబిరంబున 
కరిగి రందు. 18 


కలగొన( బాజుచుకా సతులు గన్నుల నశుజలంబు లొల్క స 
పులపయి పెన్నెజుల్‌ బొడ్మంగ లాలలు రోదనధ్వనుల్‌ 

"సెలంగంగ మోములుం దలలు( జేతులు. గెంపుగ మోందికొంచు భ 

రల సహజన్ములన్‌ సుతుల. దం|డుల బేర్కొని యార్తి నొందుచున్‌. 19 


హతశేషులై న పతాకాతష్మృతచామరభృదాదిజనంబుల వలన సకలజన 
సంక్షయంబు వినుచు నేలంబడి పొరలుచు లేచు చునికి యత్యంతక రుణం 
బ్రై యుండె నప్పుడు మాన్యవనితాజనంబుల కావలివారునుం గడంగి 
వారలం దగినవాహనంబులపె నికికొని యిక్కడకు వచ్చిరి తక్కిన 
భీతజనంబులు పలుదెసలం జాటి రట్టియెడ నీ కొడుకు యుయుత్సుండు 
కోకసంత పచిత్తుం డై. 20 


గంగానందను( డాడి గాగ గురుసంఘం బెల్ల సం|గా మధా 
[తిం గూతెం బతి యొక్కరుండు పటుకౌంతేయ [పతాపంబుపే 


ర్మిం గీడ్చాటున కోర్చి పాటె విధి నామే. |బాణముల్‌ విల్పె నా 
కుం గాంతాజనులం దగంగం బురికిం గొం చేయు టర్హం బగున్‌. 21 


ఏకాదశాకహిణీభ ర్త మన్నించుమాననకులు గాసి యగుదురే యని మనం 


బునం దలపోసి రధంబు డిగి యత్తిజంగు శౌరికి నజూతశ తునకు 


__ నెజింగించిన నప్పాండవా[గజుండు పరమకృపాపరుండు గావున బీతుం 


బె శౌరియాననం బాలోకించి యది మేల కాదె యని పలికి యతం డను 


శల్యపర్వము _ ద్వితీయాశ్వాసము 7g 


మతి సేయ నవైళ్యాపు తు, బరిరంభణంబు సేసి లెస్స తలంపు 
తలంచి తని సంభావించి వీడుకొలిపిన నతండు రథారూఢుండై రథ్యం 
బుల6 ద్యరితగతి నడపి భూపతి (శు య సీడగంంల కధ్యకు లగు 
వృద్ధకంచుకులం గలసి వారును దానును వారల నుచితపకారందుల 


లో ఆన a 


దేర్చి పురంబు (పవెశించినప్పు డెదుర విదురు౨ గాంచి. 2౨ 


అత6 డడుగంగ శల్యసుబలాత్మ జులుం బల మంకయున్‌ రణ 

&తిం బడు చేర్పడం బలికి చెప్పె దురంగము డిగ్గి మేద్‌ని 

పతి యొకరుండు పాజబుటయు. బాండవముఖుు (డు పతిం బంకగా 
నతినల నిల్లు సెర్చుటకునై. యిట రాకయు మానవేశ్యరా. వలి 
అనీన విని యతండు శోకవ్యాకులుం డగుచు నవై ఇకాంపు, తుం బెగడి 


లాట 
కాలోచితకృత్యం బాచరించి లెస్సచేసితని పలికి నిట్టనియె. లో 
ఎప్పుడును సంజయుడు వచ్చి చొజుంగ. కప్కు( 
బతికి సమరవిశేషంబు లతండు నేటి 
తెజ(గు చెప్పెడి. గాక యేతెంచి మున్న 


మనము వినిపింపంగా6 దగ దనఘ దిని. 25 

ఒండుముఖంబున నివ్వార్త నగరు సౌరకుండున నట్టు ూ సఎవివా కంబు సేయ 

వలయు నీవు దుర్యోధను [పియాజనంబులను 'వదక్షకులప దోడాని 
శ 


భవదీయమందిరంబునకుం జనుము తక ,_టివారి 
నిలువ నియమింపవలయు నవి పలికి తామును యుయుతు ౨3 
సావధాన పయత్నంబున నవ్వి? ధానంబు సంఘటించి ని తము 

మొగసాలం జాలుమానుసులం గావలివెల్ట యభ ౩0త కంబు 
యుండె నక్కడ. గె గారవసేనా సన్నివేశం బక్యంతవఎరళజనం బయె 
మున్ను Bre కంగసుభటబృంహి తహచెతథాషణంపులవఅక శజ్రాం 
తరంబు గర్జగోచరంబు గానియట్టి యా ఎఎకయు నిశాబఎబయి యుండె 
ననిన విని యాంబిక్రేయం డి డిట్టనియి 28 


సూతసుత యిట్లు పగతుర 


చేత మనవఐ- ఎ రాజసింహులు బంధు 


= శాత 


74 


(శ్రీమదాం[ధ మహాభారతము 


వాతమ్మును సమసిన( దుది 
నేతెజంగున నడచితిరి నరేం।దు(డు మీరున్‌. 27 
క 


అమటయు నమ్మహేకాంతునకు సంజయుం డిట్టనియె నంత నయ్యెడకు( 
గౌంతెయులు సైన్యంబును దారుకు సుయోధనాన్వేషణపరు అయి రయం 
బున నరుగు దెంచుకలకలంబు పీతెంచిన 28 


కృతవర్మయు( గృపుండును గురు 

సుతుండును గను(గొనుచు నొండుచోటికి. జని ర 

ట్రతిరభ సంబున( గుంతీ 

సుతు లచటికి వచ్చి నీదుసుతు. బలుగడలన్‌. 29 


అన్వేషించి కానమికి విషాదంబు నొందుచు మరలి చనిరి చనునప్పు 
డజాతశ [తుండు సీపు|తునగరిలోని జనంటుల( గృపతోడం గనుంగొని 
వెఐవకుండు(డని పలికి చనియె నట్టు వారు నిజశిబవిరంబునకుం జనుటయు 
మనయోధవరులు నేను మనంబున నడయ గదుర నమ్మడువుక డకుం 
బొజరిమి కృపాదు లగు మువ్వురు దమరాక యెజింగించి యమ్మనుజ 
పతి కిట్టనిరి. 80 


_కభక్ళత వర్మా బ్బ త్లామలు దుర్కోభనుం గని నంభొవ్షీంచుటు;- 


క్‌, 


లెమ్ము కురునాథ కడ6గుము 

మమ్ముం గొని పాండుపు తమథనమునకు సె 

న్య మ్మదియును నీచేత గృ 

శమ్మయ్యెడు( జుమ్ము వలదు శంకింపంగన్‌ . 81 


అట్టు కాక గెలిచి భూమి యేలుట యొండె( జచ్చి నాకలోకసుఖం బనుభ 
వించుట యొండెం గాని నీయట్టివాని కిట్టితజంగు కర్తవ్యంబు గాదని 
పలికిన విని యవ్విభుండు వారల కిట్టనియె వివి 
తనువు ఘనాస్త్రశస్తములతాంకున నొప్పిని డప్పి వురి నా 

మనము వశంబు గా కెడలె మాటలచందము సూడ మీరు డ 

సినయటు లున్న వార అనుజీవులు లేరు తొలంగి నే(టిమా 

[త నిలువు డెల్టి పైకొని యరాతుం గెల్లము లావు వచ్చినన్‌. ఫ్‌ 


శోల్యపర్యము జ ద్యితీయాశ్యాసము 75 
అనవుడు నగ్గురునందనుండు. 48 


ఏ అనుమాన మేను సమయించెద వైరము నే(టితోడ( బాం 

బాలుర నెల్టం దీ వశర జాలములం బొలియించి కాని భూ 

పాలక పుచ్చ. గతళము పాటిగ, బట్టుము నాదుమాట లి 
య్యాలితనంబు వాపెద( [బియం బొనరించెద నీకు. దండికిన్‌. లిక్‌ 


అనియె నప్పు డనిలసుతునివేంటకాజలులు మాంసభారంబులతోడ(6 బరి 
(శాంతులై జలపానార్థం బమ్మడువునకు వచ్చి రంతకమున్ను ధర్మనంద 
నుం డొక్క బోయంబొడ(గని దుర్యోధనుండు దొల(గెం జెట్టు చేమల 
నడంగి యుండునో మీరు మెలంగునెడల నరయ వలయు ననిన వా(డును 
వృకోదరునిమృగయుల లోనివాండగుటల దమవారికి నెదురు వోయి 
యమ్మాట తెజం గెజీ(గించుటంబజేసి యప్పని మనంబులం దున్నట్టియా 
బోయ లట్టు కెలన నేమరి సల్లాపంబులు సేయు చున్న యన్న రనాథుని 
యారధికవరులవచనంబులు విని పూర్వాభ్యాసంబువలన నయ్యు క్తి 
[పత్యుక్తుల పరిపాటి దేటపడిన నన్నేటిలో నికొడుకు డా(గి యుంట నిశ్చ 
యించి తమలో మెల్బన ని ట్రనెరి. 86 


రథికులు తను నిమ్యెయి( 

టోరికి. దజణుమంగ. దాను బురికొన కిచటం 

గొరవపతి వా(గినగతి 

జోరనం జని చెప్పవలయు భూనాథునకున్‌. తీ? 


అతడు పసదన మొస(0స మారుతతన యముని 

మున్ను గని మెచ్చు వడయుద మన్న రెందు 

నత(డ కాస్సించు మనల రయమున? బోవ 

వలయు మాంసభాకంబులు వలదు లెండు, 88 


అని మోపులు డిగవికిచి వెసం బాణి రయ్యవసరంబున. దాండునంద 
నులు నీనందను వెదక ననేక చాడులం బొలికలని కెలంకులకుం బుచ్చి 
యాతండు తమ కగపడమికి జింతా కాంతు లై యుండ నాబోయలు 
భీమునిపణిహారుల( దోచికొనుచుం దన్మందిరంబు దజియం జొచ్చి 


గగ 


ff 


శ్రీమదాం|ధ మహాభారతము 


యతనిం గాంచి. యమ్మడువున నమ్మహేవతి డాంగి యునికి 
యజింగించి. 99 


తమవిన్న మాట లన్నియు 

[గమమున( జెప్పిన నతండు గడు బియమున న 

రము లొసంగె వారికి ననే 

కములు వహింపంగం గొల(దిగా కుండంగన్‌. 40 


ఒసంగి యాలుబ్ధకుల నగజు( గానిపించి దేవా దుర్యోధనుండు దై పా 
యన హచంబున నొక్కక్షుదవిద్యంజెసి జలంబులు నిజశరీరంబు సోంక 
కుండునట్లుగా 6 జేసికొని డా(గియున్న వాండు న వచ్చిరని యత 
నికి విన్న వించి యాసుయోధనగుగునందనాదుల సల్లాపంబు నెణి౭గించిన 
నళండు పరమహర్షంబున నాబోయలకు బహువిధంబులగు పనదనంబు 


లిచ్చి తక్కినతమ్ములకును గృష్టునకు( జెప్పికొని వారును సకలబంధు 


ర్త 
మితపరిజనంబులును దోడన చనుదేర నుద్దామగ మనంబున. 41 


తురగఖుకపుటరధనమికరిపదాతి 


cw 
= ( ఎనంగంగ వచ్చె నద్దెనకు కస 42 


దనుం డేతెంచుకలకలం కాలకించి యంతకుమున్ను 
రడ ్తఈాహంరబునకై రాహు సిర్చంధించుచున్న యగరుపు తకృతవర్ము 


రూపించికవెళం జెప్పి నెడకుం జేరంగ చేతెంతుమో. 44 


రండు పలు ననిన రాతి యగుడు. 45 


శల్యపర్వము న ద్వితీయాళ్వాసము 77 


వారు వారణపురంబున కనివారణం బోయెదరు  వోవుదురుగాక 
యిచ్చేరువ బోయి రేని యు నిమ్మడువున నాయునికి యెజుంగలే రట్టు 
గాక యెతింగిరెనియు నన్ను జేరరాదు మదీయవిద్యావి శేషసం స్తంభి 
తాంభోదుర్గంబున నిక్భయు=డనై యుండెద( బొండ నినం బొగులుమనం 
బులతోడ నారథిక జనంబులు వోవం బతి జలంబులు శిలాసదృుశంబులు గా( 
బరి స్పంభించె నేనును బాండుసూనుల చారు లెల్రకడల మెలంగుటంజేసి 
రాజు నప్పుడు వెలువరించుట కర్ణంబు గా దనియు నతనితోయ స్తంభన 
వైదగ్ధ్యం బెఖుంగుట నొలసినయూజటను ముందటియట్ట వారలతోడరి 
జని చని చిత్తంబు గలంగినం జనం జాలక యరదంబు డిగ్గి యచ్చట 
నొక,_యెడ నొదింగి నిలిచెద నని వారలకుం జెప్పి యమ్మ డువు నుత 
నొక్కపణపు గలపొదయీజమిం దూజ పొంఛియుండితి వారలు దూ 
రంబు సని యొక ;_విపులవటంబుపొంత విశాంతి నొంది నీనందనువల 
నికిం జనిన హృదయంబులతో ( దదీయకార్యచింతాభరంబు పట్టుకొన( 
దదనుబంధ సంభాషణంబులు సేయు చుండి రక్క_డ. 46 


కలకల నవ్వుచు. బెలుచం 

బలుకుచు. దమ కెల(కులందు( బాంచాలకుమూ 

రులు సనుదేరంగ6 బాండును 

తులు వచ్చిరి సంతసంబుతో మడువునకున్‌. 47 


ఇట్లువచ్చి ధర్మతనయుండు భవత్తనయమాయా స్తంభితంబై న యాజలాశ 
యంబు నిరూపించి తత్స)కారం బెటింగించి యచ్యుతునితో నల్టన 
నిట్టనియె. 45 


చొర రాదు మనుజులకు నె 

వ్వరికిని నిజ్ఞలము కౌెరవక్షితిపతి ని 

ర్భరమాయాసంర మా 

భరితంబై కాన వీతభయు( డాతండున్‌. 49 


_ధర్భరాజు మఢడుగున డాంగయన్నా దురోూధోనుని దూజనాడుది;.. 


త్య 


అని వెండియు నాపతి గురు 

జననాథుగుజించి పలుకు శకుండు దోడై 

చనుదెంచెనేని పోవ 

చ్చునె నాచే. దప్పి యిందు. జొచ్చిన. దనకున్‌ , 50 


—1 


లం 


శ్రీమదాం [ధ మహాభారతము 
అనిన విని యచ్యుతుం డతనికి నల్పస్వరంబున నిట్టనియె 51 


మాయలు గల్లుదుష్టులకు మాయవఫుభంగులె మందు గాక ని 

ర్మాయక నుల్చసిల్లెడుపదాకమలీ లలు గొల్బ్చు నెట్టు ద్ద 

తేయులు దొల్లి మాయల నతి పబలాశ్మకు లైన. దద్యధో 

పాయములకా జయింపరే నృపాలక విష్టుండు నిందు(డుం దగన్‌. ర2 


హిరణ్యక శిపు వృ|తవధ|పకారంబుబు వినమె రావణుండు హోమాదిమా 

యా క్రియానమాకంబున( గాదె రాముచేత నిర్జిుపంబడె నరకాసురు నేను 

బరిమార్చినతెఅం గెజుంగవే వీ. డ గుపడువట్టి విధంబు సూ వికొమ్మనిన 

విని యప్పాండవా, గజుండు జలాం కరతుండె యున్న భవన్నందను 
వాంటి 

నుద్దేశించి యిట్రనియె. ర్‌కి 


ఇటు తగునే సుయోధన మహీవలయంబున నిట్టిదై న్య మె 

చ్చట వినం జూడ. గల్లెనె యసంఖ్యులు రాజులు నీకు. గాంగం జ 
చ్చుటయును బంధుమి[త్రులు విశుద్దచర్శితులు పోర నట్టు తుం 

గుటయును జూచి జేమిటికి. (గుంకితి నీళను జావు దప్పునే, ర్‌4 


గూరుడవం|[డు నికా మడువు సొమ్చుట శౌర్యముచొ ప్పె మాన మే 
యూరికి( బోయె నాజి నృపు లోడుదురే నృపు6 డన్న మాతయే 

కౌర వవంశ శాతుండవు గష్ట పుంజచ్చుట దెచ్చుకొంటి స 

పేరును బెంపు మాలి యిబృందము నవ్వంగ నిట్లు సేయవే. ర్‌ఫ్‌ 


కన 


క్షత్త9ధర్మంబు నిడిచినం గలదె యహముఈ 

బరమ.( బేరోలగంబునం బలుకుపలుకు 

లెల్ల మబచితె విను మని పొల్లు లైన( 

గష్టపాటు గా కుసు చల గావ వచ్చ. 56 
కొడుకులు దమ్ములుం గలన మఘమోరపుంజావులు సొవం జూచి యె 
దుబు3 యుత లోముటకై. నిను రాజరాజ యి 

డ్చి తెచ్చె విధి మానము : పాణముకంటెం జాల నె 

(గా వినవొకో కడునవెచత( బొలది తక్కటా, 57 


శల్యపర్యము షై ద్వితీయాశ్వాసము 79 


అంభోగర్భము సొచ్చి పాండుసుత బాహాగర్యాదుర్యారసం 

రంభం బోర్యక డాంగి యుండె నట రారా జిస్సిరో చచ్చుచో 
గాంభీర్యంబును ధై ర్యముజ విడిచి దోర్గర్వంబు బెండ య్యెనే 
శుంభన్మానము దూలె( గాకని జనస్తోమంబు నిందింపదే 58 
కర్గ్ణశకునిదుక్నాసనుల్‌ ఘనులు గాగ 


దలంచి వార ల(గొనిమమ్ము గెలుచువాండ 
వె మనంటున శంకింప కట్టు కీడు 


చేసీ తాపూ6పు దప్పిన గాసి యైతి. క్రి 
సీకొలంది గంటి మగపడితి వింక నెందు జోవచ్చు నని మజియు 
నిట్టనియె 60 


భయముం బాయంగ'. (దోచి వీరగుణముం బాటించి సం|గామని 
శ్చయబుద్ధిం దలకొల్సి పౌరుషముమై( జా వొండె గెల్పొండెం గా 

క్ర యధీర తము నాకు నీడె యని వీశం బేక్చె వేతా(కు మెం 

తయు( బేరయ్యెడు రమ్ము లెమ్మె ది(గినక౯ా దైన్యమ్ము వచ్చుం జుమీ 61 


ఆని మము నోర్చినం బృథివి యంతయు నేలంగ వచ్చు లేక చ 

చ్చిన సుకసద్మ సౌఖ్యములు చేకుణు రెండుదెజంగులందు నొ 

ప్పనియది లేదు డాంగ నగుందాటును | బాణముచేటు? దెచ్చుకోల్‌ 

విను మము నీ వెదుర్చ( దగు వేయులధంబుల! జాటి చె ప్పెదన్‌. 62 


తెంపు చేసి మామీద నుజుకుట నీకు ధాత నిర్మించినపర మధర్మంబు 
పురుషుండ వైైతేని దీవి ననుష్టింపు మనిన విని యవ్వసుమతీశనకు 
సుయోధనుం డిట్టనియె 68 


_ందురోల్రాధనుంథు నీరిలోన యండీ భరాగో మ:త్త రోం టిభ్బుట:._ 


నరుడు పాణభయంబు( బొరయుట యదు దయ్య 
వినుము తెల్పంబుగా మనుజనాథ 
రథవాహసారథిహిరతుండ నగుటను 


_. బాణాది హేతిసంపదలు లేమి 


కాడా. 


అతా. 


బరివారశూన్యత వాటిల్దుఓను బంధు 

మి తసహాయులు మిడి యడంగ', 

జచ్చుట( బోటుల నొచ్చి మేనును డప్పి 

గూరి చిత్తంబును టోరి కెలయ 64 


కర. అటట వదా లాం డా కదయ అజా. దారాల బబటపాాజులాలతాలి మర త దత దర ానాలాజాలపజలతుజాసా. 











] లమ్మెయి నడంగ. . 


80 


గ్రీమదాం|థ్ర మహాభారతము 


కునికి (జేసియు( దడొలగికి నాదింగి సేద 
దెర్చకొని రణమునకు నుదీర్ణవృ త్తి 

రపృ క్ర 
వచ్చువా(డను నీవు మీవారు విశ 
మింపు( డంతకు మజరండు సొంపు సూప. 


అని పలికిన( బాండ వాగజుండు 


ఇందాక వ్మిశమించితి 

మిందు నినం దడవి కంటి మిప్పు డిచట వై 
కుం దేజె డప్పి కురుపతి 

నందన రమ్మింక రణమునకు నాయిత మై. 


అనుటయు, 


ఎవ్వరికి. గాంగ రాజ్యంబు నెల్పభోగ 
ములును గోరుదు రక్కుమారులును నాదు 
తమ్ములును లేరు తురగరథద్విప[ప 
హిన యర న సీమోణియు నేల సెనగ. 


[దుపదతనూజ ల౯ గెలిచి దోర్భలసంపద : నుల్రసిల్ర క్‌ 
య క దర్ప హను లగునట్టుగ ( జెసి సమస సభూపతి 

త్యపద ము గంటిచచెయు వృథారభసం బది యింపు గాదు క 
పడు 


టి దీష్ము 
ణ & 


తనవారు దాన 6 గూడ 

ననుభవసుఖ మండ (డేని యది రాజ్యమె రా 
జునకు భవశ్చర్‌జ నములు 

ననుజన్యులు బదికి రలు మఖి తీన్‌, 


ఏ నింక సమర మొల్బ మ 

హీనాయక నీక యుర్వి నిచ్చితి శాంతిం 
గానకు( జని వల్కులపరి 

ధానుండ నై తప మొనర్చదను మునుళకకతిన్‌, 


త ని గుకుండు మృతుం డగుటకా ధరాధిపా. 


665 


66 


67 


66 


69 


70 


71 


6) 


oo 


x 


(గా 


శల్యపర్వము జ ద్వితీయాశ్వాసము 81 


ఓడి వచ్చినాండ నుద్దతి నా కేల 

యుడుకు మాని నీవ యుర్వి యేలు 

గుజ్జములును నేనుగు(లు లేనిబయలు నీ 

తలనె కట్టికొనుము ధర్మతనయ 72 
అన విని యన్న రేళ్వరు(డు హాసముతో నకళనింగురించి యి 

ట్టను( దనుజానుజన్మ సుహృదా ప్రసహాయులు సన్నం గాదెశ 

ల్యునిం గొని మమ్ము గెల్చి సకలోర్వియు నేలుట కుత్సహించి త్రీ 
పనువుట లేల మాను మిది పాణిగ( బట్టుము లెమ్ము పోరికిన్‌ . 78 


సీయీగి నేను భూనాయకు. డగు టొల్చ రాజకోటికిం బరి (గ్రహము సనునే 


నిను ననిం దెగటార్చి నేల( బారించెవ నను నోర్చితేని పెంపున సుఖింపు 


మేమిటివాండ వై యిచ్చితి పుడమి నీ కనియెడుకాఓ యిట్లాడె డిపుడు 
సవ్ర ధరి|తి యీనెర్చిన( గుచుకుల-బునకు ని ట్లాలడి( టోవ నేల 


శాంతి నొందుటకై ధర్మ సంవిభాగ 

కరణ మొనరింప వచ్చినకమలనాభు 

వాకవృ త్తి బాదంపక వాండిసూది 

మోపినంతైన నుడి? యీనొప నంటి. 74 
ఏమివిధంబున6 బొరలియు 

భూమి కురునృపాల స్‌ు. బుచ్చుకొనంగ రా 

క్రీమెయి దై న్యపడితినా 

కేమార్లము వట్టి యిచ్చి దేర్పడం 2ప్రుమా. 15 
అరులకు సిరి యిచ్చెద నను 

వివవిడియుం గలండె దిని విడువుము నాకుకా 

ధర యిచ్చితేనియును నిన 

బొరిగొన కే విడువ నజమి పోరుప యొప్ప్ఫన్‌. 76 


నాచే స్‌ పాణంబులు 
నివే నాజీవితంబు నిజ మున్న వి యము 
జోచికకగ్మకృశనికృయ'డ వగుము నృపా. గ్‌ 


82 


om 


శ్రీమడాం! ధ మహాభారతము 


ని వెండియు నిట్లకు జతుగ్భుహంబు దహించితి పాములం గజఅపించితి 
సీటం |దోయించితి విషాన్నంబు వెట్టించితి వెన్నికపటోపాయంబులు సేసి 
గను నీవే జెడక యునికి యెజుంగవే యింక నట్ట యమ్మాయలం 
[బయోజనంబు లేదు. 78 


లే లెమ్ము బిరుద వైర 

మ్మాలమునకు సీవు నెజు?గు దవ్విథము కడుకా 

మె లొందు తెరవు లే దిం 

కేల యొదింగి కష్టపడ నరేళ్వర చెపుమా. 79 


ఆని యివ్విధంబున నమ్మనుజెం దు డు మబియుం బలుక6 బెజవారు 
నట్ట కరికి రసో: వి ధృతరాష్టండు. 80 


క్లే జంకింప(*డి మజియేమి సేసె 


యు 
బడినవాండు గాం డక)_ట పుడమినాబ్లు 
సెజయగులును వెఅం దనపంపు సేయ బదికె 81 


పరిజనహినత దీశత. 
బొర సినయెడ ముట్టుకొని రిపు పకరము ని 


షురవాక? కమ్ముల నమ్మెయి( 


బరితాపము సేయ నేమిభ-;గి ఏలిచెనో. 82 


ఆఅనుఓయు సంజయుం డమ్మను జపతి కెట్టనియె నట్టు ధర్మతనయుండును 
లు 


దమ్ములు గొడకులును [దుపవపు తులు నొదువుకొని పలుకుపలుకు 
అక! జిత్తం దుత్తఎవడ చానసంబు పల్లటిల్లం గరంబులు విదిర్చి దురం 
బొనర్చువా(డై( యప్పాంకవాగజున  కిట్లనియె 88 


Hess బరివార బాంధ వము! సహితుల bo 
లకు కిన ందనతుకగ సబుతుల య. హెకరుండ వానర 


EA 


శల్యపర్వము జ ద్వితీయాశ్వాసము 58 


వరుస: దగ నొక్క_(డొక్క_(డ వచ్చి హోరు. 
డిపుడ వెడలి మిమ్మందజ నెల్లచెలులం 
జుట్టముల రూపుమా పెద. జుట్టుముట్టి 


పలువు రొక్కనితో, టోరం బాడి యగునె. 84 
అట్టు మీరు సాలరేని. 85 


తమ్ముల నిన్ను ( గేశవునితమ్ముని (దెపదియన్నదమ్ములం 

(గమ్మన గీటడంచెద నొకండన యే నిదె వచ్చి బాహుద 

ర్పమ్ముల నిర్ణవార మును భాను(డు దోంచి సముజ్జ్వలాత్మ తే 

జమ్మున రూపుమాపు కియ సజ్జత నీల్వుము సుస్థిరుండ వై 86 


వినుము నీకు( గృష్టునకును అదికాదు 
ముంద రేనట్టు లాడుట యెందు జెల్ళు 
సమర ధర్మంబుతెఅంగు దెలమగ నెల 
లం రా 
వారలకు దెస్పుటకు (గాని వనుమకిశ. 87 


నేడు మిమ్ముందజణ సమము-చి భీష్మ దోణకర్ణభగదత్త బాహికజయ।ద 
ధశకుని శల్యాదులగు బంధుమ్మతసహాయుల బుణంబు దిర్చెద నని 
పలికినం బాండవ్శాగజుం డిట్లనియె 68 


సమరముపాడి నీ వెతి(గి శ తుల గెల్వంగ నుత్సహించు టొ 

ప్ప మనుజకాధ యొక్క(డును బూని మహాద్భుతబాహుసం పద ౯ 
మము వడి దా6కెదం బిలుకుమార్చద నంట యువాత్తమైనదై 
ర్యమహిమ గాదె యిట్టనినయంతశన యే నటు లేల చేసెదన్‌. 89 


వలసినయ స్రశ స్రయులు అహ నమురాగొ ను మొక్కరుండ న్‌ ౯ 
గలన జమయుంచువా! డతనిగర్యము నీ సీ వడ6ంగంచిచేని యీ 
యల సకలంబు గైకొని వహింపుము రాజ విభూతి వాండు నిన్‌ 


_ 


దలపడి పోరు. జుట్టలును దక ప్రాటివారలు నిల్చి చూడ6గన్‌. 90 
అనిన విని భవన్నందనుండు ధర్మనందనున క్రి ట్టనియె, ర] 


ఆరదము లెక్కి ఘోరవి ఏధా స్రచయంబుల మున్ను ఏ హోరమే 
నరనర డొత్తచంద మురణంబు కరంబు [(ప్రియంబు సేయు. ని 





64 


యంబొడలనాటుటయు ( దద థంబులౌక్క 

సపెట(గవిసిన నన్నిటిం బిలుకుమార్చి 
రు 

రథ్యముల(గూల్చి యతనియురంబు ఘోర 

భల్లమున [వచ్చి నిర్ణిత! పాణు( జః 979 
ణు . జే 


ఇవ్విధంబున( డగ ర్రపతిం బేతపతిపాలి కనిచి మనదెసజనంబులు 


వేదంబుం దమవారు మోదంబు నొంద నతనినందనుల నేడ్వుర నెన 
మండ ముప్పదుం డడ మూ(డుమూ(డుగోలలం దలలు నటీ కె( దతైన్య 
శేషంబు బారి సమర. భీమసేనుబోరిం . బడిన సుదర్శనుండు దదీయశర 
జాలంబు నదర్శనగతుండై పదంపడి తచ్చర విఖండితక ంఠఈు౨ డైన 
గోపంబు దీపింప వగ మిగుల నక్కుమారుమూ(క యమ్మారుత సుతు 
జుట్టు ముట్టిన నతండు బెట్టిదంబు లగు తూపుల నది రూపడంగున 
క్లేపున విహరింప గనుంగొని సహింపక మహీపతి ముందటిబలంబు 


'బరవసంబునం గవిసిన నకౌ_ంతేయ సైన్యంబును సరభసంబున నెదిర్చి 
'పేర్చినసమయంబున ఫౌబలుండును సహదేవుం దాంకినం దత్సుతుం 


డులూకుండు బాసఓయై. యడర వడముడియు( దిన్నతమ్ము నికి బాసట 
యయ్యు నాశకుని మాదితనయుని. [బదీప్తభల_తయంబున నొప్పించి 
పదినారాచంబు లతసిమేన గుప్పి .చినం గోపించుచు నయ్యిరువురు సాయ 
కనికాయంబు నిగిడించిన నాగాంధారరాజు మొగ్గరంబుక( గత్తళంబులు 
గరవాలంబులు పల్యాణ:బులు మోరలు గంఠంబులు చరణంబులు గరం 
బులు శిరంబులు దునియలై తొరింగిన ధ్యాతి చితాకారంబైై యుండె నిట్లు 
దనతుకగసముదయంబు సమయుభియుం జలం బెడపక నీమణండి 
యన్న కులానుజుం గిట్టి. . 880 


- పెనుగడ(త దొడ్డయత్రళ 


మునవై చిన నత(డు మూర్చమునిగి రథముమీ౬ 
దన పడిన గనలి యప్పా Nee నల 
వని పొదివెను గౌర వేం దవాహిని. గడ(కన్‌. 881 


పౌదివిన యవ్వీరు నారాచంబులతా(కున, 882 


అది గొంత పుడమి. బడ ను 


న్నది పాణిన( గని యదల్చి యవనీవండు బె 
ట్టిదముగ నెలుంగు సూ పెను 
మద మార(గ నబ్బలంబు మగుడువిధమునన్‌, ! 888 


శల్యపర్వము = ద్వితీయాశ్వాసము గ్రీక్‌ 


ఈ గెలి వేలార్చద బా 

హాగర్వము మెజయ మిమ్ము నందణను మహీ 

భాగమున. గూల్చి నెజ పెద 

నాగద బలుపెట్టు లైన నగు డందాశన్‌ 100 


అనుంచు6 బోటులం దొరుంగుర కాంబుధార 

లంగ మెల్లను గప్పిన నప్పు డొ ప్పె. 

గావిసెలయేజు లెల్లెడ 6 గలయ. బద 

బొలుచు కుఅపర్యతంబుచాడ్చున నతండు. 101 


అట్లు 'ఘోరాకారుం డై నిలిచి సీకొడుకు పాండురాజుకొడుకులు బందుమి [త 
పరివారసమేతంబుగా నడరి యొక్క పెట్ట తన్నుం వొదువుదు రని శం 
కించి పాండవా గజుదెన( గనుంగొని. 102 


రం డిట యొక డొక్కు(డ దుగం బొనరింప(గ మీరు పల్వు రొ 
కండను నేను హేతిహతకాయత డస్సినవాండ నన్న నా 
తం డభిమన్యు బాలుని నధర్మత. (బౌఢు లనేకయోధు లొ 
కం డన కెట్లు చంపి రటు గా( గొను మిబ్బవరంబు నావుడున్‌. 109 
నిరుత్తరుండై యున్నభవత్తవయున కాధర్మతనయుం డిట్టనియె 104 
ఏ నట్టు సూపి చెప్పితిం 

య 
గాని యది రణంబుపాడి గామి యెబు6ంగుదుకా 


రానీను నీదుపయి మ 
త్రై్రైనికులను వెఅవ కాయితము గమ్ము నృపా. 105 


తల సక్స ముడిచికొని దిం 

డలవడ బంధించి పోరి కమరి నిలువు వీ 

వలచిన యట్టివ యిచ్చెద 

నలఘుశిరస్తాాణకంకటామలు నెమ్మిన్‌, 106 


మజియు తరు తతరతగు ఏ సి మెచ్చును నచ్చెరువుచు నెలకొనం 
బరికెద నాక ర్జింపుము. 107 


£6 


7 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏజికొను మీవునొకని మాయేవురందు 

వా(డు నీతోడందగంబోరువాండు వాని. 

జంపి మహి యేలు వానిచేంజచ్చి! తిదివ 

సౌఖ్య మొందుము చేసితి సముయమేను. 108 


అని పలికి యుజ్జ్వలవివిధవర్మంబు లాతని ముందటం బెట్టింవి. 109 


విను జీవముతో నిన్నుం 

జననిచ్చుట యొండు దక్క సమరంబున( గో 

రినయది నీ కొసంగెద నిం 

తన చెడియన యకట యన్నదమ్ములకూర్ముల్‌ . 110 


అనిన నీతనయుం డట్ల గాక నీవు నా కలిగెదవే యని కనకచ్చితంబు 
లగు శిరస్తాణకంకటంబులు గైకొని ధరియించి కాంచనాచలంబు ననుకరిం 
చుచు గదచెత నమర్చి పాండవా గజూం గనుంగొని, 111 


కదడలలో నొక. డొండె గాండివి యొండె వృకోదరం డొండె నీవొండెంజేత 
గద గొని యక్కటికయ్యంబునకు( బూని యేర్పుడ నిలిచిన సీక్షణంబ 
సమయంగ 6జూచెద( (గమమున మీరెల్లనొక(డొక్క_డేతేర( [బకటబాహు 
దర్పం౭బు వెగ డొంద ధరం గూల వ్రయుచు వచ్చెద మశియు నీవారిలోన 
నలిగి మయెవ్వండు దా6కిన నట్ట నాదు 

గదకు నెర సేసి పేర్టెద. జే లే 

జంబు నాతోడ( జేయ మన్మథ హరుండు 

గడయగ తేండు మీకెందుం దో గలదు నేయ. 112 
ఇప్విధం.స ుదో,ధనుం డుద్ధతుండ్రై మతియుం బెద్ధయెలుంగున. 

గరి 


జలుకచుంత నతం౭దు వినకు డం బజద్ననాభుండు పాండవా గజున 


కిట్టసియె. 118 


se ait శి 114 


శల్వపర్వము _ ద్వితీయాశ్వాసము 


చ. ఒకరుని. జంపితేని సకలోర్వియు. గైకొను మంట నీవు మున్‌ 
శకునికి మాయాజూదమున సంపద ల( [దయోదశాబ్దభో 
గ్యకృతి నమర్చి యొడ్డినటు లైనది పందెపు. గయ్య మయ్యె న 
తుకులము నెల్ల దుుఖ సడి తుంచుట దా దుదిం బందె మాడనే. 


చ. నరవర యొక గ్రా చెక్కటి పెన గంగ భీముని నైన బన్సం గా 
దరయ(గ క ంటె గదయందలికౌశల మెక్కు డీమహీ 
శ్వరునకు భీముమేన బలసంపద మిక్కిలి దాన బోవునే 
వెరవునం గోలుపోదె భుజవీర్యము పోరులు నెందు. జూడమే. 


9 


వ అనిన విని మహాబలనందనుండు వసుదేవనందనున కిట్టి 


87 


119 


—(ల్రీక్ళల్లు (యు ఖీయు సో గ్రంబి దులో ర ధయతోణే గదాయదొమునకం 


rr 


మ. గద నాచేతికి వచ్చినప్పడు మహోగ్మకిడమై లోకము 
ల్పదునాలున్‌ సమ బుంతు( బొమ్మనుసముల్లా సంబు న్‌ న్నాందు దు 
NN C3 
ర్మద సంరంభ వికత్స నుం డయినకౌరవ్యాధ ముం డెట్టు నా 
కదు రై పాణముతోడ( బోవు నృపు నిబై లౌొత్తె దీమా, తకున్‌. 


తే. వానిగద భారమునకు నొవ్యకయి నాదు 
పటుగదాదండ ముద్దండబాహువర్చ 
లీల విలసిల్లి వేయదు నేలం గూల 
సంత సముతోడిమెమృ పుట్టింతు SEO 


—_ 


118 


119 


వ. అనుటయు నచ్యుతుండు పియం బెసంగ నాకిమ్మీరమర్డ రను మయొ,ంబున 


జూడ, నిలిపి, 


వ 


మ. బకవిధ్యంసన మాచరించితి హాడీ ఐట పాణముల్‌ గత 
చకనిర్మూ లన కెలి సల్చితి జరాసంధాంగక సెరభం 
జకలీలన్‌ విలసిల్లి తీ వని మమష్యస్ఫూర్తిమా తంబులే 
యొక మర్త్యుం డెదు రెట్టు నీకు మదిలో నూహింప కిట్లాడిరిన. 


120 


88 


Gh 


రన్న 


శ్రీమదాం|ధ్ర మహాభారతము 


కాళింగాదిమోణీ 

పాలుర నున్మదమహాడద్విప | పకరములన్‌ 
నేల నిడి కాలం జమరితి 
వాలినకురున్నపకుమార వర్షం బులతోన్‌. 


అని పలికి కురుపతిదెనం .గటాక్షవీక్షణంబు నిగుడ వెండియు. 


వాలిదుళ్ళాసనుని జొమ్ము [వయ్య జీరి 
సీవు నెత్తురు దావంగ నిన్ను నతడు 
సూచుచుండియు వెజసొచ్చిసుక్కెంగాక 
కవియంజాలెనెనీపయి( బవనతనయ, 


అగపడి కచ్చు వెట్టి యిత6 డాడినమాటల కిఫ్రు బల్రిదుం 

డుగ6 గొని యేమ బల్వురు. గడున్‌వడి నీతని. యల నే 
మిగ సమయంబు సేసి తిది మేలొకొ యంటి నృపాలుతోడ స్‌ 
మగ(టిమిచందముల్‌ దలంచి మారుతనందన యూజడిల్లితిన్‌, 


తులువతనంబునన్‌ సభకు |దోవది ముందల వట్టి యీడ్చి య 
ట్రలంప(గ జూచి నీవు దగ నాడినరెండుదెజంగులందు. బెం 
పొలయ 6౫ దుస్ససెనుపని యొకటి దీర్చితి తీర్పు మింక వా 
హులకసి వోవ వీనిపనియం ద్యరిత|క్రమవి|క్రమంబునన్‌. 


పరజయము నొంది కట్టుము పట్ర మఖిఐ 
ధరణి రాజ్య ంబునకు ధర్మళ యన బీతి 
బంధులకు నెల్ల గన్ను లపండువగుచు 


నీవు దమ్ములు సుఖవృ త్తినెలవుకొనుండు. 


ఆని మజియును, 


బరవస మొప్ప నీవు గదపండువు సేయం దలంచి తా(కినం 
గురుపతి నిర్జితుం డగుటకుం బవనాత డి యేను బూంట పో 
టరితన మెల్ల జూ పుము కడంగుము నీ వని యేలిమాటమై . 


నరవర థర్మసూను(డు వినన్‌ విజయం బొసంగెన్‌ మజందికిన్‌... 


122 


128 


124 


125 


126 


129 


84 


శ్రీమదాం[ధ మహాభారతము 


ష్లరగదలం బదాతు లయి హరతయున్‌ మహనీయధీరతా 
స్పుళణమునుం బొగ డ్ర వడ బోరుట మేలని నిశ్చయించితిన్‌.. 99 


వింఠకూరలు గుడుపున వేడ్మ సేయ 

భంగి సం|గామమున నూత్న భంగు లెడంద. 

గౌతుకము సేయు. గావున గద ధరించి 

నిను సహోదరులను యోధులను జయింతు. 98 


అనుటయు( బొంగి ధర్మ సుతు డాతనితో గద నొక ,-రుండ నేం 
గొనియెద నీదుుపాణము లకుంఠితబాహువిలాసభాస నై 

యనవుడు( బుట్టలో పలి మహాభుజగేం దుండు రో(జునట్టు రోం 

జె నధిప యన్విభుండు దనచిత్తము నప్పలుకుల్‌ గలంచినన్‌ . 94 


య; దుర్కోధనుండు గ్‌ దాయమండతుం డౌ (సొదంటు వాడలివచ్చుఖి ల 


వ. 


అట్టు నిశ్వాసంబు నిగుడ నొడలు పొంగ. బటుకశాఘాళంబునం గెరలు 
శూక్ర లాశ్వంబుచందంబునం గెరలి జల స్తంభం బుడిపికొని మడువు 
సం&ోధింప నపహసితశిలాసారోదారంబును గనకపట్టికామండితంబును 


న్నైన గదాదండంబు విపులాంసపీఠంబున నమక్చుకొని వెడలె నట్టు 


సంరంభ విజృంభితుండై i 95 


గదయు. దానును  రుచిరశ్చుంగమున. బొల్బు 

పర్వతము |గేణి సేయనీపట్టిం జూచి 

కాలదండంబు చేకొని లీల బొల్చు 

జముని(గా మది. దల(చిరి జనము లెల్ల. . 96 


అతని( గనుంగొని పాంచాలురును బాండవులును. రా. 


చిబుతనగవుతో నొండొరుచేతు లప్ప 

శొంచి నిర్భరసంతోషలీల నొప్పి 

రమ్మహినాథు. డయ్యపహాస మెటింగి. 

బొమలు ముడివడ( గనుంగవం బొడమం గెంపు 98 


కోపావేశంబు నొంది యుద్యృత్తతారకంబుల వారల నెల్ల నాలోకించి. 99 


య 
Cc? 


& |, 


tx 


tn 


(శ్రీమదాంధ మహాభారతము 


“కరకు పెర సేసి లోకంబు కల్మషంబు 

కక బా పెద నీరజ లేల నాకు( 

కక సాన. రమ్ము మద్భుజా స్తంభపంభ 

దు ఎకే?కిం బాత మె యోట దక్కి. 185 
(a ks మా 

హే నెడిర్చి సితనయు. డాతని కిట్టను నేల రిత్తగ 

వశమలు గానవే పటు టుభుజాకలితోగగదాసముద్భటున్‌ 

య 

ల యు మ్ము సూపుము రణంబున నీదుబలంబు( జేవయున్‌ 

మక మటు చేరి నిల్చి వెడమాటల నాడుచు నుని. యొప్పునే. 186 


విషము గదారణమున నను. 

శవసయంగ వాసవున కైన జెల్లదు NS 

యని: జాడి దప్ప తక. 

హ్‌ స ౦బుతోడ. _ిదిలెదు భీమా. 187 
అనిన విని పాంచాలురుం దక్కినజనవాలురుం (బళశంసించి మత్తమాతం 
reese దలకశభఖ=బుల నుబ్బం జేయునోజ రారాజు. (బహర్షంబు వొందిం 
చీర గజ బుంహిళంబులు హయహేషితంబులును జెలంగె నాయుధంబు 
రకు దుచుజుంగల. బొలిచెం దదనంకరంబ యెల్దవారును నెడగలుగం 
హావిరులు దలపడువారై ఏరో దేకంబునంజేసి యతి 
కికకజన విష్టంభంబున విజృంభించి యొండొరుల నవలోకించి 
fee 1. 188 


ల 


మ ఆ రన ౮దాయుద్ధము సూడ. బలరాముడు భళ్ఫుటి 


యమకులడిపకుం డగు రాముల డవ్వా ర యంళకమును విని యక్టుమారు 
వాతశిషునలు గాన నా వ మీక్నింపం ద్మీవయానమున నేతెంచి దృష్షి 
క hE స 0 తగ నెల్ల వారు నెదుర్కొని గారవమున( 


a య ణు నాలా 
రంగ భాపణముల నాదరించె. 189 


(ర్న 


శల్యపర్యము - ద్వితీయాశ్వాసము 91 


హరియును సొత్యకియు వినయ 

భరితాంతఃకరణు లగుచు6 [బణతు లయిన న 

య్యిరువురను (గుచ్చి బెరయం 

బరిరంభణ మాచరించె. బరమ పీతిన్‌, 140 


ఇత్తెఅంగున నెల్బవారలు నాబలదేపుని( గాంచి కుశల|పశ్నంబు సి 
రయ్యాదవపుంగవుండు సదుత్తరం బిచ్చి యేను బోయి పెక్కుదినంబు 
లయ్యెనని యుగ్గడించి మిమ్ము నిందజను జూచుఓకును నాశిష్యుల గదా 
యుద్ధం బనుసంధించుటకును వచ్చితినవియె _ నమ్మరుత్స్పుతుండును 
భవత్సుతుండును గదలు 'సేతులన యుండ నతని, జేరి భక్తిం (బణా 
మంబు లాచరించిన నకం డాదరించెనంతం. గౌంతేయా[గజుండు రౌహి 
శణేయుతో నన్నదమ్ములయిరువుర యెక్కటి పోరు సూడు మని పలికి 
వారట్లు ద్వంద్వ యుద్ధ . బునకు సన్న ద్లులెన తెజం గెటింగించిన నతండు 
లెస్స కాక యని యనుమతి సేసె నవ సంజయుండు ధృతరాష్ట్రునకు 
రామునాగమన బు సెప్పె ననిన విని తదీయ [పవ ర్రన శవణకుతూహలా 
యత్తచిత్తుండై న జనమేజయుండు వైశంహియనున కిట్టనియె. 141 


ఉభయవాహిని సంగరోద్యోగ సమయ 

మున హలాయుధు( డేతెంచి మరహరుండు 

పాండురాజ సూనులయెడ( బక్షపాతి 

యని గిరాటాదిబంధులు వినగ బలికి 142 


హరి యెజుంగనిచక్కంఎ యును 


బురుషార్థము నా కెజబుంగల. బోలునె యీని 


ట్‌ 


షురత వినం జూడ జాలక 


అల 


పా 


సరన్వతితిర్ధమునకు ఉపియెడు.ంద్ధన. 148 


న్ని 


మీ కెబింగించి పో వచ్చితి. బోయి వ చ్చెవన నని వాసుదేవధర్మజు అ లెడఈ 
బడయనువం జనియె నని వింటి బఒలదేవుండు తీర్ధయా ౩ నిర్వ ర్తించిన 
తెజంగును వీమసుయోధనులగ డాయ ue వైల్తినభంగియ నతనికాలోన 
నచటి కేంగుదేర సమకూరినఎక.యప విఎరించి చెప్పు మనిన జనమే 
144 


గై! 


సా ల 
కతత వై శందాయనం డిట్రఫయ 


92 


em 


ర 


(భీమదాం ధ్ర మవాభారతము 


వినుము నరేంద యవ్విధమున(జనియమ్మహాిత్ముండు గోసువర్ణాదులై న 
దానార్భ బహుపదార్థంబులు దనయగ్ని హోత్రంబు దెచ్చుట కుచితజనుల( 
బుచ్చె ననేకవిప్రుల నా ప్రసచివుల వలయురథద్వి పాశ్వములగముల 
రావించె. దండుల ప్ర ముఖభోజనసాధములు సంపన్న హృద్యములు గాంగ 


దేర( బనిచె నిట్లు తీర్థయా తాసంపి 

ధాన మాచరించి మాననీయ 

మగుసరనస్వతీమహాం బోధిసంగమ 

స్థానమునకు ( జనియె సవినయముగ, 145 


అది [పభాసం బనుపేరం బర (గు నట్టందులకు జసి తీర్ధ సేవనం 
బనుష్టించి యంతనుండియు( బధి శాంతి పమాణంబుల సర స్వతిచేరువ 
నడచి తదీయసకల తీద్దంబు లాడుచు నన్న పానంబుల నాసనశయన 
యానంబులను ధేనుకనక రత్నాంబరాభరణాది [ద వ్యంబులను విప్రుల 
నతి పీతుల( జేయుచు బాలవ్యద్ద వనితావికలాంగ దుర్భల|పాయుల( బరి 
శ్రాంతులై నయెడల( దడిమికొనియథేష్ట |పకారంబుల శరీరస్థితి నడ 
పింప( దగువారి నియోగించి మజీయు ననేకధర్మంబు లాచరించుచు( 
గురున్నే తంబునకు వచ్చె ననుటయు జనమేజయుం డాతీర్థ విశేషంబులు 
వివరించి చెప్పు మనుడు వై శంపాయనుం డిట్టనియె. 146 


మును చనియి( దైభాసమునకు 

సన్న చెప్పితి నతని నది మహ త్తరతీర్థ 

మ్ము నరెం[ద యందు( జందు(డు 

దనక్షయము దీర్చుకొని గతవ్యథు( డయ్యెన్‌. 147 


_: (వభథానతీర్‌ (వఖావోవోల్ల్‌ నము :__ 
@ ణా 


అత్తెబ( గెజింగించెద దక్షకన్యకల నశ్విన్యాదు లగుస ప్రవింశతిసంఖ్యలం 
జందుండు వివాహంబయ్యె నందు రోహిణి రూపాతిశయవతి యగుటం 
జేసి ఇఐదానక్తుండై న. దక్కటివారు వగ నాంది తం డికడకుం జని 
చ ఉని యన్యాయం వెటీ-గి చి* శా పకా. చం దునితో నగ్గడించి 
యది చాల నధర్మం బింక నిట్టుసెణ తెని *₹పింతు. జుమ్మీ సముండవై 


శల్యపర్వము జ ద్వితీయాశ్వాసము 98 


వర్తింపునుటబయు నమ్మాటదెస ననాదరంబు చీసి యతండు వెండియు. 
దొంటియట్ట వర్తించిన నెటింగి యమ్మహాత్ముండు గోపించి యజుంగుం 
దెవులు గొనుమని శాపం బిచ్చిన నయ్యోషధినాథుండు నానాటికి 
గ్భుశుం డయ్యు నట్టా తెవులుచేత నతండు పోండిమి మాలిన నోషధులు 
పసచెడియె దానం |బజలు డయ్యం జొచ్చి రది చంద కార్భ్య హేతుకం 
బగుట యనుసంధించి. 148 


దేవత లమృతాంశునితో 

నీవెటికి. గృపుండవై తి నిక్కము చెపుమా 

నావుడు[ దనతెఆజ. గేర్పడC 

గా వారికి నత(డు సిప్పెం గౌరవముఖ్యా. 149 


విని వార లతని. దోడొని 

చని (పార్థించుటయు. దగ. _(బసన్నుం 2 యే 

ట్టు దక్షు డ ఖీలభార్యా 

జనులయెడకా నడవవలయు శశ్చి సమవృ జిగి, 150 


అట్టు నడదుచు సరన్యతీజ ునిధిసంగమకలిత ంబై న త్రీర్ణంబు జలంబుల 
నిమగ్నుం డై వృద్ధి. బొందు వరుసం వదియేకుపషియేనుదినంబులు 
సంక్షయంబును (బవర్ధనంబు నొందంగలవా(డని చెప్పి వెండియు. 151 


అమవస నమవస నాతీ 

ర్ధమున( గృతస్నాన. డై సుధాకరుండు (పవృ 

ద్రిమహితతను( డగు నని యత. 

డమరుల వీడ్కొాల్పి యామృగాంకని తోడన్‌. 159 


వనిశలకు విప్రులకు నవమానంబు సేయకుమీ యని పలికి వీడ్కొలి పె 
నట్టు శాపమోక్షంబు గని చం[దుం డా తీర్ధంబు నకు. జని తదీయజల 
స్నానంబున నాపాగ్గయిత రీరు ౨ డై లోక్టపభాసు౨ డయ్యు నది గార 
ణంబుగా నాతీర్థంబు [పభాసం బన పేరం _సిద్ధి నొందె నం దుండి 
యారోహిణీనందనుం డరిగి చమసోద్భే ననం బనుతీర్ధంబున నొకరాతి 
నసియించి యుదపానంబునకుం బోయె దాశెవిశేషం బాకర్ణింపము 158 


94 


ఢ్రిముదాం[థ మహాభారతము 


(తితు( డన6గా ద్వితు6 డన నే 

కతు. డన దపస్విసుకులు గల రావిప 

[తితయము భూపాలురకును 

(గతుదీక్షు లొనర్చి ధెనుగణముం బడసెన్‌. 154 


వడసి యొక్కట నేతెంచునెశక నయ్యేకతద్వితులు నిజ[భాత యగు త్రి 
తుని వంచించి తా రాగోవులం దొలంగ నిచి కొనిపోవువారుగా( బాప 
బుద్ధి కుత్సహించి రాసమయంబున( దెకువున నొక్కువృకం బున్న ( 
దద్భయ ంబునం దొలంగం బోయి |పమాదంబున( దితుండు నూతం 
బడిన నయ్యిరువురు నతని నుపేక్షించి ధేశువులం గొనిపోయి రమ్ముని 
కుమారుండు నిర్ణలం జనయయ్సు వపానంబున నుండి సోమపొనంబు 
సేసినంగాని యీమరితంబు వాయదని తలంచి యజ్ఞసాఫ'?.. కు 
(ఒతివిధులు సంకల్పరూపంబున సంపాదించికొని [కతు వొనరించిన 
దేవతలు సన్నిధి సేసి హవిర్భాగంబులు గ కొనిరి సర స్వతీజలంబు 
తతూ్యూపంబున నుద్దత బై యాసవనపతి నుద్ధ రించె నయ్యమరులు 
వరంబడుగు మనిన నమ్మహాదింజుండు 


విను. డుపస్పర్శ మిందు. చసన న లడు 

వడయువాండు మహితసోమపానఫ అము 

వరము నా కిది యనుటయు వార లట్టు 

లవుట సం (పీతిమై నిచ్చి ఒకె? జనిరి 156 


అప్పి యయ్యువ వానంబున సేవించి వినశనంబునకు. జని యె దత్తతీర్థంబు 
హినజాతులకు. బొడసూపక నశించు. గావున విశశనం బనం బరగే 
మణియు భూమి“ంబునకం బోయె నది యప్పరోగీ “నృత్యవిహారభూమి 
యగుట భూమకంబన. (బసిద్ధ ఎబయ్యెం బదంపడి గంధ కృతీర్థంబునకు గే” 
నది విశ్వావసు పభృతి గంధర్వలప స్పిద్దిస్థానం బందుండి గర్లసోతంబు 
నకు( జనియె నందు గర్గండు సన్మనిసేవితు డై చికకాలంబు వసించె 


నచ్చోటు గదలి యాబలభ | దుండు 157 


వినుము శంఖతీర్థమునకు నైసర్గిక 
మునకు శాగధన్యమునకు వరు. 


om 


శల్యపర ము జ ద్వితీయాశ్వాసము 95 


జనియె నాగధన్వ మననది వాసుకి 
స్థాన మచట( దొర్లి సకలనురులు. 158 


నాగేందత్వమునకు వాసుకి నభిషేకించి రందుండి యా నీలాంబరుండు 
నైమిషంబున కరిగె నయ్యెడం దొల్లి సరస్వతి యను నేజు దూరంబై. 
యుండ నై మిశారణ్యవాసులగు మునులు [గతువు సేయందొడంగిన నా 
సరస్వతి వారల సంభావించుటకు మలంగి పాణినకతంబునం దటసమీపం 
బయ్యు నవ్వి శేషంబు విని విస్మితుండ గుచు నాహలాయుధు౨డా తీర్ధంబు. 
గొనియాడి స ప్రసార స్యతంబునకుం బోయె నచ్చట మాకణుండను 
మహాముని వసించు( దొల్లి నలినభ వుస| తంబుగ నై మిళారణ్యమునుల 
యాగంబున గ యుని కుతుపున ను ద్దాలకున ధ్వరంబున వసిష్టస ప్రతంతు 
వున గురునిసవనంబున వెండియు నొకమజి యాపరమెష్టి యజ్ఞంబున 
హిమవత్పుష్క్టరాదులై న తత్ప౦దేశంబులకు సుృుపభయు. గనకాక్షియు 
విశలయు సురతన్వయు నోుమాలయు సువేశియు విమలోదకయు 
నను నామ బుల నారీవేషయు క్రయై సరస్యతి చని యజమాన సకల 
దేవముని సంభావన వడసె నట్టి సపాకారంబుల నాసంయమి యాశమం 
బునం [బవర్థించుట నది సప్రఫారస్వతంబన బక6గ నమ్మంకణుని 
చరితంబుబుు మజియుమం గల వాశ్చర్శకరంబులు వినుము 159 


౨ యంరణనుబోయుని మూవోత్యా్యా ఖివర్ణ నము జ్‌ 


అతండు సరస్వతి నవగాహనము సేయుచుండి యా చేరువ నోర్తు తడుపు 
గట్టక నీళ్టాడంగా జూడ ( దనదుపక్టము నిర్గమించిక ఘటసుర క్షి 

తము సేయస ప్తశేదములొంది యది సత్పురుషులై రి వారు మరుద్గణంబు 
నకు సుజననకారణంబై రి విను మొక్కా. డత్తపస్వి |వేల్నాటి దర్శ 


గంటి గూరయసురు గాటిన న ర్తించె 

నత(డు తపముసిద్ధి కాత్మ( బొంగి 

జగములెల్ల దాన సంకోభ మొందడె ని 

ర్జరులు వీకి. జనిరి శంభు గాన. 160 


96 


(శ్రీమదాం[ధ మహాభారతము 


కని యంతయు నెజింగించిన నద్దోవోత్తముం డాభూదేవోత్తముపాలి కరిగి 
యిది. యెంకటివిశేషంబు వపు లిట్టివే నర్తించుట మాను 
మని పలికి తన యంగుఓంబు (వేలం గీజిన నందుభన్మంబు గాటిన 
నాసంయమి సిగ్గు వడి దండ పణామ బు సేసి 161 


ద్రెవ మెల్ల దలప నీవ సమస్త జ 
గంబులకును నేడుగడయు నీవ 
కర్మభలదు(డ వును గర్మ(పదుండవు 
వ కరుణ నన్ను గావుమభవ 162 


అని వెండియు ననేక[వకారంబులం (బశంసించినం (బసన్ను (డై పశుపతి 
యతనికి. దపః (ప్రభావం బక్షీ వ టుగా వరంబిచ్చి చనియె నమ్మహాముని 
సృత్యంబు మానిన జగంబుల  సంక్షోభంబు శాంతంబయ్యె నట్ట 
యమ్మహాత్ముని సివాసంబైన స ప్రసారస్వతంబున నుండి యాసీరి 
యౌళనంబునకు. బోయె వినుము తొల్లి రమురాముని చేత జబ్బిన 
మహోదరుండను నసుకతలపునుక యొక్క తపస్వికాల దగిలి పుచ్చ 
రాకున్న నతండు వేదనంబొందుచుండ గని యార్యులు సరస్వతి 
నెశనంబన ఓ తీర్థంబు శుకుంచు దవరటునాసినచోజందు? బొమ్ము స 
దురికంబు వాయుననిన మహోదర నాషధెయండగు నా సంయమి 
యచ్చటికి జనిన( గపాఐంబు ము క్తంఒయ్యె దానంజేసి యది కపాల 
మోచనంబనం బర(గు నర్రా వదిలి పృధూదకంబునకుం జనియె. 
దదీయ విశేషంబు వినుము గాధియనుమహారాజు కొడుకు విశ్వామి తుం 
డనునత. డు 168 


దనుజ మధ నమునకు దండ వెడలి 
యగుగునెడ పసిష తా శమంబున పొం3 
మిడియ( బరిజనములు వినయ మెడలి 164 


ళ్‌ 


౭ 


శల్యపర్వము జ ద్వితీయాశ్వాసము 97 


శేషించిన జనంబులు పలుగడలం బాలి రట్టు దురపస్థంవొందు నా సేనం 
జూది యగ్గాధినందనుం డెల్టశక్తులకం టె దపశళ్ళ్శ క్రి యెక్కుడగుట 
యెజింగి యాపృధూదకంబున( దపంబు సేయుచుండ దానికి దేవపతి 
విఘ్నంబు సేయ మణియు నియమినిష్టుండై (బహ్మచేక బ్రాహ్మ ణత్యంబును 
బడ సె న త్తీర్థంబుననుండి బలభ|దుండు బకాశ్రమంబున క్షరిగ నయ్యెడ 
బకుండను మునీం,దుండు తొల్లి. 165 


ధృతరాష్ట్రం డను ధరణీ 

పతి దన్ను నధఃకరించి పలికిన. గోపా 

న్వితు6 డై స్టా మొనర్చను 

ఘృతనర మాంసముల నతసికిం గీ డొదవన్‌. 166 


నబుక(బడినయడవి తెజంగున నతని రా 

ష్ట్ప్రంబు సకలజంతుసముదయములు 

నుదియ విన్ననయ్య నులికి యాభూపతి 

య త్తపస్విపాలి క రుగుదెంచి. 167 


దండ|పణామం బాచరించి పెక్కు_భంగులC దేలించి మున్ను దేను 
నిమి తంబగు దుర్భాషణంబుల నింత పుట్టుటం జేసి యాసంయమికి 
ననేక ధేనువుల నొసంగి దురితోపళాంతి యొనర్చె నట్టి బకా శ్రమంబున 
నుండి రేవతీరమణుండు యయాతంబునకుం బోయె నందు యయాతి 
యజ్ఞంబున భోజన సమయంబున ఘృత దుగ్గాదులయం దు విప్పుం 
చెయ్యుద్‌ గోరిన నది యెల్ల సరస్వతి సం పూర్ణమనోరథంబు గా 
నొసంగుచు వచ్చె నయ్యెడ గదలి వసిష్టావగాహంబునకు వచ్చె. దత్స్ర9 
దేశంబు దొల్లి విశ్వామి తున్నా శమం బతండు వసిష్టునెడ ( దపోవిషయ 
మత్సరంబున( గుపితుండ్రై, 160 


అతని వధించుటకై. సరస్వతి మది దలచిన నానది తత్తణంబ 
సొమ్యవేషంబున( జనుదెంచినిభృతయై పనియేమి యనిన న మ్మునివ 
గొనిరమ్ము నాకష కని పంచె. బంఓిన దార ర్‌ద్ద లచ వ. 


౭ 
€ EA 


(1) 


ఛా 


Gb 


fA 


9 
h 


[ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నాతం డవా-హినికి నిట్టు లనియె నన్ను 
గాని హో తక్కిన . సీక్తు శాప 
మిచ్చు నగ్గాధిసు సుతుడు దదిచ్చ సలుపు 
మించుకేనియు( గొంకక యెప్పుడై న. 


యిచ్చిన సరస్వతి న తనచేరున నాకప్పుడు 
జపయుక్తుండై యుండం గూలాపహరణంబు సేసి వజుత నమ్మహాత్ముం 
గౌనిపోయిన నతండాంగిరసమం[తంబుల నత్తరంగిణిం |బణుతించె 
నడియ నం పీత యగుచు నమ్ముని విశ్యామితునకు సన్నిపాతుం జేసిన 
కది నగాధినూకుండు వధియింప సాధనం బన్వేషించునాలోన వంచించి 
యా పవాహం బవ్యసి ము దొలంగించినం గోపించి విశాామి[తుండు 

ని ని శపించిన నొక, సంవత్సరం బత్ర టిని దైత్య 
యుండె నత్తీర్ణంబునకు( గొందజు మును లేతెంచి యాదు 


రవస్త యాలోకించి, 170 


థ 
ఆమ్మవాోనది నడిగి వా ర తెఅంగు 
దెలిసి నిజయత్న బలమున( 6 దీర్చం దీతజె 


నటిమరవను స్థ వారలు నాత్మ. బీతి 

భు 

రూం a పావనస్నానవిధులు. 171 
ఆపాడు గొందడణు 'బహ్మరాక్షసు లమ్మునులకు( [బణమిల్రి తమచేనిన 
వి పదేషురు జనావమా మానదుష్టాన్న భ క్షణంబులగు పాతకంబులు వేణి 
పక యుపన్యసించి యే య్యెడ వసియించి యున్న వారము మాకు 
నిష్కృతి యను గహింపవలయు ననుటయు వార లాపనికి సరస్వతిం 


క్ష నమ్మహోనది యరుణానదివలన నట్టితెజం గగు మెలుంగుం 
గావున నిగూధఢంబుగా నరుణం దనలోనికిం దెచ్చి దీన మజ్జనంబు సేయు 
డని యకమతి సేసిన. 172 


మ యు 
యరుణ తెజు( గెజింగి యమరపతియు. 178 


శల్యపర్యము - ద్వితీయాశ్వాసము 99 


తాను సఖ్యంబు సేసి నమ్మించి నముదిం జంపినపాపంబు తదియస్నానం 
బునం బావికొనియె నట్టిపుణ్యస్థానంబునుండి యత్తాలధ్వజుండు సోమ 
తీర్థంబునకుం జనియె నది సోముండు రాజసూయంబు చేసినచో టయ్యెడ 
ననిమిషులు షణ్ముఖునకు నిర్జర సేనాధిపత్యంబునకు నభిషేకంబు సేసి 
రతండు తారకాదు లైన యసురులం దెగటార్చె నతనిజననాదివృత్తాం 
తంబు కౌరవవంశ ఉాతుండ వగు నీకు వినం దగు, జప్పెద నా 
కర్ణింపుము. 174 


_! తమారన్నూూ మి(వఖావా భివర్డ నము == 


హరుండు దనదు పర్య మగ్నియం దిడిన వ 

హింప(జాల కజున కెజు(గ (జెప్పి 

యత(డు వనుప దాని నగ్ని గంగాగర్భ 

భూతముగ నొనర్చి భూపవర్య. 175 


తేజోమయం బై న యాగర్భంబు గంగ హిమవన్నగంబుమీంద సముత్సృ 
ష్షంబు సేసిన. గనకమయం బై నశర స్తంబంబున నగ్నిసన్నిభుం డగు 
కుమారుం డై యొప్పె నయ్యెడ మెలంగుకృత్తిక లక్కుమారుం గని 
పు తార్థిము లై యందఖు నొక్క పెట్ట వీడు మాకొడు కని పలుకుచు. 
గరతలంబుల నెత్త నప్పుడయ్యార్వుజ చన్నులుం జేంపిన నద్ద్ధారకుండు 
చందనిభంబు లైన యాననంబు లాజు దాల్చి నప్తమాతృ స్రన్యపానం 
బాచ రించిన విసయపమోదభరితలై వార లా శిశువు నెప్పటియెడన 
యునిచి ర ట్రయ్యగ్నిథ వుండు గాంగేయుండును శరజన్ముండును గార్తి 
కేయుండును నయ్యె నయ్యెడకు బృహస్పతి యేతెంచి జాతకర్మా ద్యనుష్టా 
నంబుల నిర్వర్తించి పయ? దత్స్రదేశంబు దనమహాను భావంబున 
జాతరూపమయం బై యు చు, 176 


విను మక్కు.మారు. డుత్తమ 

మన6 దగియడుతపము దనవిహారముగా వ 

రన మొందెధా తిధాాతిగ 

ధనురాగమమును శుతులను దను గొలువంగన్‌, 177 


100 


(శ్రీమదార్యధ మహాభారతము 


శిర సోః డక్కు_కుమారుం జూచువేడుక శివుడు ౭౩ లకన్యకయుం 


దాను _బకృష్ట బలపరా కమంబులు నానా (పకారవదనశ రీరంబులు 
గలుగు [ప్రమథ గణంబు గొలువ నయ్యెడకు( జనుదెంచె నప్పుడు (బహ్మ 


,విష్ణులును నిం|దాది దిక్పాలురును రుదాదిత్యమరుద్వను పభృతిసకల 


సురులును గరుడగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ విద్యాధరయకది 
దివ్యులును మునులును మటణియు( బితృ దేవతలును ననుచరసమేతులై 
యేతెంచిరి. మూ ర్తిమంతంబులై యోషధి సరిత్సము[ దపర్వతంబులు 
నరుదెంచె నిట్లు నిజదర్శనకౌతుకంబున వచ్చిన యమ్మ హాసమూహంబున 
కధిముఖుండై యోగబలాన్వితుండగు నబ్బాలుండు రా నన్నీ లగీవుండు 
నిరీక్షించి యంతర్షతంబున. 178 


ఉమయు నగ్నియు గంగయు నుండ నన్ను 

గారవంబున నధికుని(గా* దలంచి 

చక్క. నాపాలి కేతెంచునొక్కొ. వీండు 

సంభృత స్నెహభ క్తివి సంభు( డగుచు. 179 


అనుచుండ (గ నమ్మువ్వురు 

తనతనచిత్త మున నట్ట తలంపంగ నది యె 

లను దివ్యబోధమున. గనీ 

కొని యబ్బాలుండు యోగకుశలత వెలయన్‌. 180 


మూ ర్తిచతుష్టయంబు దాల్చి యన్నలువురయొద్దకు నేకకాలంబున జనినం 


గని యొల్లవారు నద్భుతమగ్నమానసులై రక్కుుమూరుండు పదంపడి 
యొక్కరుండై పొలిచి నిలిచె నప్పుడు. ౨. 181 


_ హరుండును గంగయుకా శిఖియు నంవికయుం [(బణిపాతపూర్వని 


రృరవినయంబుతోడ ( దగ. బద్మజు6 జేరి మహాత్మ యిక్కు_మా 


= రురుచిరమూర్తికి౯ గుణగురుత్వవిభూతికి నీడు గా(గ ని 


మ్మరసి యుదాత్తమైన పదమన్న నతండు |పియం బెలర్బంగన్‌. 182 
దేనహితపరుం డగుటంజేసి చిత్తంబునం దలపోసి వీడు డేవసేనకుం 
బతియగుం గాక యని నిశ్చయించి వారల ఏక్షించి యవ్విధ మెల్టవారును 
వినం దెలియ బలికి శకవర్షణాదులగు మేటివేల్చుల నబ్బాలునకుం 


or 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 101 


జూపి వీరు నీకు రక్షణీయులని యప్పగించె నయ్యమరవరు లక్కుమారు 
నభిషేకంబు సేయుద మని వారిజాసనుం బురస్క రించుకొని యెల్ల 
వారును దోడన యరుగుదేర సరస్వతీ సమీవంబునకుం జని సకలరత్న 
మయంబైన దివ్య పీఠంబు హిమవంతుండు వెట్టి నందాభూతపతిపు [తు 
నునిచి బృహస్పతిహో గేమకార్యంబు నిర్వ ర్తి౭ప 'సీశానవిష్ణువిధి కౌధికులు 
లోనుగా నమరముఖ్యు లభిషెక దవ్యంబులు సార స్వతజలపూర్ణమణి 
కనకకలశంబులు ధరియించి గంధర్య్వాప రోగణంబులు సంగీతమంగళం 
బాచరింప మహాముని[పక ౮పుణా హా ఘమోషంబులు సెలంగ నుమాశ్రీ 
సరస్వతీశచీ పముఖలై న పుణ్యాంగనలు దీవనలతో సేసలొలుక నభిషే 
కించి సమ్మోదంబున సేనాధిపత్య౭బునకుం బట్టంబు గట్టి తొల్లి తత్స9 
దేశంబున దేవతలు జలాదిప పత్యంబునకు మ. నభిషిక్తుం జైన ర రవ్వరు 
ణాభిషేకంబుకంటె. ae కా ప్పె నప్పావకనంభవునకు, 
గా మదమనక మలభ వళార్థిశ త మఖ (ప్రముఖులగు సకల  [పభువులు 
దమతమ యనుచరులయందు రూపగుణబలపరా[కమాధికులై న వారి నేజి 
భీమఘంటాకర్ణసం క్రమదండధర సహితులగు ననేకవీరుల నొసంగి 
వారల బెరసి వ be దగిన సేనాంగ సముదయంబు నమ్మ పహితాత్ము 
నకు మూలబలంబుగా నొనర్చి రబ్బలంబుం జితాభరణవర్మాయుధ 
ధరులును వివిధ (పకారాకారులు నగు గజకర్షసికుంభకుమవాదు లైన 
సెనికులు మెజిసి యుల్లసిల్లి రమ్మూ(కలతో శ్యృతుధయంకరంబు లగుచు 
మాతృకా గణంబులు పభాసినీ విశాలాత్షీపాలితాపురస్సరంబు లై పొలిచె 
నట్టియెడ. 188 


శంకరు. డుది- భాస్కర నిభధ్వుజమును వాసవు( డసుర విస్వంసకరణ 
పరిణతశ క్రియు హరి బలవర్ధనియగు వనమాలయు నగజ యెపుడు 
మాయని వెలిపట్టుదోయిని గంగ యుజ్ఞ్యసుధామయక మండలువు గుహుడు 
దీ ప్రదండము వై నతేయుండు మహితమయూరంబు వడాణు డుదారరూప 
మైనతా మచూడంబును నర్భవిభు(డు 

దర్చ్పితచ్చాగ మును శతదళభవుండు 

లసితకృష్ణాజినంబును నసమసమర 

జయము నొస౦.గిరి పీతి నాషణ్ము ఖునకు. 184 


(శ్రీమదాం ధ్ర మహాభారతము 


ఇటు సిదస?రూపదీపితుండై న యతని నాపోవక చూచుచు శంక రుండు 
పని క్రీవిభ్ణవంబునక ననాయాసంబున నమరవిరోధినాశంబు గావించుటకు 


వలయునని తలంచి భూళమయం బగు మహా సైన్యంబు సమర్వించె నప్పు 
డర చారు బృందారకులు నిజబలసందోహంబులతో నాబర్హి వాహను6 బరి 
. శంఖ భేదీపణవ గోము పమఖతూర్యంబులు దిక్కులు పిక్క 
ల మహతియగు దేవసేనకు. బతియై యమ్మ హో సేనుండు 
సురముమ్యల జూచి మీ కెవ్యరినేనియం జంపను జెటుపను వలసి 
యున్నది యట్టి బల్లిదంపు(బగజం బరిమార్చెద నని వరం బిచ్చిన 
వారలు బజహుపమోదంబు నొందిరి. సేనయార్చిన. [దిలోకంబులు 
నావమయంబులయ్యె నవ్విధంబున విశాఖుని నుత్తమపదనస్థు నిం గావించి 
విరించి వైకుంఠ శ్రీకంఠులు నిజేచ్చం జనిరి. పదంపడి యగ్గుహుండు 
డేషతలు దారకా సురునివలన నలంగి యునికి యెఖతింగి. 185 


fi] 
' 
౧0 
= 
?A 
3లో 


౧ 
దృలయుగమున కక్కజంపుభండన మయ్యెన్‌, 186 
మారోన్యాన ము రారకాకశ్షం జాందీ దేవతలవ మదొంఖు సేయుట ౩ 
ఆదిడెక. 187 
వూ 


దనజేందు(డు గార్తికెయు( దా(కిన నమృతా 


దను ఉగుచును శక్తి యత(డు ధరియించె నృపా. 188 


అము హనియాడాదనంబున ననకకోటిళక్తు లుద్భవించి నానాదానవ 


Val 


[పక దుల బడలువడం ఇసి యుల్కాస: (సంబుల పిడుగులతండంబుల 


వలా ర ఇద కటు విరావం జావహిల్ల నది [పయోగించి యమ్మ హాత్ముండు 
మహిష తిపాద భృతోదరులను దనుజ సేనాపతులం బొలియింప నిలింప 
పైనంబులు సంరంభంబున దైత 


బలంబులం దెగటార్చి నక్కుమారుండ 


౧ 
బి 


శల్యపర్యము ప ద్వితీయాళ్వాసము 108 


పయోగింప నాశ క్రి పగతురం బిలుకుమార్చి [కమ్మజ. గరతలంబునకు 
వచ్చు చుండె నత్తారకుండట్లు దమవారు సమసిన సకోధుండై యగ్గు 
హుని( గిట్టి బెట్టిదంబగు నతని శక్త్యస్రంబులతాకునం బడియె నిట్టు 
జయంబు సేకొని యక్కా_ ర్తికేయండు వెలింగ విబుధులు (పమోదంబు 
నొందిరి పడంపడి. 189 


బలికొడుకు బాణు( డనియికు 

బలవదసురవల్లభుండు బాధించు నమ 

రుల [గౌంచపర్వత్మాశయ 

బలిష్టు( డయి జగములెల్బ భయముం బొందన్‌, “90 


దాని విని యమ్మ హాసేనుండు. 191 


కడిమిం బోయి మహో[గళ క్రినిహతిం [గౌంచంబు భేదించి యె 
క్కు_డుగర్యంబున వచ్చి మార్కొనిన రవ్షోనాథు( దతై్సన్యముం 
గడువేగంబున రూపుమాపి మునిసంఘంబుల్‌ (పశంసింప( బె 

ల్హడరన్‌ నిర్ణరదుందుభిధ్వనులు పుష్పాసార మొప్పారంగన్‌, 192 


తిభువనానందకరుండై విజయవిభవాతిశయంబున నొప్పె నిట్టఖిలలోక 
సంభావనీయంబగు షణ్ముఖుచరితంబు లాకర్ణించి కృతార్గుండవై తి 
కౌరవాన్యయ పావన యా బలదేవువృత్తాంతంబుకొజంత విను మతం 
డ త్తీర్ధంబున( (బతిష్టెతుండై న కుమారునకు |బదక్షిణ|పణామంబు 
లాచరించి యందలి పెద్దలు కుమారాభి షెకంబు 'సెప్పం జెవులపండువు 


ముస; 198 


అగ్ని తీర్థమునకు నరిగ నయ్యెడ( దొల్లి 

యగ్ని డాంగియున్న నమరు లచటి 

కేగుదెంచి కాంచి రిద్ధశమీగర్భ 

లీను. డైన యతని మానవేం[ద. 194 


భృగుశాపంబునం [బాపించుసర్వభ క్షక త్వంబునకు. జాలక దొలంగిన 
యగ్నిదేవు నట్టు గని [బహ్మాదిదేవత లమ్మునివచనం బమోఘంబు గావున 


t=-& 


| 


hi 


శ్రైమదాం|ధ మహాభారతము 


నివు సర-భిక్షణం డయ్యు మాలో నగహపూజ్యూండవని యొడంబతీచి 


ని జహాళంబులకుం జనునపా* డ త్తీర్థంబు పరమహపావనం బని తేజ్జలంబులC 
గా మ్‌ యాగ 
“౧తసా?ను లెడి యందుండి యాసిరి కౌబేరతీరంబునకుం జనియె నది 
PF ఈ పా 


న 
న. రడ గచలి యతండు. 195 
లో తజ ఆం, ఈ, వా 
ఏ వదథావతియలణతు మునికన్యూత మహిమాభివర్జ్హ్‌ నము 


జదదివాచననామ పరమతిర్దమునకు( జనియె భర ద్యాజతనయ తొల్లి 

యచఓ6 | పభావతి యనునది యిం|దుండు పతిగాంగ గోరి టు. సేయ 

కల తం కంకనునాక్‌ ఎలి దాల్చి వచ్చి న నయ్యింతి యర్హ్యపాద్యాదు లిచ్చి 
చ 

భ కితో( కేరి మత్సా ణి శకున కచ్చు దాన నప్పునిక మానం గాని 


స్కీ 


జా 
బకంములు సేయు మని కొన్ని బదరిఫలము 
చ! 
లానితందినిచె నిచ్చి యవుల నుండ, 196 
అదియును నృతస్నానయః గలితధాతపరిధానయు నై (పొయి నగ్ని 


రాజ పవ యాఫలంబులు జలందుంతోడం గూడ నెక్కి ంచి వండుచుండ 


నవ హాకందుకకు రాకయుండ వెండియ'. దనసవరించిన కాష్టంబులు 


గ ఓడ ఈంకతకటు [ప్రబలంబు సేయ గాష్టంబులు సమ సె6గాని 
గ! జి ఖ్‌ నో ళ్ళు 


న అంతక మ గాష్టంబులు గల యెడకుం బోయి తెచ్చు 
నంత కగ్ని యాడెనెని దుషాకం బగు నని యామగువ తనకా లింధ 
డే దాక సెయం గనుంగొని పాఠకశాసనుం డచ్చెరు వొంది 


WE ~ 
కత పంద కాగు నిబాతిళయం మునకు మెచ్చితి భవదభిమతం 
న i 
చచ్చి తి తనను విడిచి తిడిరమునక్త రమ్ము సర్వపాపహరంబై యో 
[aw న చ దా 
రణం లెక య వకాతం బయెడు మనియు నమ్మహాభాగయు 
అ అనా ఇతో యు 
న వ టయ క కాస్‌ కా 
ల ఫల ఆల ) చలు అట్టా ఆ చా వ YY అ 


మయ వెలసె నట్ట బదరిపాచనంబుననుండి. 


గా - 
గ “uw ఓ గ Rr __ ల్‌ భు 
Cee జ 
పాని స అల మాటి అల్మరా 
గచ వసు cE కెదువు తొలు అంజు 
నలు. 


శల్యపర్వము జ ద్వితీయాశ్యాసము 105 


యనిమిషేశ్యరుండు గనియె శత కతు. 
డను | పసిద్ధిశోడ నా. 198 


తాట! క హలాం హహ కు రామీల్ర్యోరేటున నకుం బోయె బలుమాటు 
లాజుల నెల్లను బొరిగొని పరసరాముం డతృప్తుండై [ప్రాయశ్చిత్తంబుగా 
నయ్యెడ, గళ్య పునుపదర్శనంబున రాజసూయంబులు నశ్వమెధంబులు 
వాజిపేయంబులు ననేకంబు లొనర్చి యమ్ము నీందునకు దక్షిణ సమస్త 
కోణియ నొసంగె నందుండి యయ్యేకకుండలుండు యామునంబునకుం 
జనియె నది వరుణుండు రాజసూయంబులు సేసినప ట్టయ్యభ్యరంబున 
వసానంబున దేవాసురులకు సకలభూచ సంశయకరం బగుచున్న సంగ 


రంబు (పవర్తించె. MAU. ee 199 
అచటు గదలి యాత. డాదిత్యతీర్షసం గ అ గు 


థి 


సేవనమున కరిగ ధీవిశాల |! వ 
యందు. (తు వొనర్చి యాదిత్యు. స శ | 


జ్యోతిషాధిపత్యకో భియయ్యె. 200 


దై ఇపాయనుండును శుకుండును గృష్టుం ఎడును 


దేవల జై గీషవ్యాదులగు నైష్టికు తనకు లయ నద్భు“ఎయోగసిద్దిం 
బొందిరి. 201 
అచ టనుడి సారస్వత మనువసిష్ట 

తీరమున కేగి నాబల దేవు. డధిప 

యందు( దొల్లి నిష్దాతిశయంబుమై ద 

దీచి యనుముని నియమంబు లాచరించె. 202 


ఆనియమాచరణంబునకు నిం|దుండు శంకించి తద్విఘ్నకరణఐబు= ప 
నలంబుస యను నప్పరోవనితం బు త్రెంచిన( ద దీశుద కనున నబ్యుని 
వీర్యంబు స్థ వచిన దాని సరస్వతి గర్భంబుగా దరియించి పు[తుం 
గాంచి తవస్వజనగ్‌ షి ష్ట్‌నున్న య త్తపోధనుకడకు( దెచ్చి వీడు నీకొడుకు 
భవ త్తేజంబు వృధ వోనీక యేను వహించి కాంచితి వీసం గ కొను 
మనిన నతండు వాని నెత్తికొని యాలింగనంబును మూ ర్హఘాణంబును 


106 


(శ్రిమదాం|ధ మహాభారతము 


జేసి యాసరిద్వర నాలోకించి నీవు (బహ్మసరస్సున జనిముంచితి పుణ్య 
నదులయందు మేటి వని సంస్తుతించి నీజలంబులం దర్పణంబు సేసిన 
విశృదేవతలు. బి రులు గ -ధర్వులు. దృప్తులౌదు రని యను[గ 
హించి యిక్కుుమారుండు నీ పేరసారస్వతుం డనంబర (గుల బదంబడి 
పండెండేం డ్దనావృష్టి యైన నయ్యాపదం బొందకుండ( బెక్క_ల[డుము 
నుల రక్షించి వేదాధ్యయనంబులు సేయించు నని చెప్పి యొప్పగించిన 
సరస్వతి పీతయై తనయుం గొని చనియె నాకాలంబున. 208 


అమరులకు నసురులకు గల 

హము గలిగిన బల విరోధి యాయుధనికురుం 

బము సవరించుమహోద్యో 

గమున( |[బవర్తించె వీరకౌతుక మలరన్‌. 204 


ఆ ట్టుద్యోగించి, 205 


జగముల నెందునుం బడయ( జాల కతండు ద ధీచియస్థులం 
దగియెడునాయుధంబు లగు6 దత్పరతం జని వేడ నాతం డి 
చ్చు గురుతరాక్షయోజ్ఞ్ఞల యకళోనిరతుం డని పంపగా నిలిం 
పగణము వోయి వేండిన నృపాలక యిచ్చె నతండు పీతితోన్‌. 206 


ఇచ్చి యతం డవ్యయలోకంబున కరిగ నమరవరుండును దదస్థుల 
వ్యజాయుధంబు నొనర్చి పేర్చె నంత నాసారస్వతుండు ద్వాదళ వార్షికం 
బగు ననావృష్టిదురితంబున, దన్నుం జరి పిన్న యనక విద్యావి శేష 
కలితం బైన గౌరవంబున శిష్యత్యంబు భజియించిన యజువది వేవురు 
మునుల సరన్వత [పభావజనితంబగు నన్నంబున రకించుచు వెదంబు( 
జదివించె నాసారస్వతతీర్థంబుననుండి యాసంకర్ణణు డు వృద్ధకన్యా[శ 
మంబునకుం బోయె నయెొడ గర్గనంశవర్యుం డగు ఖని యను తపోధ 


ల ౧ 


నుండు. 207 


పరమతపమున నాక కన్య! బడసి పెంచి 
దివమునకునేంగ నది తపస్థిరత బూని 
పతి వరింపంగ నొలక [బహ్మచర* 
కత “4 
మున వెలింగి యయ్యా | శమమున వసించె. 908 


శల్వపర్వము జ ద్వితీయాశ్వాసము 107 


పదంపడి యత్యంతవృద్ధయె పరలోకగమనంబు గోరె నప్పుడు 
యదృచ్చా సన్ని హితుం డైన నారదుం డక్కన్యక క్రి ట్రియె 209 


విను పాణి గహణము ని 

యని వనితకు బుణ్యలోక మ పాప్యముగా 

వున నేయుపాయమున నై. 

నను దగియెడువరు వరింపు నలినదళాశీ. 210 


అనిన నిజతపంబు నర్ధంబు అంచ ంబు 

గాంగ నిచ్చియదియు గాలవాత్మ 

జుని వరించె నతడు సుదతితో సమయంబు 

పలికికొనియె ధర ణిపాలవర్య. 211 


సమయంబు నేకరాతసహవాససమ్మతికలితం బట్టు పాణి గహణ 
సంసాారవతి యై యావృద్ధకన్యక దైవయోగంబున నార్మాతి మనో 
హరయౌవనయుం బరమాను లేపనమాల్యాంబరభూషణాభి రామయు 
నయ్యె నమ్మునియు. బీతుండై యన్నాతి సంగతి నన్నిసి గడపెం 
దిభాతంబున నన్ని తంబిని యతని కి ట్రనియె. 212 


ఒక_ రేయి సీపాల నాయునికిగా 6౧. 

బలికికొన్నార మది సెల్‌ నలఘుచరిత 

పోయి వచ్చెద నని దివంబునకు( బోవ 

నుత్సహించె నమ్ముని మది నుమ్మలిఎప. 218 


ఠి ట్టుత్సహించి యి త్తీరంబున దేవబుషిపితృతర్పణపరుండై. 
యొక్కనా( డుపవసించినవా(డు పంచాశద్వత్సరపరిపూరణీయంబగు 
నై_ష్టిక (బహ్మచర్య ఫలంబు వడయు వాం డని పలికి తనువు విడిచి 
దివంబున కరిగె గురువంశో త్తమా యయ్యెడ నారేవకీపతి శల్యుండు 
రణంబున( బాండవులచేశ నిహతుండగుట విని వగచును నచ్చటికి( 
జేర వ యగు శమంతకంబునకుం జని యందులమునులఈ గురుత [త 
పిశేషంబు అడిగిన వార లతనికి నది |పజాపతియుత్తరవేది యనియును 
సమస్త దేవతలు నందు వరిష్టంబు అగుస తంబు లాచరించి రనియును 


శ్రీమదాం[ధ మహాభారతము 


దాని గరుం డను రాజు దున్నుటంజేసి దానికి. గురుషే త్రం బను 

నామంబు గలిగననియు నెజి౭గించిన నయ్యేకకుండలుం డాభూమీశ్వరుం 

Brn దున్నె వషటయు నాతపోధను లి ట్రనిరి. 214 
_: చదక్షే(త్మవథభావా భివోల్ల నయ 


కందు దుట్టినజను లెల్టను దుది( [దిదివంబున కరుగంగవలయు నని మ 
నంబునం గోర యక రపత్రి తి దున్నంగనిందుండు ననుదెంచి యేల యిచట. 
అద 


వా 
జల వ నము కుజాఏిపతి తనకో రి సెప్పిన గెలిగొ నుచుంజనియె? 
బతుకు నద్దవపతి వచ్చి వెండియు పల్లసమాముచు నుండె నత(డు 


చరముం బితి శొసంగువాడు గాంగ 


కేలసడెంచి యతిః దష 215 
ఈ పుణకే బున నిరాహారు లై దేహంబు విడిచినవారలకును నిందు 
కర కాకంబ న సవ టొందిననమ న వ 


ల 


స అర లో ~ 
టె యెుతన్సిక్రి రొద క్‌ 
స్తా 
వంచే ఆం లట పడా లా ఉల్టా చ జర 


ఆ న్‌. క న లు - 
చెప్తుటయు గ రావవపిజ ఏ జక ee మెలంగి యశ్వత్ర 
మహాకామదిలా-౩హాకపవహోపళోభింం బైన సిజ 9.శమంబు6 గనుం 
గొని యిది పై (| 


ఇల వా ఆ క ల్‌ 
మావ యా క్లోనుంబకా వపదెగిన నమ్మును లియ్యెడ( దొలి 
ష్‌ య 


RAN 


శల్యపర్వము అ ద్వితీయాశ్వాసము 109 


దానితటంబున సమస్థలంబున మునిజన స హితంబుగ నాసీనుండయ్యె నా 
సమయంబున నిచ్చటికి జటామండలక లితుండును గుశచీర చ్చాయానుంద 
రుండును గలహపియుండుగు నగు నారదుండు హేమదండంబును మణి 
కమండలువును గచ్చపవీణయుం బొౌలుపుమిగుల నేతెంచిన నెల్బవారలుం 
దైత్యుత్తాన| పణామంబు లాచ రించి సుఖోప వెష్టుంజేసి పరి వేష్షించి రాదేవ 
మునిం గొల్పియుండి యబ్బలదేవుండు. 218 


కరున్నత్తాంతం బడిగిన( 

గరమేర్పడ( జెప్పె నతండు గాంగేయుండ.న్‌ 

గురుండును గర్భుడు శల్యుడు 

వరుస ననిం దెగుట కౌరవక్షితినాధా. 219 


మజియును మృతులైన నృపకుమారాదియోధవీరులం జెప్పి పడునెనిమిది 
దివసంబుల( జెల్టిన సంగరంబు తెజంగును సంవ్షేపరూపంబున6 దెలియ? 
దుర్యోధన సైన్యంబంతేయు సమయుటయు నందు? గృపాశ్వత్థామకృత 
వర్మలు |బదికిపోవుటయు నన్నరపాలు. డోడి పాణి ద్వైపాయనహ 
దంబు సొచ్చి జలంబుల సం స్తంభిచి డాంగగుటయు నది పాండవు లెటీంగి 
సపరివారంబుగ!6 జను దెంబి యమ్మడువు6. జుట్టు ముట్టి బెట్టిదంపు మాట 
లాడటయు దానం గ లి యమ్మనుజవరు-డు మడువు వెడలి కచ్చు కయు 
నెణింగించి బిరుదు వముగలగు వగతుఎ పెక్కం(డు ఫొఎవిక్‌ నియుండం 
గురుపతియు నుక్కు. దక్కకయున్న వాం డద్దండితనంబు( జూచిన 
మెతు వీవని యుగ్గడించి. 20 


ఆతనికి భీమసేనునకు నాహవ మయ్యెడు నొంటిమై మహా 
ద్భుతబంశార్య థై ర్యముల. టొల్చుభవ్యత్చియశిష్యులన్‌ సుశి 

కితులం గనుంగొనం దల(పు చిత్తమునన్‌ మొంతెంచునెని. బొ 
మ్మతులగదాకృతొ జ్ఞ్వలవిహార ముదారనిరూడి నొ ప్పెడున్‌. 221 


అనిన విని యమ్మూసీందునిం దక్క_టి మునుఐను వీడని యచలంబు 
డిగ్గి యభ్యంతర పరిజనం౧బుల నిజపురంబున కనిచి యన్నీ లాంబరుం 
డరదంబు సమీపంబువకు6 జని సరస్వతి నాలోకించి. 292 


110 


చ. 


నే 


(శ్రీమదాం[ధ మహాభారతము 


అరయంగ మెకిపుణ్యనదులందు సరస్వతి సౌఖ్యసంపదల్‌ 

నరులకు? గల్లు నిజ్ఞగ మునం బరలోకమునందు నీసరి 

ద్వర నొకనాండు సేరినను వాసవముఖ్య సమస దేవతా 

వరులను నిందు మేల్‌ వడయవత్తురు సంస్మృతి సాలు సిద్ధికిన్‌ . 228 


అనుచు( బలుమాజు చూచుచు నధికభ క్రి 

మోడ్ను(గేలు శిరంబున మోపికొనుచు, 

బుణ్యతమనిజమూర్తి విస్ఫూర్తి మెజయ 

నమ్మురారాతిపూర్వుజు( డరద మెక్కి. 224 
అతిత్యరితగమనంబున దై పాయన| హదంబునకుం జనుదెంచె నయ్యెడ, 


థర్మపు తాదులును సుయోధనుడు నతని 

గన్న తెజి( గాంబి కేయుండు విన్న తెజ(గు 

నధిప మును చెప్పినాండ న ట్టన్న రేం|ద 

కుంజరు(డు విని యిట్టను సంజయునకు. 226 


పొంఢవదుర్మోంభయలు ద్వాపాయన(/వాదొందు బిజీబి 
పొలికలనికిల బోవ్రుటు 


బలభ[దుండు సనుదెంచిన 

నలఘు గదాస్ఫురితభుజసహాయత్వసము 
జలు డగుమత్సు[తునకుం 

టి 


దెలివి మిగులకున్నె రణము తెజ(గెట్టయ్యెన్‌. 227 


ఆనుటయు నత. డిట్టను న 

జ్ఞనపతికి హలాయుధుండు సనుదెంచిన నె 

మ్మనము దెలివొందె మూ(పులు 

దనరె మొగంబలరె నీదుకనయున కధిపా. 228 


కట్టు [బ్రీశుండై యాతండు ధర్మనందనుం జూచి శమంతపంచకంబు 
[పజావతి యు త్తర వేది యన (ఒసిద్ధంబైన పుణ్యస్థలం బయ్యెడం 
(బథనంబున నిధనంబు నొండినకారికి సద్గతియగుట [ధువంబని విందు 


మెప్పజ్‌పొలికలనికిం బోవుదమనిన నతం డా దై కవాయన హదంబా 


దశా 


శల్యపర్యము - ద్వితీయాశ్వాసము 111 


సీమలోనిది గామి యెజుంగుం గావున నమ్మాట కియ్యకొని తదభి 
ముఖుండై పోవ నా దుర్యోధనుండును గదాకలనంబున నంసపీఠంబు 
పొలుపార మత్తగ జేం్యదయానంబున నమర (పస్తూయమానుండగుచు6 జన 
శంఖభేరీ పముఖతూర్యస్వనం బులు సెలంగె నిట్లు పాండవపరివృతుం డై 
యచటికి నీకొడుకు నడచి యమర్షస ముజ్జ్య్జలుండై 229 


నిలిచిన సకలజనులు నెడ 

గలసి బలసి నిలిచిరపుడు గదయు( బసిండిగ 

తృళము మెజయ నతనియెదుర.( 

జెలువొందె బకారి హెమకిఖరియు(బోలెన్‌. 280 


కనుగొని దర్పమంథరముగా నశ( డిట్టను( వాండవా గజ 

న్మునకు వడిం బెనంగంగ సనుం బవనాత్మజు. జూచువేడ్కం ని 

జ్ఞనతతి యంతకంత కిటు సందడి గాందనయిచ్చ'. [గమ్ముదెం 

చునొ యుపవేశనిశ్చలత6 జూచిన మే లఖిల పియంబుగన్‌, 281 


అని భూపాలుర నెల్ల నాలొ కించినం బాంచాలాదులగు నయ్యందజను 
ధర్మనందనుండు గూర్చుండ నియోగించి లదేవవాసుదేవ సహితంబుగ( 
దాను నాసీనుండ య్యె నమ్మహీనాధమండలంబున సిత పభుండైన యన్నీ 
లాంబరుండు తారకామధ్యవ ర్తియె మెజఖయు మృగాంకుననుక రించె నట్టియెడ 
ఖీమసేనుండును దుఠర్యోధనుండును. 281 


ఆభీలగర్జనశో భితదేహు ల యుద్భటవృషములయొప్పు దాల్చి 
రోషమహావిషవీషణవదను లై చండోరగంబులవంద మొంది 
మదసముజ్బృంభిత మండి తాకారు లె భ|దద్విపంబులపగిడి( బొల్బ్చి 
చారుగదాశ్ళంగ సందీ ప్తమూర్తు లై మహితపర్వతములమాడ్కి మెజసి 


వాసుదేవయుగము వరుణద్యయంబు వై 

(శవణయుగ్మకంబు రామయమము 

వోలె దర్శనీయలీల వహించి యం 

భోధియుగళ మనంగ. బొంగు మిగిలి బిలిలీ 


112 


UX 


(శ్రీమదాం[ధ మహాభారతము 


(a 


రిడొరుల జుఅదుణం జూచుచు. బరస్పరహృదయివిడారణం లగు 
వాషణంబు అెసంగ శుంభదవ నష్టంభంబునం బొలిచి రనిన విని 
స... 284 


- తను బదునొక6 డక్షూపాణు 


లనూనపధభవకున(౬ గొలువ నఖిఐన్కపులు. బం 

చినపని సేయ నెగడునా 

తనయుం డేకాకియుం బదాతియు నయ్యన్‌, 285 
సకలధరణికి నాథు6 డై సంపదలకు 

నెల్ల భాజన మగు కౌర వేం్యదు. డనద 

తనముదో(పంగగదం జేతం గొని వినిశ్చ 


యమున బోరికి నమరెనే యక్కటకట. 286 
ఏ మనం గలదు సంజయా దైవంబు నేర్చుం గాక యని పనివి యూర 
కుండ న టున్న యమ్మా నవపతికి సూతసూనుం డి ట్టనియె. 287 
సీసుతుడు సమరవిషయో 

య బున నంగకంబు3ం బొం గారం 

గా స్యరమున న నాకుం - 

న మ. బిలిచె నద్దతికా రణమ. నకున్‌, 288 
ఆయ్యువస “ంబున,. 289 
ఊర్ల వలయము వడ కెను 
బర్వుము గాకయును రాహు భానసి.( బర్జిం 
బర్వము లురిలె వజపలు 
sa నజచె నభము ప గురి సెన్‌, 240 


క్‌ 
En 
ప 
గ 
ty 
A 
ps 
fx 
a 


భృతిమ హోత్చాళంబులు గలిగె వాని నెల్లి నను 


సనంది.చి క దమండు గాంధారీనందనుం జూపి థర్మనఎదను క్రి 

ట్టనియె వ్రత] 
య. ప, నాకుంజూపలుగొనియాడం బోరాడికూల్చితొడలు 

ను స్న్‌చుం దొలిమింతు మద్గ దాదం దసముద్దండ కావిభూతి 

కర నక ను యాల కంటె (టాజె సక ్కలపాంసను నిట్టు లేను 


గద్‌సియు? (గమ్మఅంగరిపురంబునకు (బోసిత్తునే ధృతరాష్ట్రంండింకవగలం 


న, 


ప్ర 


శల్యపర్వము ఇ ద్వితీయాశ్వాసము 


బొగులువాండు గాక పోడిమితో నుండు 
వా(డె వీడు మనల వాలి పజుపం 
దొల్లి పడినపాటు లెల్స వెలారింతు 
నధిప నీమనమున హర్ష మెసంగ 


అని పలికి దుర్యోధనాభిముబుం డై. 


నెజీ మాలి వీరి నీతండు 

పజచినపాటులకు( దగినఫల మగు నని యి 
తెజ(గునకు నియ్యకొని చూ 

పటు వొగడంగ నిన్ను నిపుడ పడవై చుటకున్‌. 


ఆమరియున్నా (డ నావారి కగ్గ మైతి 
పడుదుగా కింక నీకు నద టక 
వచ్చు ననవుడు నిది యేల పెచ్చు 'పెరి6గి 
యాల మెడ సేసి యనిలజ [పేలె దొట్టు. 


అని కుక్షి యుడు వెండియు ని ట్టనియ, 


పలుకుల వెఐపించెద వా 


కొల(దియె గరోంధనుం డకుంరికజాహో 
బలు( డిదె యవలీల నినుం 
బొలియిందెడి( బికు లుడిగి పోరాడు ధృతిన్‌. 


వ్యూహాభావము సూచి నన్న సదుగా నూహి_చెదో భీము మ 
ద్భాహాచండి మసారదుర్దమగదాదండ -:ఎ దృప్యద్భవ 

(a) i బి 
దేహోల్డాసము నెట్టు దీనదళకుం దేనోపునో చూడుమీ 
యాహాపు ఫడు లాంతిచూపజకు హాహా పుటు మీవారికిన్‌. 


లు 


నాకెదురై బినాకియు( వీనావము వట్టక యుద్ధతిన్‌ గదా 
థీక రవృత్తి చూపుటకు బెర్చిన నెక్కు_డు వేర్చి చీరికిం 
గకొన కే పడంచఛి భుజగర్వనమున్న తి నిక హాః త 


'కేకడ. డాంగవచ్చు గద నే ననిసేయు కుల గడంగినన్‌, 


eP 


అని మతియును. 


118 


242 


248 


244 


245 
246 


247 


248 


249 
250 


114 


రొ 


(శ్రాుమదాం ధ్ర మహాభారత ము 


గద6 గయ్య మెన్నడొకో చే 

యుదు ఫీమునితోడ ననుచు నుల్చంబున( గో 

రుదు నెప్పుడు నిప్పుడు నా 

కది యొదవెన్‌ వధికృతిం గృతార్జుండ నై తిన్‌. విర] 
సీ విట చక్కనయి రమ్ము. 952 


అన విని యెల్లవారు భవదాత్మజు మెచ్చి నుతించి రయ్యశో 
ధను. డరివీరులట్లు _పథితంబున నుల్లసిల్లి నా 


తనిపయి భీము. డుద్యతగదాస్సురణన్‌ నడచెన్‌ నరశ్వరా. లికి 


అప్పుడు కుంజర బృంహితంబులును హయహేషలునుం జెలంగె సిట్టు తన 
సీద నడచువడముడిం జూచి సీకొడు కదల్చుచు గదాసముల్హాసంబు 
భాస మానంబుగ వీంక నెదుర్కొని తా/శిన, 954 


ఎ భీమునేనడుర్యో ధనుల గదాయుద్ధము 2 


చండగదాపర స్పరఘట్టనంబుల మింట( బెల్లడ రెడుమంటగ ముల( 
బరశమ ఘోరము లగు పదతాడనంబుల నొలయువసుంధరాచ లనములను 
నుద్భట క్రోధ సము దేక ముల జూడు,_లం దుల్చసి ల్లైెడునరుణరుచుల 
దారుణధ్వను లగు తర్జనలీలల. బరంగుపర్యతగుహా పతిరవముల 


ననిమిషులదృష్టు మిలుమిట్లు గొనంగ భుజగ 
న, 


పతియు గూర్ముంబు సంకటపడ(గ6౯ దరణి 
కిరణములు వెల్క-_6 బాణి దిక్కరులు బెదర 
నొప్పే నత్తాలితాకు మహో (గ మగుచు. 255 


ఇట్లు తలపడి మండల|పచార'వివిధపకారంబులం బుడమికిం జ్మితగదా 
సారణ బహుభంగుల నింగికిం [గొత్తయొ పొలయం దమలావును 
వేగంబును నేర్పును దర్పం౭బును జూపఅకు వెటి(గు( బుట్టింప నంత 
కంతకు నెక్కుడగు మదంబులం బొదలెడు బాహుదండంబుల బలనై 
పుణంబు అగ్గింపం జేర్చు బీఠరంబుల నాండొారులసంరంభంబుల సరకు 
గొనక యక్కురుపాండ వపుంగవులు జంభవాసవులచందంబునం బెనం 


౭శా 


శల్యపర్వము - ద్వితీయాళ్వాసము 115 


గినం బలుదెజంగులై న గదా(పహతులం దుసనియలు( బజీయలు. దుముక్టు 
నై సీసకంబులు కతళంబులు ధరాతలంబునం దొజంగె నట్టియెడ. 256 


ఒకది క్కుద్ధతిం బూన్ని యొండుదెస [వేయుకా మేను వంచించి (వే 
తకు( దప్పకా వడి చేయు నొడ్డనమునం దప్పించి వేగంబు గుం 

దక నొప్పించు( జలం బెలర్బ(గ గదాదండంబు దూలించు. బాం 
డుకుమారుం డుజ కట్టు కౌరవవిభుండుం గలి సల్పుం దగన్‌. 257 


మజీయును శిక్షావిశేషంబులు వెలయ నుల్లసిల్లి 255 


గదతోడకా గద చుట్టి రా6 దిగుచుచుకా గం డొప్ప లంఘించి మా 
అుదెసల్‌ గైకొనుచుం గడంగి పలుమాటుం దా(కుచుం బాయుచుం 
బదబాహాక టిమధ్యవక్ష ముల సంభావ్యత్వరాచితితో 
న్మదనానాగతరేఖలకా మెజయు భీనుత్యత్సుతుల్‌ దీపు లై, 259 


తప్పినయ ఫు వేటు దము. దాకినయప్ప డనేకభంగు లై 

యొప్పులు బల్పులుకా మెజయ నుల్చ్లములకా సకలాంగకంబులం 

గప్ప. దలిర్చుకోపముల( గమ్మెడుర క్షముల కా సుర్మవజం 

బప్పటి కపు వింత యగు నచ్చెరు వొందంగ౦ టోరి రేపునన్‌. 260 


ఆసమయంబున. 261 


వితతఏరా గహావేశాదిదర్స్పితచిత్తులై యొండొరు నొ త్తరించు 
నుగమహోద్ధతి ను దృటాటోపత్మీవము లగు సమరవి|భమము లంగ 
సంగతంబులు గాగజయవాంఛ నాత్మర క్షణములవలనినై పుణ్యము లెడలు 
టయు ననర్గ్లళనిరూఢ|పహారంబు లందంద బెట్టిరువురయందు సూడు 


పడ(6గ6 దాంకిన కోణిత పసరణంబు 

నిరతిశయ మైన వెడ సోలి నిలిచి గదలు 

వామకరములనూ(దియు వారు మగుడ. 

టోరి కెలయుట నిర్భరాద్భుతము సేసె. 262 


.- ఇట్టు దై ర్యధుర్యోత్సాహంబులం వొదలి. 268 


116 


(శ్రిమదాం[ధ మహాభారతము 


రెదోల్హాసము మూ ర్రిసంకలన ఘోరం బై పొరిం బేర్చె నా 

నుదిక్తం బగునూత్న రక్తమున మగ్నోన్మగ్నతం టొల్చి త 

ర దూపో గగ దాయుగంబు విసర తృంధ్యాంబుద ద్వంద్వభా 
స్యదేశాలలితంబు చెన్ను వడసెకా వారెద్ధజుం జటోరంగన్‌. 264 


సుర లచ్చెరువును మెచ్చును 

బిరికొనుచిత్తములతోడ( బెద్దయు. (బొద్ద 

య్యిరువుర గెలుపోటమి తెజ( 

గరసి నిరూపింప నేరరైరి నరేదా. 265 


ఫ్‌ wr SF a We 

అప్పు డప్పుడ అలపడినట్టు లప్పు 

డేచి విలసిల్దుమేను' యేజ్ఞచెలువు 

గలయ6 బూఉఎంనడ |మోదువుల(దలంపం 

బట్టుగా నొప్పె నధిప సీపటిదోయి. 266 


ల 


ఇవ్విధంబున నొండొరులకు వ|టపడక యమ్మేటిమగలు సాటోప 
సంరంభంబులం బెనంగి రందు గాంధారీనందనుండు వలపలించి చుట్టు 
కొని రా నది సంకుసేయక ఒక వైరి దాపలించి తిరిగినం బెరింగినయీర 
సంబున నుల్చసితుం డై యాభూవల్లభుం డతనిబరియెముక లగల 
(వేసిన నవ్విరుం డక్కౌారవపతికరంబు తో నగ్గద వీలువోవ (వేయం 
బాయక మగుడం బూన్న్చిసా రించినం దోరంపుమెజుంగు లెసంగం జెలంగు 
శబ్దంబులు నింగి ముట్ట బెట్టిదంబుగం దా వెరవునం దిరిగి యద్ధరణీపండు 
కస్తాఏ .౭ద సేసె జేసినం గౌంతేయుండు గంపింపమి యక ,_జం బై 
యుండె నంత నోగ్గ*.ం బగున౬ఒక నవ్వడముడి పుడ మి బేని వెడందయురం 
బుపలక్షించి లాఫఘువ ఘోరంబుగ గదానండంబు (దప్పి వెవ నాతం డది 
మేనినుసులునం దప్పింప నవి యిల చలింపంబడిన నన్నుసులు తెణపిన 
యుటికి యద్భుతవేగుం డగు న వ్వాయుపు తుండు గద పుచ్చుకొని 
తిరుగుస ఏదున దుర్యోధనుండు తదియవక్షఃస్థల౨బు దారుణ [పహా 
రంబున నొప్పించన నతండు పాండవ పొంచాలుర చిత్తంబులు దూల 
సోలియు నాలొని” తెళివొంది బలవి|క్రమంబులు మెజయ నమ్మేదినీపతి 
పార్య్వ్వభాగంబు బె ట్టడిచిన (మో6కరిలంబడియును వీ(క చెడక యెగసి 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 117 


యజ్ఞగతీపతి తన్ను నగుచు నార్పుపగతురు సిగ్దుశడ నగ్గరిక సౌంపు 
ఫొరపీరెదో వ బవకతనయుఫాల లకర్షమ ధ్యా వదేశంబు పటు పహతీం 
బగిల్చిన నొల్పంబో యి శీ ఫ (ఘంబునం దెణియమ్మహో బ౬ఒనందనుండు గండ 
తలంబుశం దొరుంగు నెత్తు రనుమదంబున మతకరి ననుకరించుచ్చు 
దుండంబుదందంబునం జెలువొందు గద యల్హార్చి రం గ వేటుగొనిన 


మెడకెలను దాశి నీకొడుకు మడదోపఃపకరితంబగు సాలంటుహోలికిం 


గూలినం గని ధర్మపుత_ప్రముబులు (ప్రమోవంబు నెందివెగక్కున 
లేచి కాలాకారుండై. ధ్యాతీనాధుండు చిత భమణబుం వెగడుపబెచి 
పలు వేటు ల నొప్పించినం గిమ్మీరవైరి వసువ _దెప్టటయు నది సావుగా. 
గొని యక్కూరు సింహుండు గిహరాదః = సేయ శవాశ[యునుకుండు 
సావమి యెతింగి యాభూపతిపెనంగుభంగియు( గనుంగొని మచ్చి 


సుర పకరంబులు పుష్పవర్షంబు గురియం బరు_కుం భయం బొలసె 
నంతం దెలిసి భీమసేనుం డుద్భృతృలొ కవనుం డె పరావషంభంబునం 
బొలిచె నప్పుడు సాత్యకి ధృష్టద్యుమృ నకులసహడేవు లే చమ యని 
సుయోధను సం,గామంబుకకు ఏం బిలిచిన విని యాడ. ఇక పతన వారల 
వల దని వారించి విగత3దుం డగుచు నాకేవండు నముచిం దా(కిన 
తెజంగున రారాజుం దలపడి బహుచి | కగతుళం జరింపం జూచి సవ్య 
సాచి జనార్హనున కి ట్రనియె, విర్ర 


_: (శ్రీకృమ్ణం శద్ధనుతో ఎదు దుర్కొాధయలరారతమ్మంంది బొవ్హ్రు చు వా 


క, భీముని సుయోధనుని సం 
[గామంబు తెజంగఏ(6 జూడ6 గా నెవ 


దేమే నధికతం దోంబెడి 
సీమది నున్నట్లు చెప్పు వీర జనాభా. 265 


(అ 
వనిమెయి లావు పెద్ద కురువర్హయం తార కం 1 అకు పం 
యణ 


పున నధికుండు దత్చరళత. EY IWS Ee ను లు (ఈఈ 


ఖో 


శ్రీమదాంధ్ర మహాభారతము 


లావు గలిగి మొక్కలమ్మునం గీచకా 

రాతి సొచ్చి ధార్తరాష్ట్ర వెరవు 

వలన నొచ్చుచున్న వాండు గావున ధర్మ 

సంగరమున నరిది జయము గొనుట. 270 


ఆన్యాయంబునం జంపువాం డింతియ మాయలు గలపగజ మాయా|పకా 
రంబులంబరిమార్చుటయ తగు నిం దునివృ తవధవ్యాపారంబు వినమె 
జూదంబునప్పు డనిలసుతుండు సుయోధనుతొడలు విజుగ నడుచువాండ 
నని |పతిన పట్టినవా( డది యట్టుండె గదాయుద్ధంబు నాభీకి దిగువ 
యెనశరీర భాగంబు నొప్పించుట ధర్మంబుగాదది యొండుమైం గండడణి 
మజిపరిభవరూపంబుగ నూరుభంగంబు సేసి (ప్రతిజ్ఞ నెజిపువా( డిది 
తలంపునం బెట్టక 'పెనంగెనేని ధర్మనందనునకు దై న్యంబు దెచ్చు 
నట్టగుట( బూనికిపేర నూరులు భంజించి వధియించుట తప్ప నొండు 
పాయంబు లేదు ధర్మ నందనునివలన మనకు భయం బావహాల్లి నెట్టనిన 
ఫీష్మదోణ [పముఖబలవదరాతులం బొలియించుటంజేసి జయంబును 
యశంబునుం జేకుజి యున్నయెడ నవి సందిగ్గంబు లైనయట్టు గా 
నొకని జయించి సామాజ్యంబు గొనిమని దుర్యోధనుతోడం బలికి 
యతనితోడం గదాసమరంబునకు( భీమసేనుం జొనిపె నింతనిర్చుద్ధి 
యగునె హతబంధుమి తపరివారుండై రాజ్యంబునం దాస విడిచి మడువు 
సొచ్చినవాని వెదకి వెలార్చి యక్క్క_టిక య్యంబునకు6 బిలుతురే పదు 
మూడు వత్సర ంబులు మత్సరాధికుం డగునగ్గాంధా రేయండు భీము జయిం 
చుట కయిగదా పరి శమం కాద రించె నూర్జ్వ్రతిర్యగ్గతిస ముల్తాసంబున 
మజయుచున్నవాం డీ భీమునకుం బెద్దకాలం బెని శ్రమంబు లే దిమ్మహా 
భాగు.డం ధర్మంబు దొబంగ్‌యైన నిక్కులపాంసనునఐ బిలుకుమార్చ 
పునకుం దాన తెగుం దెగిన మీకు నెల్ల నిప్పా 


పసి కేడి యపుడు మాకు 


బున నపాళించె నతండును 


జ 
గనికొనియెను సన్న యగుట: గౌరవముఖా 


ఛే 
లి 


శల్యపర్యము ప ద్వితీయాళ్వాసము 119 


కనికొని యధర్మంబై న నూరుభంగంబు సేయు మని కృష్ణానుమతి 
జిష్టుండు వనిచె నాకు నొండుమెయి నెట్టునుం బగతుపాటు లేక తక్కె_ 
నే నవ్విధం బాచరింతున కాక యని మనంబున నిశ్చయించి వివిధగ తుల. 
జరియింపం గురుపతియు బాహుచిత|పచారంబుల నుల్చసిల్ణం దత్సం 
(గ్రామం బామిషార్థిగరుడద్వయసమరంబున దర్శనీయం జై యుండె 
నట్టియెడ 278 


పాండురాజసుతు(డు పటుతరోల్హాసి యె 

వైదుటయును ధరణివల్పభుండు 

తొలగ దాందె రయముదలకొనిగద (బుచ్చి 

కొనియె నాబకాంతకుండు నుటికి. 274 


ల; దురం ధనండు భీయుగదాదొోండమునం దొడలు విలిగి నఢడుటి ;_ 


క్ర 


ఆలోనం గురుధరణీ పాలు. 

డడరి వేయటయును బవనసుతునిమై 

సోలె నది గానం డాపతి 

కేలీవ్మిభమము దోంప. (గేట్టతికె నృపా. 275 


డుజక మహాద్భుతస్సురణ నూర్ధ్యపరి భమణంబు సేసినం 
దెజపి యతండు గాంచి సముదిర్ణరయంబున వైచెం బెన్టొడల్‌ 
విజిగి నగాగ ముద్భటపవితహతిం బడుచాడ్పునం బడన్‌. 276 


ఉతికిన. దేటి పె కుజికి యు[గత భీముండు వేయ నవ్విభుం 


అప్పుడు మహోల్కాపాతంబులును బాంసుమాంసర క్తవర్షంబులును 
వికృతంబులగుక రితుర గబ్బంహిత హేషామోషంబులును మతియు ననే 
కోత్సాతంబులును గలిగిన నట్టు కౌరవపతి వడుటకు నుబ్బునం బొదలిన 
పాంచాలురుం బాండవులు నుద్విగ్న చిత్తులై రి వియత్తలం బంతయు 
నొక్క (_మోంతగా నగ్గదాయుద్ధవి శేషంబు లగ్గించుచు సురగరుడఖచ 
రాములు నిజస్థానంబులకుం జని రిట్టు తనగదతాకునం దొడలు వితిగి 
సింగంబుచేతం గూలిన గంధశుండాలంబుచందంబునం బడి యున్న 
సీకొడుకుం జేరం జని భీమసేనుండు, 277 


(శ్రీమదాం్యధ మహాభారతము 


120 


జ 
ణి 


ము దువగై 


ననభ వింపు 


278 


279 


J యలుక మలుగక యతనియాననం బాలోకించి. 


జ 


x 


స 
లూ 


అద 
ED 


ష్‌ 

oO 

న్‌ 
2 

సి 
గిం క 
A 5 చీ 
¥ 1 3 
ష్‌ 
§ a 

a 
ce 
Wes 
2 ఖం నో 
సం ot na 
0 


280 


mn 


Do 


సనన్‌ యార్ప్సెదము మగుడ బంధు దో 


fa 

[౬ 

రో 

© 

Vhs) 

x 

3 3 

hy 

ర్తి 

ol ల్‌ 

ny 3 

అ fra 

a3 ౧8 

a! 

ce 
గా 

ct 3 


వర! 


న! 


రకేళి. గాని దురాతా, 


జా. 
RR 


నబాహు 


Yd 


బాంచాల్మపకరపార్ధసాత్యకి 


Sa గ fm 
Wad ఆ ఆలీ wii Cowl) 


~~ 


ఆని పలికి పెలచ నవ్వి ధర్మ 


282 


ఎది i 
నకుల సహదవుంఎ నా” కించి, 


రం 

య 

ఆ 

0 

గ 3 
6 ఓ 
కాప 
త 
x} 

స 3 
[5 i! 
Cc SYS 
ad) ష 
గ్‌ ల క 
గరి 62 
v2 ww 
v3 ye 
63 

Ye = 
ta «ag 


యకు)_రు 


సంతసంబుశం దేలి 


- 
యం 
GJ 
33 
y! 
fj 3 
Ff 
Na 
క్‌. 
యి 
5: 
mM hb 
sie 1 
న్స్‌ J 
fg ec 
జె 3 శ్‌ ) 
# 1 
(3 ( | 
సే by 
0 లే 
tr} | 30 
ve be 
VE 
r o} గ 
స్‌ శే 
స; ఖే 
న 


క్యా జ 
తా వే సం మో 


ద 


SE 


గంటి మిం 


ఎ స్‌ అ 
వు ఆల ఆన 


285 


౭ 


క్ష్‌ 


శల్వపర్వము కం ద్వితీయాశ్వాసము 121 


అని గద జేకొని నృప నీ 

తనయునిమెడ వట్టి యదిమి తల (గమ్మఅ. ద 

న్నిన శ చు మ దన్నుట్‌ నె 

మ్మన మెరియు తద గజుం డమర్ష ముల 'జన్‌. 286 


హర్షావేశలఘుగార్మితుం దగునమ్మారుతప పు తున కి ట్టనియె. 287 


తల యది యేల తన్నెద వఢర్మము నొందుట క రోయంగా 

వలవదె రాజరా జనుజవర్షము. దక్కినబంఢధులోచియుం 
గలపరివారముం దెగిన గౌరవ మేదక. బోరి సంగర 

స్థలమున. బడ్డ సీతులువచందముచేంత జనంబు మెచ్చునే. 288 


మును లోకము ధర్మపరుం 
డన6 బరంగిన వాడ విట్టు లనుచితకృత్యుం 
బునకు6 జనః దగునె దీనం 


గనియెడుఫల మెమి దూష్యగిర్వం బేలా. 289 
ఆని దూటి దుఠ్యోధనుం జూచె బాష్పా'"--“చనుండై. 290 


విధి పతికూలు డె. వేరంబు పుట్టించి మాం ఎఫ్రను మెదడు నీకు నలిగి 
ws దెగి అబంలలు క టు గావిందెని యధర్మ 


నాకు వాంధవకులకాశంబు వాటిల్లె an. ca డు రీ వకోక 
కారీ యయిన వై ధస.బు కారణముగ 
నన్ను నిందింతురను వచనములు మొదలు 


గాంగ బహువెలాపంబుల6 గరుణ మాన 


హెల దురవిల్లె నుల్హంబు MET 291 
(ఆ) 62“, 0 
అనిన విని మ ౩ష్టుందు సంజయున కి ట్ర వ 292 
అనిలసుతుం డధర్మమున నమ్మెయి. గః శ్వరుం 
దనయెదుర కో భరింపంలగ శ దాసమకాబితతలు వెడి నా( 
ర 
a ee Sue NO Ce ల he య చా య పలె_ Ee తో 


122 


eX 


(శ్రీమదాం[ధ మహాభారతము 


అనవుడు నాత( డిట్టు అను నమ్మనుజేర్యదున కప రోహిణీ 

తనయుడు కోపవేగమునం దా[మముఖుం డయి లేచి బాహు లె 

శ్రీ నృపతులార చూచితిరె తెల్హముగా బకవై రివిక్రమం 

బునతెజు( గిట్టివాని మనభూముల( గంటిమె యెన్నం డెనియున్‌. 294 


గదాయుద్ధంబున నాభికి దిగువ యగు శరీరభాగంబు నొప్పించుట ధర్మంబు 
గాదను శాస్త్రోక్తి వినమె వీ(డు విచ్చలవిడి దెంపు సేసె నని పలుకు 
నమ్మవాత్తుని మనంబున రోషానలంబు సముత్థితం బగుటయు నప్పుడు. 295 


నిజరథముమీ(ది హలమును 

అుశఖక మనం దమర్చి భూమి యువ వా 

యుజు దెసకు నడచె నుద్భట 

గజరిపుచం[కమణ రేఖ గతియం దొలయన్‌, 298 


లి (శ్రీత్యద్దుంు అలరాయమునవం గోపోనళలమయనొంభఖు చేయలి = 


వ, 


దానికిం బవమానసూనుండు సోదరభుజబలనిజబలంబు లేకముఖత ఏంబున 
నెప్పుడుం గలుగు మనోబలంబువలనం జలింప కుండె నట్టియెడ వేగంబ 
విన యవనతుం డగుచు నచ్యుతుం డడ్డంబు సొచ్చి దీర వృత్త పీనంబు 
లగు బాహువుల హలాయుధు( బిట్ట కైలాసశైలంబు గదిసినయంజనమహీ 
ధరంబు మాడి, నొప్పి యనూనస్యరంబున నతని కిట్టనియె. 297 


౬నవృద్ధియు మితుని వ 

ర్థనమును ద త్సఖసమృద్ధి [ప్రబలుటయును శ్‌ 

[తునిదెస నిన్ని యు( జెడుటయు 

నమషక్షిధములను దన్ను నతిశుభ మొందున్‌, 298 


ఎతత్ప9కారంబు విపరీతం బగుట యొప్ప దట్టు గావున మి్మితునకుం 
గీడువాటిల్లి నెడ నేర్పు గలుగునేని మై[తిపరుం డయిన పౌరుషశాలి యది 
గషిపం జేయ సత్యపరా క్రములగు పాండవులు మనకు. బరమ 
మ్నితులు విశేషించి మన మేనత్తకొడుకు లనీతిపరులచేతం బరిభవింపం 
బడినవారు గావున వీరల కభ్యుదయంబు గలిగించుట  నీకుం 
గ ర్రవ్యంబు. 299 


శల్యపర్వము జ ద్వితీయాశ్వాసము 128 


(పతిన నెజపుట నృపులకు. బరమధర్మ 

మగుట మనమున జర్చింపు మనిలసుతు(డు 

గద సుయోధనుతొడలు భగ్న ములు సేయు 

వా(డు గా సభ బూనినవాండు గాండె 8900 


అట్టు గాక మ్మైతేయమహామునిశాపంబున దుర్యోధనుతొడలు ఖీమసేను 
గదా ఘాతంబున భగ్నంబులు గాంగలయవియై యుండె నిప్పు డట్టయ్యెం 
గావున దీన దోషంబు దోంపదు [క్రోధం బుపసంహరింపుము కుంతీనంద 
నుల యభివృద్ధి మనకు సమృద్ధి. జేయు ననిన నతనికి హలాయుధుం 
డిట్టనియె 801 


ఓపీ ధర్మార్థ కామంబు లొకటినొకటి 

నాశ మొందింప కుండంగ నడపవలయు. 

గాక ధర్మంబు సెడ నర్థకామములను 

గోరుపురుషుండు నిందకు. గుదురుగాండె. 802 


మునిశాపంబును |బతినయు 

నని చెప్పితి గలుగుంగాక యని విను ధర్మం 

బునవానిన్‌ నెజపక యి 

ట్టనిలసుతుండు గల6చె గాదె యన్నెథి యెల్టిన్‌. 808 


అన విని కృష్ణు. డిట్టులను నాజెనికిన్‌ నిను నిజ్ఞగంబు వ 

ర్కనిర తమానసుండు మధు వత్వనిరూఢుండు రోషదూరు6 దం 

చనిశము సంస్తుతించును మహాత్మ యడంపుము కోధ కీతండుం 
దనదు(పతిజ్ఞకై రిపు గదాహతుం. జేసె నధర్మ మే లగున్‌. 804 


అదియును నిలిచి మార్కొన్నయప్పుడును నడచు నెడను గాదు పొడ 
వెగసి పై కుతీకినం దన్నుం గాచికొనుటయుం [బతిన వజపు-యును 
గారణముగా దొరకొనిన నాభికి దిగువ గదా యని యుడిగి చావ 
వచ్చునే గద నూరుభంగంబు సేయుదునను భీమసేనుపూనికి పదు 
మూ(డువత్సరంబులేని వేంచినయది యక్కులపాంసనుం డేల తలంప 
కుండె మజచెనేనిం జెడు( గాక మనకేమి కలియుగంబుచొరవ యాసన్నం 


ho 
Nan 


శ్రీమదాం| ధ మహాభారతము 


బదరి కంతులు లల ఇటుల. చెల్చకుండునే యట్టుం గాక పుట్టినంత 
“కిం గపటంబున క సేయచున్న వీనిం గపట|పకా 
అ ఏదకవైచులాకర్శ హోసాయి తోంపదు వీండు పాండవయాదవ 


శల న నం నుం మనా నకర నుత దెగ “ర పతెఅని గెలుంగమే 
నే కా 
ఇద క నాబలడేవుండు బలు మొగంబుడో నిట్టి చెనంటగెలుపు గలిచిన 


ముండు టెగడు వడయుం గాక రణధర్మంబు దప్పక 'పెనంగునట్టి 
న దురోధనున కుత్తమలోకం బయ్యెడు మనుచు నతనికిం 
అహ పాండ వేయపాంచాలయదు పవరులు చిన్నం 
చోన పఎపురంబుక కరిగెం దదనంతరంబ వానుదేవుండు ధర్మపుతు 


వాలెకించువడ కతందు వనాననంబుతోడ మానసంబు విషాదంబు నొంద 
ని క్‌ నారాయణుఐ డఎనికి ట్టనియె. 905 


తం డడ దాక నకు పకిజ్ఞయు. గిచకారాతికిం గలదు గాదె యనిన 


క అన్నా లం కట్‌ క్‌ YI 
FR RS MUS Cn 807 
ap) 


a 
వ 
ల జ 
వ క వ నుల అల సం అర ఖ్‌ గ! 


మొట్ట ల న జి జపా లో 
ర జ శన నా పలు ఇ ర్న eg. 
క ఆంత్ర మాకం జా వటెకిం Tr అ 809 


= - చామ య 
సద గల కాకు ఎపి నంత గొనియాడ నేల యి యతండు భీమ 
ఒనజ వా గ్రా షే [క కుచె 


| జ వివ్వచ్చుండు నెఐయం 
SEs డెందంబుతో. గెడు 1 వాడక యూరకుండె నమ్మా 


శల్యపర్వము అ ద్యితీయాశా సము 125 


రుతి మోదం బెసంగ మోడ్పుంగేలు ఫాలతలంబున మోపీకొనును 
నుత్పుల్భంబు అగు లోదన=దుు నొప్పి నిజ్యాగజుం జేరం జని యి 
ట్రనియె. §10 


పరిభవకారి యైనకులపాంసను( డాహవభూమి6 గూలె( ద 

త్పరమతి వైరముం బెనిచి పాపవినిశ్చయకారకత్వని 

ఘరు లగుదుస్స సేను(డును సూతసుతుండును సౌబలుండు( దుం 

గి రితనికంచె మున్ను మహికిం బతి వీవ భరింపు మున్నతిన్‌. 811 


అనిన విని ధర్మతనయుం డతని కి ట్టనియె 912 


హరితల(పు గూడ. గురుపతి. 

బరిమార్చితి (పకినతోడ( బగ దీర్చితి ని 

కరయంగ దైవబలవి 

స్ఫురిత భుజాబలము లింత చొప్పుడి యున్న. ల్‌ 19 


అని సంభావించె ననిన విని యాంబికేయుంకు సంజయు నుద్దెశించి, 914 


అట్టు వడియున్న యకౌ-ర వాధినాథు. 
జూచి పాండు" నూజులు సోపు లును 
నేమి సేసీం నా కది యెజుంగ. జైస్సు 
కునుడు: నళ డిట్టు లసియె నమ్మనుజపతికి. 


దేవా యేమి సెప్పుదు బాండవులును బాంచాలురునుం దక్కటి భూప 
తులునుం గృుష్టసహితంబు గా నుబ్బునం బొంగి చీరలు వీచువారుచు 
విండులు విసరు వారును గుణధ్వని సేయువారును శంఖంబు లొళత్తు 
వారును భఖేరీపణవాదులు [మోమించువారును బెలుచ నార్చువారును నయి 
పేన్చినం బృధివికి (వెంగగు నట్టుండె నితెఅంగునం జెలంగి మారుతి 


సూరెలం జేరి యిట్టనిరి. 916 


గదనె ర్పెక్కుడు గల్గుదర్చుఘనుం డీకౌా రవ్యరాజహ్యు. డు 
న్మదలీలం బయి నటు చి టుజికిన నంంచించి పో కిట్లు సే 
డా ల యి య . 
యుదె నీవాటున. జె న్లొడల్‌ విజీగి వీ. డుర్విం బడె౯ మాకు నొ 
ప్ప దలిర్బం బులకాంకురంబు తెస6గం బో విప్పుడుం జూడుమి. ల1/ 


126 


(శ్రీమదాం[ధ మహాభారతము 


పరులచేత( గాని పని యైనవృతవ 

ధంబు( బోనియరివధంబు నిర్వ 

హేంచి యున్ననిన్ను a మం! దు( గొనియాడు 

నమరులట్టపొగ డెదము నెలంగి. 818 


అవమానంబులు సేసిన 

యవినీతుల దుస్స సును డాదిగ6 గలవా 

రి వధించి యడుగు పగతుని 

యవుదల నిడి తింతవార లవనిం గలరే. 819 


అని మణియు ననేక ప్రకారంబుల |బశంసించిరి భీముచేసినగ దాసమర 
ధర్మ విరోధంబు లా(తిరాజులమనంబుల నుండునో యని శంకించి కృష్ట్ణుం 
డెల్లరాజులం గలయం గనుంగొని యి ట్రనియె. 820 


చక్కటి లేనియాలమున6 జంపే ననన్‌ వల దీదురాత్మకుం 
డక్క-టికంబు లేక సతి నంతలు సేసిననుం గృపారతిం 

దక్కక తం|డిపాలడిగె ధర్మజు. డన్నెజీ "సేయ. డయ్యె వీ( 

డుక్కివుం డిట్టిచావునకు యుక్తు( డగుం దలపోసి చూడంగన్‌. వివి! 


విదురాదులు 'సెప్పంగ ను 

న్మచుండై యీండయ్యె. దగినమాతయు భూసం 

పద వీండు పాండవుల కిది 

యది యగునె బకారి |పతిన కగ్గంబైనన్‌, ల్రని2 


నేల( గూలి [మానువోలె నిట్టున్న యి 

ప్పాపకర్ముగుజిచి పాడితెజంగు 

తేటవడంగ మాట లాట దానేల మీ 

రెక్క. డరదముల మహీశులార, 828 


ఆని యిట్టు పుండరీకాకుండు దన్ను నాశేపించుట యాక ర్లించి కౌరవేశ్వ 
రుండు గోపాయత్తచిత్తు:డై పిజబుందు మోవ లేచి చేతుల భూతలం 
బూ6చికొని బొడముడితో డిచూడ్కి యతనిపయిం బజ పె నప్పు డపర 
భాగంబు విజుగ (వేటు వడి యలిగి తలయుత్తి చూచుమహానాగంబు 


శల్యపర్వము -_ ద్వితీయాళ్వాసము 127 


చందంబు దోంచెనట్టు [పాణాంతకరణం లై నవేదనాభరంబు దలంపక 
కూర్చుండి మున్నా కృష్ణుండు జిష్టుతోడ సంభాషించుటయు నతం 
డూరుతలంబుం గరపుటంబున నప్పళించుటయు వెడవెడ గనుటంజేసి 
భీమవాటునం దొడలు విజగి పడినప్పు డప్పటిబుడిబుడిమాటలు నాసన్నయు 
దీనికిం గాకేమి యని యూహించి చేయునది లేక యవుడు గజచుచున్న 
వా(డగుట నగ్గోపాలదేవుతో నిట్టనియె. 924 


4 తొడలు బిటీగివణినదుర్మోం ధనుండు గిలమై నాక్షేనించునీ వ 


వ 


గి 


కంసదాసునిపు|త కానవు నీదురాచారంబు. గృపయు లజ్జయును లేక 
(పేలెదు నీవు 'సెప్పిన( బార్థుచేసినసన్న గైకొని గదాసంగరంబు 

పాడి దొజంగి యిప్పాపకర్ము(డు వైచెం గాక చక్క_టితోడికయ్య మైన 
లీల మిమ్మందజ నేలపాలుగ6 జేయనే శిఖండి గడంగి యేసె ననంగ 


నర్జును (డు శాంతనవు( గూల్చునట్టు చేసీ 

త స్ర్రగురుచావునకు( బాండవా(గజన్ము 

బొంకు మని పంచి తరదంబు పుడమి. (గుంగ( 

కర్ణు( జంపించి తే మన6 గలదు నిన్ను. 825 
భూరి శవు. డొక్కనితో. 

బోర(గ నేయించి తట్టు పొడిచీ(కటి నం 

హోరహితు 'సెంధవుని నరు 

బారిపతిచి తిట్టినీకు బల్కులు సనునే. 826 
నను భీమ్మ గురుని సూతసు 

తుని భూరి శవు జయదథుం జక్కుటి ద 

ప్పనియని( గోల్పుచ్చంగ వ 

చ్చునె పీకుం గపటశూర సుచరితదూరా, లవ 
అనిన విని యచ్యుతుం డతని నవలోకించి నీవు భీముని బాలుని 
బాములంగఅపింఛియు విషం బిడియు నీటం [దోచియుం బలుమాటుం 
జంప దెగితివి గొంతియు గొడుకు లేవురును ని దించుసమయంబున 
జతుగ్భహంబు దహించితివి ధర్మోత్తరచరి తుం డగు నజాతశ తుపంప 
దల గ పటద్యూతంబువ నపహరించి తంత. దనివిం బోక యాజ్ఞసేని 


9) 


or 


శల్యపర్వము అ ద్వితీయాశ్వాసము 129 


సీకుం జూడ నెట్టివాండ నైనను నాకేమి మీ రింకం బళ్చాత్తాపదుఃఖితు 
లగుచు నుందురు గాక యనియె నప్పు డతనిప( బుష్పవర్షంబులు 
గురిసె దేవదుందుభులు మెరసె దిశలు దెలివొందె మృదుసమీరణంబు 
సుగంధియై వీతెంచె నంతయు ననుసంధించి యక్క్కాంతేయులు దారు 
ధర్మంబు దొంగి గాంగేయ దోణకర్ణశల్య దుర్యోధనాదుల వధించుట 
యత ఖిం [గొతయైతోంచిన జిత్తంబుల వగయు లజ్ఞయు మిగులం 
బొడమి మొగంబుల దోంప విన్ననై యున్నం జూచి వెన్నుడు తత్స 
మీపంబునకుం జని వారలతో ని ట్లనియె. 880 


గాంగేయగురుకర్ణకౌరవపతుల( జక్క టి యని. బరిమార్చు గాన మైతి 
మస్‌ మిము వగ వక! డద్దొర లుగా స్ర్రవేదులు [(పస్ఫుటవి,కమమున 
నడరి వారల గెల్బు టరిది గావున నేను బహువిధోపాయముల్‌ వన్నియిట్టు 
దీర్చితిం గాక యత్తీ వపరాక్రము లల6తుల. బోదురే యట్టు(గాక 


వారి విధి యివ్విధమున6 జావంగ. జేసె 

ద్రైవఘటనలు దప్పింప మీవశంబె 

సురలు దనుజుల గాల్చినచొప్ప లిట 

సంత సపుసమయంబున వంతలేల లలి] 


-; వెండథ్రలు గొల్ల నాొత్యావలతోం గౌరోవలిభిరొందునతం బభోవ్లుథి ;:_ 


వ, 


కృతకృత్యుల మైతిమి |ప్రొద్దునుం జాల [వాలె సేనయు సెనికవరులును 
విశమింప వలయు టోదము లెం డనినం బాండవులు దెలివొంద( 
జాంచాలురునుం దక్కిన భూపాలురునుం దిమోదంబు నొంది రప్పుడు 
కృష్ణుండు పాంచ జన్యంబు పూరించిన నర్జునుండు దేవదత్త ంబును 
యుధిక్షిరుం డనంతవిజయంబులు భీమసేనుండు పౌం|డంబుకు నకుల 
సహదేవులు సుఘోషమణిపుష్పకంబులును బూరించిరి. సకల రథికోత్త 
ములును దమతమశంఖంబు లొత్తిరి భిరీపణవాదితూర్యంబులు (మోసె 
నాసముర్జితనినాదంబులు నింగి నిండె నిఖిలజనంబులుం బాండ వేయులం 
జొగడునులివు దిక్కుల దీటుకొనియె ని ట్టుబ్బునం జెలంగుచు వార 
అందు నచ్చోటు గదలిరి కౌంతేయులు( గౌకవివిదంయనకుం జనిన 


(శ్రీమదాం[ధ మహాభారతము 


సాత్యకి యనుగమనంబు సేసె ధృష్టద్యుమ్న|ప్రముఖులైన |దుపద 
జ్ఞాతులును (దౌపదేయులునుం దక్కి నధర ణీవలును దమవిడిదలలం 
గాని వ్మిశమంబునకు వెరవుగా దని తలంచి తా రందు(బోయి నాంటి 
రాతి నిలిచి రేపకడ గరిపుర| పయాణంబున కొదవం జనుదెంచు 
వారుగా విన్నవించి ధర్మతనయు ననుమతి వడసి సైన్యసమేతంబుగా! 
బోయిరట్టు వారలటు వోవ నప్పాండునందనులు సని సంగీత పవర్తక 
సంఘంబులు విరిసి చనిన రిత్తయై యున్న రంగస్థలంబుచందంబునం 
బాడరి యున్న యాశిబిరంబు( |బవేశించి నీనందను నగరు సొచ్చిన 
నచ్చట నున్న పరిచారకులును దత్సహవాసులును మణికనకాదివస్తు 
సంచ యాధ్యక్షులును నయ్యుధిష్టైరుం గాంచి యాదరణయబు వడసి 
రక్కుంతీనందనులు రథంబులు డిగ్గునవసరంబున వాసుదేవుండు వాసవి 
నాలోకించి. 982 


కవదొనలును గాండీవము 

నవల నీడం బనుపు ముంద రరదము డిగు మే 

న విదప డిగియెద శుభకర 

మవు నివ్విధ మరి సేయు మనుడు నంతండున్‌. వీలీలీ 


ధనువు ళూణీరయుగళంబు( గొనుచు రథము 

డిగుడు శౌరి పగ్గంబుఆ నొగల ముడిచి 

డిగియెం గేతనకపియ భూతగణయుతము 
గా దొలంగా నత్తేరు తత్తణమ మండె. 384 


స్ట అగ్బిద తంణొ న యటథనురథంబు గాలివోవ్లుటీ = 
న జూ డౌ 


తురగంబులతోం గూడ (గ 

నరదము సకలంబు నుజ్జలానలకొఖలం 

జురచుర( బోయిన గని య 

న్నరు డచె రువంది కృష్ణునకు నభిముఖు. డై, 885 


వినయంబుతోడ మోడ్పు గేలు ఫాంలతలంబునం గదియించి వినయుండై 
దేవా యట్టియా శృర్యంబుం గలదె యీరథంబు దగ్ధం బగుఓకుం గారణం 


శల్యపర్వము క ద్వితీయాశ్వాసము 1891 


బేమి నాకు వినం దగునేని యానతి మనిన మురారాతి యతని 
కిట్టనియె 886 


గురుకర్టులయస్రాగ్ను ల 

నెరిసినయది మున్న దీని నిటు గాకుండం 

భరపడి రక్షించితి సం 

గరము దెగిన౭ దొల(గి యిపుడు గాల విడిచిలిన్‌. పర 


అని చెప్పి యష్తు డద్భుతరసమగ్ను లగు చున్న తక్క_టిపాండవులం 
గనుంగొని యలరుమొగంబున నలంతినవ్వు కాంతి దళుకొత్తం గౌంతేయా 
[గజుం గౌంగిలించికొని యే నుపప్టావ్యంబునకు వచ్చి నిన్ను6 గనిన స్‌ు 
నాకు మధుపర్కం బిచ్చి వివ్వచ్చు. జూపి వీడు నీకు రక్షణీయుండు 
సుమీ యని యప్పగించి తేనును నియ్యకొంటి నట్ట నాసఖుండును 
సురక్షితుండై వీరక్షయకరంబగు మహాసంగరంబు _భవద్బీమనకుల 
సహదేవహితంబుగ విస్తరించి జయంబు గైైకొనియె నిట మీందం జేయ 
వలయుకార్యంబులు నడపు మనవుడు నతం డచ్యుతున కిట్టనియె. 888 


దోణకర్ణదివ్యాస్ర్రముల్‌ [కూరభంగి. 

గవియన్నప్పుడు మము నీవు గావకున్న 

(బదుకు బెంతద వ్యధికశుభంబులకు భ 

వత్ప్స9సాదంబు గని కాదె వాసుదేవ, 889 


అని వెండియు. 840 


మునిపతి కృష్ణ ద్వైపా 

యను(డు [పబోధించె నన్ను నచ్యుతు. డేది 

క్కున నుండు నెమ్మి నాది 

క్కునకు జయము గల్లు నని యకుంఠితకరుణన్‌ . 841 


అనుటయు మాధవుం డమ్మనుజేం దున కిట్టనియె. 949 


మనకం గౌరవులకుం పదు 
నెనిమిది యషాహిణులు మహీశ్వర కలవ 


182 


(శ్రిమదాం[ధ మహాభారతము 


సప్పెను మొన లన్ని టిలో న 
ర్షునునకు( బాటి యని యొక్క-రుని బేర్కొనుమా, 


ఈశ్యరు(డు |కీడి కస్త్రంబు లిచ్చుచోట 
మత్సముండవు గమ్మని వత్సలత్య 

గౌరవంబున. బల్కెె నిక్క_ముగ నంత 
వా(డు గాండె సీతమ్ము(డు వసుమతీళ. 


కరుణ జనించి శాతవుల గాండివి సంప(గ నొల్హ( డయ్యె నే, 
బరువడి( దెల్సి యెకపరిభావనిరూఢ ము గాంగ జేసినం 

దిర మయి పోరికిం గృతమతిన్‌ మణి చొచ్చి సరిత్పుతాదులన్‌ 
వెరవున గీ టడంచెం దనవిక్రమ మెందు బసిద్ధి కెక్కంగన్‌. 


ఆచ్చెరువు సంపుటకు6 దన 

యిచ్చ౭ జొరక కలి సలిపె నిన్నాష్లను వి 
న్వచ్చుండు పాత ము జెప్పిన 

బొచ్చెము లే కంతరంగమున నిల్సె( దగన్‌. 


ఏ నుపదేశించితి నన 
గా నొక పెం పెంచినాండు గాని తలంపకా 
మానవనాధ సురేశ్వర 
సూను(డు నాయట్టివాండ చు మ్మేపనికిన్‌. 


నిమిషార్ధంబున దై 9లో 

క్యమును సురాసురయుతంబు గా నోర్చుం న్‌ 
పము పొడమిన( గవ్వడి క 

య్యమునం గురుబలము గెలుచు టరుదే తలంపన్‌. 


848 


844 


845 


946 


847 


848 


అని పలికె నిట్లు సల్హాపసౌఖ్యం బనుభవింబి వాహనమోచనం బాచరించిరి 
తదనంతరంబ కౌంతేయులు గమియాభరణంబులుం గనకరాసులును 
రత్న సంచయంబులుం మొదలుగా మహనీయవస్తు విసారంబునం (బస్తుతి 
పాాతంబైన నీపు' తుభాండాగారంబు( జేకొని నాడు పొలిగలనికిం బోవక 
యున్నరథరథ్య మాతంగతురంగంబులం జూచికొని దాసదాసీకు బ్దవామన 


శల్యపర్యము - ద్వితీయాశ్వాసము 188 


గణంబులం గై కొని యధిక (పమదసమద చేష్టితంబుల నుల్చసిల్లిరి కొండొక 
సేపునకు వారి శౌరి వారలతో ని ట్లనియె. 849 


వీడు పాడు గాన వి శాంతి కియ్యెడ 

మనము మసలవద్దు మంగ శార్ధ్థ 

ముగ వచి పదేశమున కేగి యచ్చోట 

నుచితవ ర్రనముల నుండవలయు. 850 


అని చెప్పి పాండునృపనం 

దనులం దనతమ్ము నిజా ముదం బెసంగంగం దో 

డ్కౌని పోయెను వసుదేవుని 

తనయుడు శిబీరంబు వెడలి ధరణీనాథా. లి51 


ఇట్లు వోవునప్పుడు శౌరిసారిథియైనదారకుండు ము న్నెప్పుడును విడిదలం 
దమ తేరు నశ్వంబులన౦ బరికించి యుండెడివా(డు బోయలు నీకొడుకు 
మడువున డా6గినయునికి జెప్పిన న య్యెడకు వచ్చుకౌంలేయులతో స్‌ డెల్ల 
నొక్కు తలగా వెడలి వేడుక జూడం జనుదేర దాను నయ్యరదంబున 
శై బ్యను గీవ మేఘపుష్పవలాహకంబులం బూన్నికొని వచ్చుటంజేసి తా 
నప్పుడు కౌరవశిబిరంబునకు దోడన యరుగుదెంచెం గావున నొదవి 
సుకల్పితస్యందనుండై యద్దామోదరు దృష్టేపథంబు నిల్చె ధర్మనంద 
నుండును దమ్ములును యును సముచితవాహనంబులు దెప్పించుకొని 
యారోహణంబు సేయ నన్నారాయణుండు నిజరధారూఢుండై యత్రెజం 
గునం బోయి. 852 


ఓఘవతి యన( బరంగినయొక్క పుణ్య 

తటిని చేరువం గల్గిన దానితీర 

భూమియం దర్భ మగుతలమున వసించి 

రమ్మహాత్ముల చిత్తంబు లలర నధిప 858 
అని యిట్లు సంజయుండు ధృతరాస్త్రునకు ( కాండ వులవిజయంబు తెజుంగు. 
జె ప్పెనని వై శంపాయనుండు. 954 
జనమేజయునకు నిట్లను 

విను మప్పుడ ధర్మసుతు(డు విష్ణునివదనం 


184 


వ. 


(శ్రీమదాం[ధ మహాభారతము 


బున జూడ్కి. నిలిపి కరిపుర 
మునకుం బోవలయు నీకు. బురుషార్థనిధీ. లిర్‌5్‌ 


అని ప్రార్థించి ననుటయు నమ్మనుజపతి యమ్మహీసురవరున కిట్టనియె. 


అని ధృతరాస్త్రనందనుల నంద గీ టడ(గించి వేడి యా 

యనకడ కచ్యుతుం బనుపునంతటి కార్యవి శేష మేమి గ 

ల్లెనొ మునినాథ యానృపతికిన్‌ మది నాకు వినంగ వేడ్క. వు 

ట్టినయది యత్తఅంగు (పకటింపు పరిసృుటవాక్యసంపదన్‌ . 857 


అనవుడు నాసంయమి యిట్లనియె. 858 


కౌరవముఖ్యు థర్మగతి గాని తెజంగున( [గీడి పంపగా 

మారుతి గూల్చె నట్టగుట మాన్యచరి[తు(డు ధర్మసూతి గాం 

ధారి శపించు దీని విని త మ్మని యాత్మ( దలంచి యిమ్మెయిం 
గూరినభీతి నవ్వనితకుం దగుభంగి శమం బొనర్బ6గన్‌. 859 


న! (శ్రీళ్ళమ్ణండు గాంధారి శూజడీంవం గరిఫ్రరంబునవల బోళ్రుటి :._ 


పనిచెం గాని ధృతరాష్ట్ర నుద్దేశించి కాదట యచ్యుతుం డరిగి యప్పటి 
కుచితం బగు విధంబున. గార్యంబు నడ పె నాక ర్లింపు మట్టు దన్ను. 
ార్థించిన నప్పురుషోత్సముండు పనితెజం గడిగి బాండవా గజుండు 
సెప్ప విని రధారూఢుండై యతిరయంబునం గరినగరంబున కరిగి 
మొగసాల నిలిచి యాంబికేయునకు. దనరాక యుజింగింది పుచ్చి తగం 
జొచ్చి యంతక మున్న గాంధారీద్వితీయుండై కొడుకులదెస వగలం 
బొగులుచున్న యమ్మ హీకాంతునివలన కారుణ్యంబున నతని కడకుంజను 
దెంచి యున్న క్యష్టదె ఇపాయన మహామునింగని వినయసంభమంబులు 
దలకొనం దత్వాదంబునకు( (బణమిల్లి యక్కు_రురాజునకు గాంధారరాజ 
నలదనకు సమస్కరించి కులపతిసన్ని ధి యగుట నిలాతలంబునం 
గూర్చున్న యజ్ఞనాథు సమీపంబున నాసీనుండై. 860 


అన్న రేం దుపాణి యల్పన తన కరా 
బ్దమున( గీలుకొల్సి బహుళబాష్బ 


శల్యపర్వము అ ద్వితీయాశ్వాసము 185 


కలితవదను డగుచు గళమున నెలు( గురి 
యాడ వగచి యమ్మురాంతకుండు. 861 


తత్ప్రదేశంబున నున్న కనకక లశ జలంబుల ముఖ పషాళనంబు సేసి 
యెలుంగు నూలుకొనం జేసి యిట్టనియె. ౨62 


అకట కులం బకారణమ యంతయు నాశము నొందె విట్టిదా 

నికిం జొర నొల్పి రైరి మహనీయచరి తులు నాడు పాండవు 

ల్బకలము సీ వెలుంగుదు చలంబును నీసును దక్కి నన్ను సం 

ధికి నిట రా నొనర్చుట మదిం దలపోయు మ దెట్టిశాంతియో. 868 


అని యంత నిలువక. 864 


గొలువరె జూదము లెందును 

గలదే తల( బట్టి పుణ్యకాంత 6 గొలువులో 

పలి కీడ్చి తెచ్చి వలువల 

నొలుచుట యే మనంగ వచ్చు నుర్వీనాధా. 965 


దానికి నొచ్చినమనముల 

తో నడవికి. బోయి బహుళదుఃఖంబుల న 

ట్టూని విరాటువురిం బడ. 

గానియిడుమ వడియు వారు గనలర కంటి, - 866 


ఏవుర కుండ నొక్కౌాకటి యిమ్మని యూళులు వేండి కాన లై 

రే వలదన్న నీకొడుకు లెమ్మెయి మానర లోభగర్వముల్‌ 

నీవును నట్ట కాక మహనీయమకుల్‌ విదురాదిబాంధవుల్‌ 

వెవురు సెప్పరే యధిప వింటె తగం బలు కొక్క డేనియున్‌, $867 


కాలోపహతమనసుు.(డు 

మేలుతెరువు పట్టు నెట్టు మెయికొని యది యిం 

కేల తలపోయ నుడుపం 

జాలుదురే నరులు దై వసంపాదితముల్‌. 988 


ఆని వెండియు నిట్టనియెం బాండ వులు గల్మ షాయ త్త చిత్తులు గామియు 
మీరు నెజిలేమియు. విచారంబు మేను [మొక్కి_వే(డి కొనియెదవారలదెస, 


156 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గోపంబు లేకుండ వలయునట్టుం గాక నీకును గాంధారికిని వలయు పరలోక 
(కియాకలాపంబులు వారియంద నిలిచెం గావున వారికి శుభంబు గోరుట 
లెస్స మీ చిత్తంబు నొప్పించితి నని యవ్యాటి దురపిల్లెడునో ధర్మజు 
తెజం గెజీంగదు గాక యని పల్కి గాంధారరాజనందన నుద్దేశించి. 869 


నీ కైన వచ్చు రాజరమణిన్‌ ధర నెందును గంటి మే నృపా 

సీకము వించు నుండ సుతునిం దగుపల్కుల నంత యొత్తుదే 

నా కది సిక్కె_( జిత్తమున నా(టిపియం బగుచుండు నిప్పుడున్‌ 

లోక విరుద్ధవృ త్తిచపలుం డిత( డిమ్మెలు(గండ యేమియునె, 870 


సీమాటకు దుర్యోధను. 

డామెయి. దా. (దుళ్లి పడక యవ్వ గా కని నా. 

డే మేనిం గొంత యక్కట 

భూమి యొస(గ నేని యింత వుట్టదు సుమ్మీ. 871 


కీడ్రు వుట్టునని నీవు సెప్పితి చెప్పినమాటయుం దలకూడె( బాండవుల 
వలనం దప్పు లేదని యెజుంగుదు గాదె వారల కలుగ కుండునది నీ 
వలిగి చూచినం [దిలోకంబులు భ స్మీ భూతంబు లగునట్టిత పః [పభావంబునం 
(బసిద్ధవు గావున నిన్నుం _బార్ధించద నని పల్కిన నద్దేవి యది 


"యంతయు సిచెప్పినట్టిద యని వెండియు, 979 


వివులవిషాదతాపమున వేదన నొందుమదీయబుద్ధికుం 

దపగత మయ్యె నీదు వచనామృత సేచన. జేసి యిట్టిచో 
నపరిమితపభావ విను మంధు(డు దీనుండు వృద్దు నైనయీ 

నపు న యం”గ6 బాండవులు నీవును యుక్తులు గారె యెమ్మెయిన్‌. 878 


అని వయిచీకకెణంగు మొగం నదిమికొని యెడ్చినం గృష్టుండు వివిధ 
వాక్యంబుల నద్దవిం దేర్చి ధృ౯ రాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా 
బలికె నట్టియెడ నశ్వర్ధ్థామయుత్సాహం బమ్మహాత్మునకు హృదయ 
గోచరం బగుడయు డిగ్గన లేని పారాశర్యుచరణంబులకు వినతుం డై 
యవ్విభునకుం |బణమిర్తి యతనితో నిట్టనియె 874 


శల్యపర్వము జ ద్వితీయాశ్యాసము 187 


గురునుతు(డు పాండవులకుం 

గర మల్లును వారి. బొదువ(గా నత. డీ పొ 

ద్దుర వడి ( గదియును బోయెద 

దురపిల్పకుమయ్య మది విధూతకళంకా. 875 


అని విని రాజు దేవులు మురారికి నిట్టని రెంతయున్‌ రయం 

బున జనుమయ్య పాండునృపపుతుల నెమ్మెయి నైన. గాచికోల్‌ 
వినుతి గదయ్య నీకు నిను వేయివిధంబుల నాశ్రయించు టె 

లను ఫల మొంద. జేయగ. దలంచుట పెంపు సుమయ్య కేశవా 8/6 


అంక (కీక్ళషండు కోరిప్రరందునశుండీవొండవుల యొద్దవ వొచ్చుటు :. 


వం 


పొమ్ము పునర్దర్శన మయ్యెడు మని ఏడ్కొా-ల్పిన వాసుదేవుండు వెడలెం 
దదనంతరంబ వేదవ్యాసమునీశ్వరుండు వారలతో మీకు కోకోపశమనం 
బుగ నిప్పుడు శారి సెప్పినవచనంబు లాదరణీయంబులు సుండి యని 
యుపదేశించి వెండియు వలయు వాక్యంబుల వారికి నాశ్వాసంబు గావించి 
యంతర్థానంబు సు నితెబంగున గోవిందుండు కృతకృత్యుండ్రె వెలు 
వడి యరదం బెక్కి యతిత్వరితగతి నోఘవతీతీరంబున కరిగి పాండ 
వులం గని తాను ధృతరాష్ట్రసన్నిధి గాంధారిం గనుటయు వారలకు 
దురోధనుండు దెగియె నని నెట్టనం జెప్పక బెరసుం బల్కు_లుగా 
నయ్యాంబికేయుని యుపేక్షనుం గొడుకుల కీడునం దత్కులంబునకు 
సంక్షయంబు వాటిల్డుట యుగ్గడించుటయు నాసందునం బాండవులవలన( 
బాపంబు లేమి దెల్పుటయును నారాజును దేవులును వారింత గోపింప 
కుండం (బార్థించుటయు నుపచారవచనంబుల చందంబున వార లావృద్ధు 
లకు నిస్తారకు అని పలుకుటయు విశేషించి గాంధారికి నుచితభాషణంబుల 
నత్యంతోపకాంతి గలిగించు టయు నప్పలుకు లన్నించను దుది 
నయ్యిరువురు దనచేసినది సామాన్యంబున ననుష్టించిన యాపత్సమయ 
సమాగంబుగా గొనినమాతయ కాని యొం డెటుంగక యునికియు 
నగ్గాంధార రాజనందన దనకు మగని నప్పగించుటయు నెజింగించి 
యంతక మున్న వచ్చి యావిది|త వీర్యుపు తుకడం బారాశ రుం 
డున్న వా( డమ్మహాత్ముండే నీట వచ్చినపిదప నాదంపతులకు నా 


188 


శ్రీమదాం[ధ్ర మహాభారతము 


యొనర్చినయపదేశంబు దృఢం బగునట్టి మాటలాడనోపు ననియు నతని 
యునికి యట్లుగా. దనపోయినపని సఫలం బగుటయు.( బాండునంద 
నులకు( దెలియ జెప్పె నని వై శంపాయనుండు జనమేజయున 
కిట్టనియె. 877 


విను మోఘవతీతీరం 

బున క మ్మెయి! బాండురాజపు|తులు పీతిం 

జనిన తెజంగు సంజయుచే 

విని ధృతరాష్ట్రుండు కోక విహ్యలు( డగుచున్‌, 878 


అతని కిట్టసియె. 979 


తొడలు వితిగి నేల(బడియుండ( దలదన్ని 

నట్టిఖీమ సేను. డ|గజుండు 

ననుజచయము( దాను నరిగినపిమ్మట 

నెట్టు లయ్యె నమ్మహీశ్వరుండు. 880 


అని యడిగిన నమ్మానవపతికి నాసూతసూనుం డిట్టను నేను బొదలో 
నుండి యుధిష్టిరుండు యుద్ధసమయంబునందు నిశ్చయించిన నీకొడుకు 
పొలిగలనికి నడచునప్పుడు వెడలి పాండవపరిజనంబులం గలసి వారు 
నన్ను డాసినదృష్టిం గనుంగొన నక్కురుపతికిం బొడసూపక చని 
గదారణం బనుసంధించి యునికిం జేసి యక్కౌాంచేయు లరిగినయనంత 
రంబ యమ్మ హీకాంతునికడకుం బొగులుచు( బోయితిం బోయిన నతండు 
యాళి పొదివినవదనంబు పై నెజసినవెండుకలు వాయం దోచికొని నా 
మొగంబు.6 జూచి ధర్మనందను నిండించుచు నవుడు గజచది కన్నీరు 
[గమ్మ నిట్టూర్పు నిగిడించి. 881 


నేల నాలుగు నెజుంగులు నేలి భీష్మ 

గురుకృపాదులపై( గార్యభరము నిల్చి 

యున్న వానికి. దుడి నిట్టు లుండవల సె 

గాలసం|పాప్త మేరికి( గడపవచ్చు. 62 


శల్యపర్వము అ ద్వితీయాశ్వాసము 189 


నను. బదునొక6 డతోహిణు 

లనూనవిభ వమున.( గొల్వ నఖిలనృపులు పం 

చినపని సేసి మెలంగిర 

ట్లునికి గనిన నీవయిట్టు లునికియు. గంటే. 888 


వాయునందను(డు గదాయుద్ధధర్మంబు 

నుజ్జగించి నిందకోర్చి యిట్లు 

సేసె నితెజంగు సెప్పుమీ సంజయ 

మనకు నిపుడు గల్లు జనుల కెల్ల. 884 
అనిమిషవాహినీతనయు నస్రకళాగురు సౌమదత్తిం గ 

రుని రణధర్మహీనతకు రోయక చంపినభంగులుకా మరు 

త్తనయుండు నేండు సేసినవిధంబును లోకులు పాండురాజనం 

దనతతి [బువ్వ దిట్టరె వృథావిజయం బిది యెంత యొప్పెడున్‌. 855 


అనిలజుండుబోలె. గపటపు 

టనువున( బగవారి నోర్చి హర్షంబున( దే 

లునె తూలపోనిమగంటిమి 

దనకు( గలుగునట్టి కీర్తి తత్పరు. డెందున్‌. 386 


మజీయు నాకండు వింటె పవమానతనూజునిచెయ్లు 6 బెన్టొడల్‌ 

విజిగి ధరి తి బడ్డయెడ వేగమె వచ్చి శిరంబు( దన్ని నే 

డ్రెజి గలయప్టు శతు నవధీరతు. జేయుట యొష్పుంగాక యే 

పథణీన( బరాభవించిన జనావళి నవ్యదె నొవ్వదే మదిన్‌. 987 


మనరాజును దేవులు భం 

డనము తగవు నేర్పరించుటకు నేర్తురు ఖీ 

ముని చేసినయది సంజయ 

వినిపింపుము వారలకు సవిసారముగన్‌. 988 


మజీయును. 


చెలులం జుట్టల( దోచి యర్థిజనులన్‌ శ్రీ) మంతులన్‌ జేసి వి 
పుల భవ్యస్థితి మన్చి యాగములు సేరుం పెంపు శో భిల్ల ని 


(భ్రమదాం[ధ మహాభారతము 


890 


ర్ట టో 
తం క్రి 
peo 
bd 
A 
ae 
o 0] 
de ౧ 
eh 
f 
8 రి 
i 
# a 
yw క్ల 
Bb 3 
rete 
A 6౭ 
<< ౧ 
5° 
fy} 0 
ణి 
(0) 
YP 
స్తీ) స) 
ai ఇ] Ua 


స అ 
దెశనంతకు లక్ష్మితో. [బదీప్తుడ నై తిన్‌. 


oO 

a 

0 

fe 

( 

3 

0 

శరీ 
wa 
Pp 
ICE 
aS 
fp హా 
SRI 
సై v3 [ఏ 


Yn 


891 
§92 
898 
994 
995 
896 
897 


నేలా. 
నకుం గృతవర్మకు 


౨డుతనూజులు 
మెడలి జయము గొనుట 


ళా 
ల 


a 


ల. 


ల్‌! 


న విషము వెటించుపగిది 


సమకూడెను 
౧డనె తి నొండువేయును 


బే 
కాడి దొెజ(గి దెగటార్చుటయున్‌ 


ల 


ఓ 


న. 


వ 
ఇనా = 
సుసుతులు వారల నమ్మంగ 


జోస్‌ 


లోక 
దం 
మ్‌ 
అ కరు వచు 
సే 


మర అనే (| 


ఇ 


చు 


లీ 


కి 


సమీపమున ధర్మవృ త్తి. జలుప(6గ నత్యు 
గ క 


స జయం సర్‌ నల్‌ 


a 


జడెడి పెనగంగ జాలక నిదురవోవ 
జు అఆ అజ్ఞ 


గారు వాం 


అ ఆల్‌ 


క్‌ 
క్‌ 


pm 


శల్యపర్యము - ద్వితీయాక్వాసము 141 


ఇది నామాటగా( జెప్పుమని పలికె నప్పుడచ్చేరువ పల్రెలవారు దన్నుం 
జూడవచ్చిన నజ్జనంబుల( గలయం గనుంగొని గాంగేయుండును గుంభ 
సంభవుండును మొదలై న బ:ధుమి తులను అక్షణుండు. లోనుగాం గల 
కుమారులను బేరుకొని వారు మున్ను సనుటంజెప్పి వారు సనినలోకంబ 
తనకు( బాటిల్దుట యుగ్గడించి తన దేవులున దుస్ఫలయు నాదిగా( గల 
యబలలు దాను లేనిపిమ్మట. బొందు దురవస్థలు వా [కుచ్చి పనివిన విని 
వారలు గన్నీ రొలుక నుమ్మలికంబు గూరునుల్చంబులతో జని రందు. 
గొంద అశ్వత్థామ (పముఖరథిక తయం బయ్యొడ మెలంగుట యెటింగి 
వారలకు రాజరాజువార్త సెప్పిన వారలు సత్వరంబున నచ్చటి కరుగు 
దెంచి యరదంబులు డిగ్గి. 


క్క వక్క) త వర్యా బ్య త్ఞాయలు దుర్కో ధశుండోలి బిలదించుటు ఒం 


కడుబెట్టిదంబగు గాలిచేం గూలిన మహనీయసార భూరుహముపోలి,_( 
(బబలకిరాతమార్షణ ముల. దెక్ళిన రాజితవన్యవార ణముమాడి_6 
గల్పాంతవాయు సఖస్సురణంబున నివిరి పో యినమహార్ణవముకర ణి ( 
గాలపర్యయమున( దూలి మేడినిమీంద6 బడిన పూ ర్టెందుబింబంబుపగిది 
ధరణి. బడియుండియును నొప్పు దజు(గకున్న 

యన్న రేళశ్వరు( గనుంగొని యడలు నెడల 

తోడ మేనులు దూల(గ( దొటువడుచు( 

జేరి యాతనిచుట్టు నాసీనులై రి. 899 
ఆసీనులై నయెడ నగ్గురుసుతుండు. 400 
అకట యెఫ్టం బల్వురు ధరాధిపతుల్‌ గొలువంగనుండు నీ 
వొకరు డున్న వాడవు మహోన్నతపీఠ మలంకరించునిన్‌ 
దెక్కలి6దా (కి ధాత యిల. (దెశ్రిడునట్లుగ 6 జేసె నీబలం 
బెక్క_డ(బోయె సెన్యపతు లెరొకౌ యిక్కడ రారు భూవరా. 401 
కడలుకొన (జుట్టు బక్టైడుగొడుగు లెవ్వి 

యెసక మెసగంగ సీవురు లేల పట్ట 

రంగమున నాననంబున నవనిధూళి 

గదిరె జలక మే లాడవ కౌరవేం[ద. 402 


ఇ 


142 


om 


శ్రీమదాం|ధ మహాభారతము 


ఆనిమిషవాహినీతనయు( డ స్రగురుండును నీకు నెప్పుడుం 

గనువెలు(గై చరింతురు వికర్జుంయు గర్హుండు దుస్స సేను(డున్‌ 

నిను నొకయష్టు(. బాయ రవినీతు లొకో నృప వారలెల్ల నె 

మ్మనమున శంకలేక యొకమాటును నిక్క_డ( జేర రెన్వరున్‌. 408 


సీయెడ( జంచల యయ్యెను 

ఢీ యెవ్యరి నచలవృ తి జెందెడు విధి య 

చ్తున యున్న వారి నిట్టులు 

సేయ(డె యేనింక నేమి సేయుదు నధిపా. 404 


అని విలాపంబు సేసిన విని విభుండు 

గన్ను (గవ నకు లురులంగ6 గరపుటముల( 

దుడిచికొనుచు డగుత్తిక దొడరునెలు(గు 

నెట్టకేలకు నూల్కొల్పి యిట్టు లనియె. 405 
మనుజులకు నిట్టెచందము 

మును ధాత సృజించినది [పమోదము ఖేదం 

బును వచ్చును బర్యాయం 

బున దీని నెటుంగవలదె పురుమం డనఘా. 406 


అని యారథికవరుల నాలోకించి. 407 


పయిపయి నెంత లాపదలు వచ్చిననై న నుత్సాహ మెడలక యుద్ధ మరులు 
నెడ్పడునట్లుగా 6 జేసెడిబంధులు మి తులు సోదరుల్‌ పుతు లట్టు 
బలసమేతంబుగా భండనంబున( దుంగ నొక్క (డు నిల్చుటయొప్పునెట్టు 
మద్భాహువీర్యంబు మహిత భై ర్యంబును దలమున్మ లైన సధర్మవృ క్తి 


సంగరము సేయ(జాలక శతు లిట్టు 

నొంప సద్దతి వడయుబ సొంపు గాదె 

యదియు( గాక విదిషులచే నాజి. బడక 

యుండ మిమ్ము( గాంచునమ్మెలు నొదవె నాకు. 408 


వినడు మహానుభావుండగు విష్ణు నెజీింగి యెజింగియే మిముం 

గొని వెఅపేది కాదె పగకుం దలకొంటి జయంబు గోరి మీ 

రును బe శెర్యసంపదను రూపముగా( బొగడొందు భంగులం 

బెనంగితి రేమిసేయుదురు బెట్టిదు(డై విధి తిప్పంజూచినన్‌, 409 


వగవ కుండుం డని యె. బొదలోనం బొంచి యున్నది మొదలు” 
గదాయుద్ధంబుపాడి విడిచి వడముడి పుడమిజెనిం బడవైచి తలదన్నుట 


శల్యపర్వము అ ద్వితీయాశ్వాసము 148 


తుదిగానై న వృత్తాంతం బెల్ల నప్పు డారథీకవరులకు[ దేటసడం బలికిన 
విని పాండవులదెస నీనును రోనంబు నెత్తి గురునందనుం డరుణాననుం 
డగుచు నపుడు గబజచి కరినాక్షరకలితంబుగా నక్కారవేశ్వరున 
కిట్టనియె. 410 


పాండవు లట్టు మజ్జనకు( బాపవిధిం దెగ. జూచినప్పుడుం 

జండతర |పకోపము నసహ్యపుకోకము నిట్టు చిత్త మొం 

డొండ( గలంప వేనిపుడ యొక్క_(డు( దక్కక యుండి వారి ను 
ద్ధండ మద స్రవహ్ని ( బరిద గ్రుల( జేయక యెట్టు లుండుదున్‌. 411 


వినుము సత్యంబు వల్కెద మనుజనాధ 

యడరి యందజ. బాంచాలు రాది గాగ 

గలుగుబాంధవమి [త్ర సంఘంబులతోడ( 

గూడ నేం డిదె కృష్ణుండు సూడ. [దుంతు, 412 
పనుపు మనిన హృష్టుం డై యజ్జనపతి గృపాచార్యుం గనుగొని 
యొక్క కలశంబున జలంబు నినిచికొని రమ్మనుటయు నమ్మహేసుర 
వరుండు దమ్ముంజూడ వచ్చి యచ్చట నున్న సమీపాశ్రమముని 
కుమారులం (బార్థించి యొక). కలకంబు దెప్పించి దానిం దోయ 
పూర్ణంబు6 గావించి తెచ్చిన, 4.8 


అతనికి నెమ్మి నిట్లనియె నమ్మనుజేందు(డు నీవు వేగ మం 

చితముగ [దోణపుతు నభిషిక్తుని( జేయుము పీతి మచ్చమూ 
పతియు(గ భూసురుండు నృపుపంపున( గయ్యము సేంత లోకవి 
[శుతమగు ధర్మమట్టగుట6 జూవె యొనర్చెద నవ్విశషమున్‌. 414 
అనవుడు నతండు సం|పీతుండై యగ్గురునందనునకు _సేవాధిపత్యా 
భిషేకం బాచరించిన. 415 
ఆరథికోత్తముం డధిక హర్షము( బొందుచు నమ్మహీళ్వరు౯ 

గారవ మొప్పం [గుచ్చి యిజిగౌ6గిటం జేర్చి యుదాత్తసింహనా 

దారవ మల్లసిల్లంగ6 [బియంబుమెయిం గృపయాదవోత ముల్‌ 

సేరి కెలంకులం జన(గ6 జెచ్చెర నేంగె నుద్మగమూర్తి యె. 416 
ఇట్టశ ల్ఞామకృ పకృత వర్మ లును మహోద్యోగంబున. 41" 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అరిడికవేషనిరసన 
పరకమాకంద పచరితపాండవపుత్తో 


త్కరజాంధవనిక రపరి 
సు రణాఢధుళదీయశిబిరమున కభిముఖులై . 418 
వ. చని రని యటు ధృతరామునకు సంజయుం డశ్వత్థామోత్సాహంబు 
౧ wy థీ 
తజం7౧ఆేంగించె నని వై శంపాయనుండు సెప్పిన విని జనమేజయుం 
డఓమీ (దివృత్తాంతం జతింగింపు మని యడుగుటయు. 419 
మ ' శుతివాక్యార్థమయ | పభావమునిసంస్తుత్యానుభావా ఠీ 


పతిమ క్కానిమిషాభివాద్య నిరసద్భావై కవేద్యా మహో 
న్నత హేతుత్పవిరాజమానచరణా న|మాపదుతారణా 
న్ని'ద విడ కభ క్షసులభా సంవిత్స9భావల్ణభా. 420 


జం? 
నం 


టూ పాం. 


UX 


న Rc KKM Cw 
సుతాడిజుధమతిలతా పసూనాకారా, 421 





క సనాంతః పద్మని శేణికాసం 

విణతత- వ్ఞాఘనియ|క మోద్య 
న్యరుదుపగమలీలామధ్యమానేందుబింబ 
శకము తవికారోత్సారణానందరూపా, 422 


& 


క 
(ల 
హో qr 
PA Et 


శ్రీ మదాంద్ర మహాభారతము 


నో 


సౌ ప్పికపర్వము - 'పథమాశ్వానము 





దామారుణరశ్మిభూతిధవళమరీచి 

సోమపరభాగరమ్య మ 

హా మహితస్సురితవక్ష హరిహరనాథా. 1 
దేవా వైశంపాయనుండు ౨నమేజయున కిట్టనియె, లి 


సంజయునిచేత గురుసుతోత్సాహ మట్టు 
వినినధ్భతరామ్రు డిటను వీరవర్వు( 
wy య 
డనవ6గ6 జాలునశ్వత్థామయును సహాయ 
రథికులును వి|కమించిన [క్రమము సెపుమ. లి 


అనుటయు నమ్మానవపతి కాసూతసూనుం డిట్టను నవ్విధంబునం గురు 
పతి యశ్వత్థామ కభిషేకంబు సేయించిన నాకృపాచార్యుండును గృత 
వర్మయు గురుపుతు నుత్సాహంబున కుపోద్బలకం బగునుద్యోగంబునం 
బొదలి రమ్మువ్వురు మహీపాలుండు పాండవులం బరిమార్చుటకుం 
బనిదిన నట్టు పూని దక్షిణంబు ముట్టి పడమట నున్న పాండవశిబిరంబున 
కభిముఖులై చని రతెణంగున నవ్వీటి కెలని కనకిదూరంబుగా.( జని 
యారధికవరు లాలించి. 4 


అందలి వార లెల్టను జయంబున6 బొంగుచు( జేకెలుంగు లం 

దంద చెలంగ( బలుక నార్య(గ నొత్తిలి నవ్య నాకసం 
బందినయలట్టి|మో(త కని యక్కడ వోవటో నులి. రు ద 

మ్ముం దడవకా వడికా వెడలు మూ(కలు[మోయటగా దలంచుదున్‌. 5 


146 


౭ 


శ్రీమదాంధ మహాభారతము 


ఉలికి యట వోవు టుడిగి యెచ్చటి కేనియం దొలంగి నిలిచి మజి 
కర్ణంబు. జూచికొనువారై యారథికవరులు మగిడి తూర్పుదెస కొంతద 
వ్వరిగి రనిన నమ్మాటలు వెడవెడ వినుచుం దనకుం బాటిల్లినదుర వస్థ 
చింతించుచు నాంబికేయుం డిట్టనియె. 6 


సంజయ కురురాజు సమయునే యిట్లు భీమునిచేత బలశౌర్యములనజయ్యు( 
డనినమియుండితి దనయులు నూర్వురు మడియుటవినియునామనము పెక్టు 
పజియలై పోవనిభంగి. జూడగ జాత నొనరించినది గాంగ నోపు నింక 
నడియరితనమున నపాండవుల నాశయింప(గ( జాల నేనెక్కడేని, 


బోదు గాక యట్టిభూపాలుతండినై 
[పాభవమున( బేర్చి పరమదైన్య 
వృత్తి కోరం దగునె విన వశమె మాట 


లామరుత్తనూజు6 డాడ నాకు. 7 
అని పలికి యశ్వణ్ఞామ/పభృతు లేమి సేసి రనుటయు నజ్జనపతికి 
సంజయుం డిట్టనియ 8 


ఇమ్మెయి నార థికవరులు 

గమ్మతి చని యడవి సొచ్చి కని రొకమడు వం 

దిమ్ముల సూతజనులు ర 

థ్యమ్ముల సిళ్చకును దిగువ నప్పుడు దావన్‌. 9 


రధంబులు డిగ్లి యంబుపాొనంబు సేసి యామోంతదెస నాలించుచుండిరి 10 


ఆంత. బశ్చిమధర ణీధరా గపళ్చి 

మంబునకు బోయె మారాండమండలంబు 

సాంధ్య సమయకృత్యంబులు సలిపి రపుడు 

రథికవర్యులు మువ్వురు రాజముఖ్య. 11 
సలిపి వా రొక్కవటవిటపిసమీపంబున నాసీను లై రాసమమయమున 12 


వారిముఖమండలములతో వారిజములు 

మొగిడె శోకతమంబుతో నిగిడెం దిమిర 

పటలి బహువిచారములతో( బరంగ. బొల్బె 

భూత బేతాళ గణములు భూపవర్య,. 18 


సౌప్తికపర్వము - (ప్రథమాశ్వాసము 147 


క. కలుగు గురుసుతున కెట్టుం 

గలహం బని చూడ నమరగణ మధికకుతూ 

హలమున వచ్చెనో యనం జు 

కలు దోంచెన్‌ గగనవీధి. గౌరవనాథా. 14 
వ. ఇట్టు రాతి యగుట దివాచరంబు లై నజంతువు లుపశాంతవర్తనంబు లయ్యె 
రా[తిచరంబు లైనవి సంచరింపం దొడంగె నప్పు డమ్మువ్వురు నెవ్యగల( 
గూరిన మనంబులతో( గురుబ్యం బకారణంబ పొలియుట యుగ్గడించి 
తత్సంబంధకలితంబు లైనభాషణంబులు చెల్లుచుండ నుండి డప్పి గూరి 
కొండొక సేపునకు మహీతలంబున మేనులు వై చి వందురుచుండి రందు( 
గృపకృతవర్ములు నిదవొందిరి గురునందనుండు [కోధాతిశయంబునం 
జేసి నిదురవోవక వటవిటపంబు గలయం గనుంగొనువాండు తదీయ 
శాఖోవశాఖల నానాకాకంబులు నిలీనంబులై. ని దించుచుండ నాలోకించె 
నయ్యవసరంబున 15 
మిడు(గుజణుగములు (గ్రమ్మినయట్లు 
నిగిడెడు రోచులు గలమిడి (గుడ్తు దనర 
మెజు(గారు కెంజాయ మెజసినమెజకల 
మోపున నెసంగు పె౯మోంతతోడ. 
గాషలభీషణా కారత వేళ్లతో 
లీలమై నగసినశై ల మనంగ. 
గర ముగమగుమొగ మిరుదెస మురియించి 
యామిషంబుల యిక )_ లరసికొనుచు 
తే. నచటీబయ లెల్ల దాన యై యక్క_జంపు( 

జందమును ఘోరమైన నిస్యసము( జండ 

గతియు భూతవితానభీకరముగా ను 

లూక మొక్క_టి వచ్చె భూలోకనాథ. 16 


cm 


ిఅళ్ళం తాయ యులూకొందు కొరందులం జాంభ్రటు నాలో కించుటః 


న వచ్చి యవ్విటపి విటపంబు నూంది యక్కాకంబుల నాలోకించి యుగంబుల 
యుద్భటత్యం బుడిపికొని గమనంబు తిన్న 6౧దనంబు దలకొన( జొచ్చి 
వాని నాకమించి. 17 


148 


EX 


శ్రీమదాం|ధ మహాభారతము 


కొన్నిటికి ంఠ ముల్‌ నులుపు( గొన్ని టికాళులు దుందు ను[గతం 

గొన్ని టిపక్షముల్‌ నజకు( గొన్నిటిపొట్టలు [వచ్చులీలమైం 

గొన్ని టి నప్పళించుకొని కోలెముకల్‌ నుజుమాడు నిట్టు ల 

య్యన్నిటి నయ్యులూకము రయం బెనంగక౯ా వధియించె భూవరా. 18 


ఇవ్విధంబున న్నిదావివశంబు లైనయవ్వాయసంబులు వివిధంబు లగువధం 
బుల గీటడ (గించి యాకౌశికంబు శ|తువులం బొదివి సమయించినమేటి 
మగని మాడి. మోదంబు నొందినం గని యగ్గురునందనుం డాచందం 
బొనర్చుటకు డెందంబున నుత్సాహంబు వొడమి పౌంగి తనలోన. 19 


ఇప్విహంగమ ముపదేశ మిచ్చె నాకు 

నిదవోవంగ శ[తుల న్మిగహింతు 

నింతలె స్సగునే ముంద రేమి తెజంగు 

గాననై తిని నాపూనుకార్యమునకు. 20 


ఆని వెండియు. 21 


పాండునరేందనందనుల బాంధవపుత యుతంబు గాగ ను 

ద్దండత నే వధింతు నని దర్ప మెలర్బంగ6 గౌరవాధినా 

థుండు వినంగ6 బల్కి_తిని దుర్షమదోర్చలు లమ్మహాత్మకుల్‌ 

గండున బెట్టు పై బడుట కార్యము గాదు దలించి చూడ (గన్‌. 22 


ఆరవాయి గొనక బెట్టుగ( 

బరికొని యక్కడిందిమగల పై నడరుట యు 

ద్ధురగతి నగ్నిజ్వాలో 

త్క_రముపయికా మిడుత యుజుకుకరణియ కాదే. 28 
పాండవులం బరిమార్చుపని నేం చేయక మటి చేసిననారాజునిర్గత| పాణుం 
డైన నాకెలసం బెవ్వరి కెక్కెడు( జక్క_టితో డిబవరంబున నబ్బలుమగల 
గలువరా దని యి ట్టురియాడునాచి త్రంబుచింతాపరంపర వాయ నీపక్షి 
విచేష్టితంబు లోచన గోచరంబయ్యు. బగతుర( దెగటార్చునెడ నన్యాయం 
బనక యుపాయం బెయ్యది దొరకొనిన దాన నుళశ్చహింపవలయుట శా స్త్ర 
సిద్ధంబ కాదే యె ట్టనిన, 24 


నొ 


సౌప్తికపర్వము - [ప్రథమాశ్వాసము 149 


ఎత్తినప్పుడు విడియుచో నిజకటంపు. 
దెరువునందు నడపు సెడి తిరుగ (బడిన 
యట్టియెడ ని దవోయెడునవసరమున 
కాాతవుల బెట్టు పెంబడి చంపవలయు, 25 


అనునీతివాక్యంబులు విందు నంగీకృత క్షత 9ధర్ముం డగువానికి నిట్టివి 
క ర్తవ్యంబు లట్టు6 గాక పాండ వేయులు పితామహగురు లై నవీష్మ ( ణుల. 
దెగటార్చునెడం జక్ళ_టి గలతెజంగున సంగరంబు చేసిరె యంగరాజును 
రారాజును బరిమార్చినభంగుల. దలంపం గూడునె కావున గల్మ షోపాయు 
లగు కౌంతేయుల ని దాసమయముంబున గొబ్బున నిగహించుట నీతియ 
కాని నింద్యంబుగాదని నిశ్చయించె నట్టు కూరవ్యవసాయుం డగు నగ్గురు 
సుతుండు దనమామను గృతవర్మను మెలుకొల్పి యిట్టి సమయంబున 
నిద్రించితి మని లజ్జించు చున్న యారథికవరులతో నిట్టనియె. 26 


మొగదప్పితిమి రణమున మన మకట 
మువ్వురము రారాజు నొక్క_రుని( బాండు 
తనయులు దమవారు. దారును 

బెక్కర్మడు గూడి చుట్టును ముట్టి గుల్పపఅచి 
రేకాదళాక్షాహిణీశ్వరుం డ 

ట్లాంటిమెయిం బిక్కి పోరుచుండియును బాడి 
దప్పం డవ్విభుని నధర్మ ఏ|క్రమమున( 
వాపాత్మకుల డగు బకవిరోధి 


గూల్చె నంత టోక కురుదేళ రాజ్యాభి 

షిక్త మైనయతనిశిరము దన్నెం 

బరిభవంబు నొంచె. [వాణాంతకరవేద 

నాతిశయముకం టె నన్న రేందు. 27 
లావును వెరవుగు గలుగు మ 

హావీరు లనేకు ఎట్టు అన్ని దినము లా 

భూవిభునకై నంగి జయ 

మీ వలంతులు ,;ఇక లోయి రే మన వచ్చున్‌. ౨8 


150 


థి 


ce 


I 


శ్రీమదాం|ధ మహాభారతము 


ఎవ్యరెంత( జేసి రేనియు విధి యొండు 

దలంప నాఫలంబు దల(గ కేల 

యుండు నిట్లు గాంగ నున్నది కాకేమి 

యెసక మెస(గు గౌరవేం[దుమనుపు 29 


అని పలుమాట లాడి మీమది కలంగకున్న దేని యీమహావ్యసంబునకు ( 
గర్హవ్యం బెద్ది చెప్పవలయు ననిన. గృపాచార్యుండు ధనురాచార్యనందను 
మొగంబు గనుంగొని నీవు చెప్పం ద లంచినయంతవట్టునుం జెప్పి కార్యం 
బడిగి తేని నాకుం దోచినదానిం జెప్పెద విను మని యి ట్టనియె 80 


౨ కృటాచాడ్యూ( డళ్వత్థామవ నతివి లేనందు లౌటింగించుట 2 


[ప్రారంభముల కెల్ల పారుషమ్మును దైవములు సాధనమ్మును వినుము వాని 
లోన నొక్కటిచేత( గానేర దనఘ తతృలసిద్ధు లెట్టన్న దఅచు వాన 
కారుపొలంబున( గల్లెనేనియ( గొల్చు గావింప నేర్చునే యేవిధమున 

వల నేర్వండగ దున్న బొలములో చై నవర్ష౭బు లేకున్న ధాన్యంబు లగునె 
కాంపు లావు వెరవు గల్ల కర్శనము సే 

యంగ వృష్టి దగినయట్లు గలుగ 

ఫలము గల్లునట్టు పౌరుషంబునకు డై 


వంబుతోడుపాటు వలయు నెందు. 91 
అదియునుం గాక, వబ 
తగుపని కద్య్మోగించుచు( 

దగకణిగడుహితుల కనుమతంబుగం జేయక్షా 


జగరిసువర కార్యము 


లగు వాడికి? గలుగు విధిసహాయత్యంబున్‌, 88 


రిర్మము దప్పక నయగతి. 
గర్మాచరణంబు నడప.౦౫గా ఫలసిద్ధి౯ 
నిర్మలయశ మగు దప్పిన 


బేర్మి సెడదె నింద దా నభేద్యోత్సాహా. ల ర 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 151 


నీతి దొజంగి కార్యముల నెట్టన యాగహవృ త్రి. జేసినం 

బీతిగ సిద్ధి. బొందినను భీతియ( 'గుత్సయు( బుట్టు భూజను 

ల్వేతురు చేటు సేంతలు ఫలింపక తక్కిన మున్న వచ్చున 

త్యాతుర తాస్పదంబు లగునాపద సిద్ధవివేక వై భవా. లిరి 


కోధము లోభముకా భయము. గూరినచిత్తముతోడ దుష్బ్కి_)యా 
సాధనవృ త్తి దుర్ణను(డు సజ్జను లాంగంగ. జేయుకార్యముల్‌ 

బాధల. బెట్టకున్నె సిరి పాయంగ జేయక యున్నె వాని దీ 
(వాధినితాంతదుఃఖహృదయత్వము దేరక యున్నె వానికిన్‌, 86 


వినుము కురుక్షితీశుండు వివేక విదూరు(డు [కోధలోభముల్‌ 

మనమున. బేర్చినకా దురభిమానమునకా హితు లెంత చెప్పిన 

న్వినక బహు[పకారముల నిందకు నోర్చి పరాభవించె స 

జ్జను లగుపాండుపు తుల నసత్సధవ్య త్తికిం జేటు దప్పునే. వ్ర 


అని పలికి యతండు మీమది గల(గకయున్న దేని క ర్రవ్యంబు. జెప్ప 
వలయునని యడిగినమాట లుగ్గడించి, 88 


జగ మెటుగ (గ దుశ్మీలు౨ 

డగుభూనాథుండు వోయినట్టులె పోంగాం 

దెగుడుం జేటు. గలిగి వగ 

మిగులను మది గలంగదే యమి[త ధ్వంసీ. 89 


ఆది యట్టుండె మనకిష్పుడది కర్తవ్యం బని నిశ్చయింప మన మేమి 
నేర్తుము తగవుతెజం గెజింగించెద నాకర్టింపుము. 40 


మన మందణఅమును ధృకెరా 

మ్రునికడకుం బోయి కార్యసూ త మతనిచే 

వినవలయు నాత( డెయ్యది 

గని పలికిన నదియ మనకు. గర్తవ్య మగున్‌. 41 


అమ్మహీకాంతుండు. - స 42 


152 


శ్రీమదాంధ్ర మహాభారతము 


తానును గాంధారియు నె 

ద్దానిం గార్యంబు గాంగ దలంచి పనిచినకా 

దానికి? గాదన వలవదు 

పూని యనుష్టింత మదియు పొగ డొందించున్‌. 48 


వారలకడ విదురుండు నుండు నమ్మువ్వురు విచారించి చెప్పినకార్యంబు 
నకు నిందగలుగ దట్టుం గాక యెట్టు పొరలినను దై వోపహతంబు లగు 
కార్యంబులు సిద్ధిం బొందునె యడిచిపడ వలవదు విచారించుకొంద 
మనవుడు శోకదందహ్యూ మానమానసుం డగుచు నగ్గురుపు._ తుండు కృత 
వర్మను నతని నాలోకించి. శీత 


అభ్బత్థామ కృ బౌచార్యూ త్య) తవర్యు అతో దశవ్రూనిి న్టీరీకరించుటి 


సీ. 


బెల విట్టితెజ. గిది వెంగలితన మని యెల్ల వాడును దనియెజింగి నట్టి 
తెబంగున నిజకా కార్యద్భవ్షియ కయికొను నారులనేర్పులు పట్ట నొల్పండాల్మ 
బుద్ధియ మెఅస్‌: పొగడు నన్యులచి చిత వృత్తుల నిందించు వివిధగతులం 
జెందెడునాల్మీయచేతః పవ ర్తన న. దాన బాల్యమున. దలంచు 


₹౬(పు గీడు చేసి యెల!పాయమున నొండు 

౬ (పునందు( బట్టకొలుపు( వతి 

ముదియ వచ్చిన తతి నదియును విడిది య 

న్యంబు లై నేర్పు లాచరించు. 45 


ఆపద బడి యొక్కండు స స 
దా్వ్యాపారము గాంగ జూచి దాని నడపు (ఫ్రీ 
(పాపించన ననుట డ గోర 


చూపున వర్తించునది విపద్ధపదముగన్‌. 46 


తగు నని మరణాదులకైె. 
తెగు దెసన్‌ మానవుడు ద్భథ  నిశ్సయతం 
“శన ది పరవహితం 
బుగ ఒలక నడుపు ననంబుత్థులు గొనమిన్‌. 47 


వ, 


సౌప్తికపర్వుము ప [ప్రథమాశ్వాసము 


158 


మీ రెఖుంగనియది లేదు నాకుం దో(చినకర్దంబు మన కందటకును కోక 
నాశం బగునట్టిది దాని వినుండు చెప్పెదం |బశాపతి (పజల సృజించి 
వి పునకు దమంబును క్ష|తియునకు( దేజంబును వెశ్యునకు దక్షత్వంబును 
శూ దునకు( దివర్ణానుకూలతయు వలయుగుణంబులుగా విధించెం గావున 
శాంతుండు గాని విపుండును దేజసి, గాని రాజును దకుండుగాని 
వై వ్యండును డివర్ణానుకూలుండు గానికూ[దు.డును నిందం బడుదు రది 
యట్లుండె నేనును విపకులంబునందు జనపూబికంబై న వంశంబునందు 
జనియించి భాగ్యహీ నత వలన రాజోచికధర్మం బమస్టించితి నడుమ నానిష్మి 
వదలి విపధవ్మాంబు మహనీయంబైన నది యాచరించువాండడ నగుట 


నామదికిం జూడ మేలై యుండ దడియుం గాక. 


మెటివిల్లును దివ్యా స్ర్రకోటియును ధ 
రించి మెజయంగ నాజి వధించెం దండి 
నొకండువాండును రూపుకోనుండున పై 
యెట్టుతలయె త్రిమలంగుదు నేను జెపు(డ. 


వాడు మొదలుగా6 బగతుర 

వా(డి గలగుతూపుగములవలన మెజసి యే 
నేయ వధింతును నెవ్వగ 

వేండిమి. బడజాల కొక్క వెరవు దలంచితిన్‌. 


లే దింకం బగ యని ధను 

రాదులదెస వాహనములయందును సంత్య 
కాదరులై పగతురు నే, 

డాదమజుచి నిదవోదు రది తణి పొడునన్‌. 
ఓడిపోయి డప్పి నూని గట్టును జెట్టు( 

జేరి యొదిగి యున్న వారి గాంగ 

మనల దలంతు రరులు మశముల నావంత 
శంక లేదు సంతసంబు ఘనము. 


మదమునం దేలి యేమజినమార్తుర దాడిగ6 బోయి బెట్టు ము 


"అద శరడాఐలసకషరపటిషత6 _.లు ర [చుంతు6 గొంద:0 
లు ఉం అ మ 


48 


49 


50 


51 


52 


154 


రా 


(బ్రీమదాంధ మహాభారతము 


జదుపుదు నుల్చసత్ప. 3ఘసంహననంబున. గొన్నికంఠ ముల్‌ 
చిదుముదు నేల ర క్రపరిషిక్తము గా గలవారలీలలన్‌. రల్‌లీ 


గెలుపునూఅట నొదవునగ్గలపుని ద 

వీను(గులు(బోలె నున్న యావిరుముమగల( 

జంపి పీనుంగు. బెంట గావింపవలయు 

శిబిర మెల్లను భూతముల్‌ సెల(గుచుండ ర్‌4 


అని వెండియు. ర్‌ర్‌ 


కరిహయనరశవముల భ 

గ్న రధంబుల నెరసి [చుపదనందనగాతో 

త్కరము పడి యుండ జూడక 

పరిభవతాపోహశాంతి వడయ(గ నగునే 56 


ధృష్టద్యుమ్నుని ముట్టి పట్టుదు మదో దేకం బడంగింతు ను 
త్కృష్టాస్త్రుంబుల( జంప నల్క_ పశుభంగిం జంపినం గానిపో 

దిష్టా వాప్తి యనంగ నా కిదియె భూ భూ ముష్టంబు గౌంతేయులన్‌ 

గష్ట సెక కిధాభియోగమృతులం గావించు ను గాకృతిన్‌. 5 


అలిగినపినాకిచందం 
"అడ కవిటి ెచి. రక అం అగఆర 


WHO pe శుద్ధుండ gy 


వలదే జవకునక్తు త ల నేర్పడ(గన్‌. 58 
పాండవుఎం దాంచాలుర. 

జండభుజావిభవ మెస(6గ న చి కృతా 

ర్థుండ నయి పెంపు. దేజము 

గండును దక్కాండు లేదు కార -ము దలంపన్‌. రల్‌లి 
అనవుండ. ౬ గృవాచార్యూండి ట్రనియె 60 
పజిచిశదాసికిం బగ మాణు పజుసంగ నుత్సహించుట కడునొప్పు గాదె 
స నే 


యా 


యోగంబునవ దగినయుద్యోగంబు సీమానసంబున నెలవుకొనియె 


సౌ ప్రికపర్యము _ పతమాశా సము 155 


మాకు నీపూన్కి సమ్మత మేము నికి నీతోడివారము నీవు డస్సి 

యున్న వాండవుని దయును లేకయున్న సీ వెడగరపడియె దీయడవిలోన 
ఆ. నెమ్మి డప్పి దే న్నిదించి వేగిన( 

దెలివితోడ నత్యుదీర్ణవ్భ త్తి 

గడంగి యేము దోడ నడతేర నడరిన 

నరిగణంబు గలుతు వశమమున, 61 
మ్‌ వర దివ్యా స్త్ర విదు డు దాహుఘను( డశ్వత్తా .ఎ శె బోవ ను 

ద్దురలీలం గృతవర్మయుం గృపుండు నుద్యోగ స్పురన్మూర్తు రై 

వెరవుం జేవయు( జూపి తో నడవ దోర్వీర్యోద్దతిన్‌ మార్కొన 

న్నరయోధావళి గాదు దేవతతికి నా దెమ్మెయిం జూడ6గన్‌. 62 

అని మశీయును. 69 


చ. విను కృతకర్మ దివ్యశర వెది బలాధు-ండు శౌడంశాలి యె 
నును సమరోద్యమంబునకు మూటను జాలుట నీ వెలుంగు ది 
ట్ణని గణుతింప రాదు గరనట్టడ యీ_6 డనంగవచ్చు న 
న్ననఘచరి; త యిట్టిర ధికావలి వైరుల నెట్టు జరపద. 64 


వ. కావున. గోదండంబు నెక్కుడించి కంకటం బూడ్చి ని దింపు మెము 
ని దాగమనంబున జడులమై యున్నవారము ,;పధారం బగుటయు నెల్ల 
వారలకు నుల్రంబు దెవొందు నప్పుడు గడంగి యాధులం బౌెదఎ పేరు 
వాడి నప తకు మనము పాంచాలసహితేందుగా బా.డవులం దెగ 
టార్చుటయొండె వారి వేతం దె'సటయొ డె నియ్యడం గాక రిత్త మరలు 
దుమే యనిన మామకు నశ్వత్ఞామ మిట్ట యె. 65 


ఎత్తే అలుక యెత్తినవాకికి నర్థచింత 
కునకు నాతురునకు. గామగోచరాత్ము 
నికిని వచ్చునే విను నిద నీవు నెజుంగు 
దెజింగియుండి యి క్రైటికి నేడు నన్ను. 66 


మానాల... ల సాకీ మ దల... ను... న. కనా అయననదాముతారుడా-. ద ద ద న ద 


l. త ఆయుకవెచమువాని ర నాతురునకు మన్మ ధార్తున 
కును, నిద వచ్చు నెట్టు పిత్సను దని సాత్‌ యు 3 కే.వనన్ను. ర్‌ [ఈ 
పద్యం సంకోధిత ముదణములో లేదు |. 





156 


శ్రిమదాం[ధ మహాభారతము 


ఎన్నంబడి జను లెజీంగిన 
యిన్నాలుగు తెఅంగులందు నెయ్యది యైన౯ 
గన్ను మొగుడ నీదటెనా 
కిని యు. గలుగంగ నిద యేటికి వచ్చున్‌. 


గురుదెసవంళ నాతురత౭ గూరెద వైరిం దలంచి కోపసం 
భరితుండ నయ్యెద౯ సమరభంగినిరూపణచింత నొందెదం 
గురుపతికిం [బయం బెసంగం గోరుట నుత్తలపాటు సెందెదం 
బురుషవరేణ్య యే నిదువ వోవంగ నెమ్మెయి నేరుం జెప్పుమా. 


సారాచారనిరూడు( డైనధనురాచారుఃకా వధింపంగ6 గ 
న్నారం జూచితి వీవు( దత్పరిభవం బ ట్టుండె భగ్నోరుం డై 
రారా జంతయు దీనవృత్తి( జెవులారం బల్క_(గా విన్న యే 
నీరే యూరక న్నిదవోదునటె యి ఛ్రైలంటి వీరోత్త మా. 


మనము వినగ రాజు పనివినభంగి కే 
తూరచితుం డైన గుందకున్నె 
కరుణ లేక యున్న పురుషున కేనిం గ 
న్నిరు దొరు(గకుండునే నుహాత్మ. 


అం (డు మదియసఖ పరు. డక్కట యేం గసుగంద కుండ నా 
&ఒపతి యిమ్మెయిం బరులచేత6 బరాభవ మొందె దానిం జూ 
చికి మును లోకు ల గభువిచేటును బాండు. నూజవోటియు 
న్న3యును జెప్ప వింటె నది నామది సూండెడు నిద వచ్చునే. 


కవుదడియు౯ా ముకుంముండును గావలిగా భయ మేది యున్నవి 
కైన ముట్టుకొని యే నని వెర్చి జయింప వచ్చునే 
ధి నైననుం ౬ “అయే పడ౭గించుట పౌరుషంబ యే 


నొ_ ౮క గెలు రాతి యి నూలాని తా(కితినని మాతులా. 


67 


68 


69 


70 


71 


78 


సౌప్తికపర్వము - [ప్రథమాశ్వాసము 157 


రామి యెబుయగ కంటి రారాజుమన్న న 

వమ్ము చేసి మరలవచ్చు నెట్టు. 74 
కో. సమయింతు. బొదివి సౌప్తిక 

నమయంబున నెల్చభంగి( జతురంగసమే 

తము గాగ బాండున్ఫృపసుత 

సముదయమును (దుపదభూపసంతానంబున్‌ 75 
వ. సమయించి మతి విశ్రిమించియు ని దించియ సుఖించెద నీవు న్మిదపేరు 

సెప్పి యుద్యోగంబు మాన్చి మరల్ప( జూచెద విది తగ వగువే యనిన 

గురునందనునకు గౌతముం డి ట్టనియె. 76 


వి త్ర వా భాత్యుం (ఢు ని (దాన వలం జాంవం దొగదోని యళ్వూత్తామవ 
నకం యు 
సాతవ్రు చౌమ్చుబి ఎ 


చ. అలుక మనంబునం గదిరి నాతండు దాను నెజుంగ( డొడ్డచేం 
దెలియ(డు కార్యతం [తములు ధీమహీతుం డగువాని కైననుం 
జలులును జుట్టలుం దగిలి నెప్పంగ. జొప్పడు6గాక తక్కుని 
ర్శల మగుసితితం [తము దిరం బయి చిత" నాదు నిల్చునే. 77 


క. మతి నెప్పుడు! దా ధర్మ 
స్థితి నూహించుచును హితులు సెప్పెడివెర వు 
ద్ధతి దక్కి యాచరించుచు 
జితేందియత గలిగి నడవ. జెందు శుభ=బుల్‌. 78 


తే. దుష్పధంబుల. జొరనీక తొలగ దివుతు 
రాప్రజనములు దగ వళ్యు లయినవార 
లందు6 బుణ్యంబు దొలంగనియతండు దొలంగు 
దొలంగ నేరండు భాగ్యంబు దొల(గువా(డు, 79 


క, మతిమంతు లై నవారికి 
హితు లగువెరవుగలవార లెతి(గింతురు దు 
స్థ్సిత గాకుండ(గ 6 గార్యము 
గతి యొత్తియు.దప్పులిడియు. గడవ(ంబలికియున్‌. 80 


158 


౭7 


(శ్రిమదావ్యధ మహాభారత 


నాపలుక వట్టి యాగహ 

దీపితు( డగు టుడిగ్‌ మదికి. డిన్నదనము నీ 

వాపాడింపుము సలమును 

గోపము( (గౌర్యంబు విడువు గుణరత్ననిధీ. 81 


అనం బిక్నా తాపంబుోేం బడవు ని ంచినవానిని నాయుధంబులు విడిచిన 
వానిని వాహ కానవై క ల్యంబు నొందినవానిని శరణుసొచ్చినవానిని దలఏిడిన 
వానిని వధియించుట ధర్మంబుగా దీసమయంబున సమస్త సైన్యంబును 
బాండవ పాంచాలురు నిదవోవుదురు నిదుర సావునట్టిద కాదె పీనుంగులుం 
బోలె. బడి యున్నవారిం బొడిచి పాపంబు గట్టుకొని నరకంబున బడుట 
మేలె మహాస్రవిదు లగురధిక ముఖ్యులయందు మేటి యనం బరి 
యింతకు మున్నే మిటం గల్మషంబు లేని నీయట్టివాని కిట్టిదుష్క-ర్మంబు 
గ ర్రవ్యం బగునె యిది మడుగుంజీర యందు మసివా శిన ట్టయ్యెడు 
వరస ంకాశుండ వగునివ్ర సూర్యో కరప కాశ పకారం 
బెనపరా కమంబున కుపకమింపు వడు నళ్వత్ఞామ గృపాచార్యున 
నియె 


ర్త 


టా! 
ag 


నీచెప్పినవి యెల్ల నిజము శాసింపంగ6 దగువాండ వై హితం బగుదెజంగు 
నా కెజింగెంవెతి సీ కను జెప్పెద నేర్పడ వినుమయ్య నెల్టనృపులు 
మ ప త ఎ ర జం సన్న సకసుని నటు పాంచాలరాజ 
యి న | ౧ 
సుతుడు ధ్యష్షద్యుమ్ను డథతిపాతకం బని కొంకక తల పట్టుకొని వధించె 


భీషు, నాశిఖండి పేద. గృ,తిమసమ 

రమున వర్జునుండు సమయం జూచె 

నరద ముర్వి( _పంగి న. దప్పిన డిగ్గి 

యెత్తుచుండం గర్జు నెసె నరు(డు, 88 


చేయి నలుక త్‌ కః 
వృత్తమె( | |బశాంత చిత్తు డైన 


పుణ్య పురము షు నట్ట భూరి శవుని( గ్భష్టు 
ననజు6( డట్న సంపె నాగహమున. 84 


సౌప్తికపర్వము - [పథమాళ్వాసము 


పలువురు గూడి కౌరవనృపాలకు నొక్కారు. జుట్టుముట్టి వి 
చ్చలవిడి. బాపకర్మ మనుళంక యొకించుకయెని లేక యూ 


రులు గద నుగు సేయగ మరుత్ఫుతునిం బురికొల్సి రిన్నిభం 


గుల మును వారె కాదె చెడంగొచ్చిరి సంగరధర్మ సేతువున్‌, 
వారి నెట్టు నిందింపవు మమ్ము నెట్టు వారించెద వాలింపుము. 


తోడలు విటిగి నేల బడియుండి నను గని 
మానవేం దు డట్టు దీనవృ త్తి 

నాడె( గొన్ని మాటలవి యంతరంగంబు 
నందు( జిక్కి. కినుక యలంత సమః 


159 


85 


86 


8 


వానీ వెలార్పవలయు మజ్జనక హననసంతుష్టుం డగుధృష్టద్యుమ్నుండు 
లోనైన యప్పాపాత్ముల. బాపంబుతెరువున రూపుమాపెద దీనంజేసి 


కీటజన్మంబు పాటిల్లినను మేల కాని యీకడంక మాన నేరన 


ను, వారింప 


నెవ్వరివళం బగు నని దిగ్గన లేచి యగ్గురత నయుండు రథం బెక్కినం 


గనుంగొని యగ్గాతముండును గృతవర్ముండు. 


ఏకనిశ్సయమున నిట యేంగుదెంచికి 
మనఘ నీవు నేము నధిపుపనికి 
నిట్టిమమ్ము వేజు పెట్టి యెక్క_టికార్య 
మాచరించువా(ండ వగుట దగునె, 


అనవుడు నాత( డిట్టులను నమ్మపాతాత్ములకే నవశ్యముం 
జనీ (దుపదాత్మజుం బొదివి చం పెద దుర్గతి( బోవుచావుగా 
ఘనభుజళ క్రిశార్యము నకంపిత ధై ర్యమునున్‌ వెలుంగ మీ 
రును దెలివొంది కూడికొన రూకికి నెక్కుద మెల్టభంగులన్‌ . 


ఒండుతల(పు లుడిగి రం డని పోవ నా 
రధికవరులు గడగి రథము లెక్క 

మొనసి చనిరి వారు మువ్వురు నగ్ని|త 
యంబు( బోలి యొప్పి యప్పు డధిప. 


88 


89 


90 


91 


160 


(J 


శ్రమదాం[ధ మహాభారతము 


అట్టు చని న్నిదావళం బై చదాండవశివిరంబు డగ్గతి రనిన విని ధృత 
రాషుండు సంజయున కిట్లనియె. 92 
wy 0 


రాజు( గూల్చి జయము దేజంబు( బొందిన 

యత్యుద్మగవిభవు లై నయరుల 

శిబిర ్వ్మమా|[కమింప( జిత్తంబులందు( దెం 

పొదవి మవ్వు రట్టు గదియ టరిది. 98 


వారు చేసినవిధంబు వివరింపు మనిన నాసూతసుతుండు విచితవీర్య 
నందనున కిట్టనియె నట్టు న్‌చి యం. నడచి సహాయులం 
గడచి యశ్వత్థామ యుద్దామ= భధ సంబున కను నుత్సహాంచె నట్టియెడ 94 


అళ్చంర్థామవ వుండు భూతాత్కతి యై తో(చుటు :. 


కరిత శోణితమగు గ కే. దర్మంబు పరిథానకరణి విభాసితముగ 
నురగాత్తకములై నయు యపవితములుహారములు నంగదంబులుపొలుపుమిగుఐ 
వివ* త విశాలాసువినరంబు నిశితదంష్టానిక కంబు మోరంబు గాగ 


క 
కౌ ఇ 
భాసుకకాంతివి =నంబు తు ఈ బహుసహ,సంబు లొప్ప 
డో. ర్రిది 


వలయు గొండకు నైనన, 96 


ఇస్తచనియ[ గ భాగంబున నారా తం బైన యమ్మ హాభూతంబు నాస్య 


కుహరంబు- నాసికావవరందుల జవు౯( గన్నుల నన్నింట మంటలు 


చా జ్‌ ష్‌ Rr Se n 
వెడలి మింట నడరం దదీయంనతేశోమకిచిన- ne శంఖద।!కి కగదా 
హసులె హృవీకెప అచకులు వెడలి రిట్టభిలభూర ద యు సంకరం బగు నమ్మ 


11) 


శల్యపర్యము - ద్వితీయాశ్వాసము 


హృదయమునం గలంక యొకయించుకయేనియు లేక వీరసం 
పద యలరంగ భల్భముఖబాణతతుల్‌ నిగిడింప( బెద్దగా 
వదనము విచ్చి భూత మనివార్యవిధంబున( దావె జాడబం 
బుద ధిజలంబు దాగెడుమహో గసముద్ధతి వాని నన్ని టిన్‌. 


అతులశరంబు లట్టు వృధ యెనం గనుంగొని |దౌణి రశ్మిమం 
డిత మహనీయశ క్రి నిగిడించిన భూతముందా (కి యంత్యకా 
లతిమిరవై రిమండలవిలగ్న మహోల్కయు. బోలె విన్న క్‌ 


న్నతునియలై యడం నరనాధ యతండు విషాద మంద(గన్‌. 


అలఘుతరాత్మ సారు డగు నగ్గురుపుతు(డు ఘోర ఖడ్గమున్‌ 
బిలగతసర్పముం దిగిచి వీషణ రేఖ నటించుభంగి న 
గలపురయంబునం బెజికి గాఢవిముక్తము గాంగ వైచినం 
బొలుపజి పోయె దూది కియ భూతశరీర సమాగమంబునన్‌ 


సరభసంబుగ6 దోమరసమితి. జక 
వికతిం బకంగించి పేర్చె నవ్వీరవర్యు( 
డదియు నదియును దోడ్తోడ నల నగుచు 
[మింగె నమ్మహాభూతంబు మేదినీశ. 


అలిగి యతండు నితాంతో 

జ్ఞ్రలగద వైచుటయు నదియు సత్వర లీలన్‌ 
జలచర మామిషముంగొను 

పౌలుపు నెజయ మెజయ (మింగె భూతం బధిపా. 


ఇవ్విధమున సకల హతుబు వమ్మయి 

పోవ నతివిషజ్ఞబుద్ధి యగుచు 

నట్టునిట్టు( జూచు నతనికి బహుజనా 

ర్భనులు దోంచి రంబనమున నెల్లి. 

భీకరవిష్ణురూపములు 'పెక్కిట లొక్కటం కోయ తీ వతా 
పాకులమానసు౨ డగుచు నగ్గురుసూను(డు దుర్మదంబునం 
జేకొననై తీ నట్టు కృపుచెప్పినసత్యహితో పదేశముల్‌ 

నా కిది పెద్దయే యని మనంబున నిట్టని వల్కె వెండియున్‌. 


161 


98 


99 


100 


101 


108 


104 


162 


దశ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


మహితశాస్త్రకలితమార్గంబు విడిచి ని 

జేచ్చ( బగబ గెలువ నెవ్య( డరుగు 

వాని నయ్యధర్మవర్తన కౌర్యమ 

యెవ్విధమున( జెజుచు నింత నిజము. 105 


గోవు |బాహ్మణుబాలకుని వృద్ధునంధుని సఖు( దోడ (బుట్టవు జడు((బమత్తు 
మత్తుని గరుని నున్మత్తుని సుప్తుని నంగ నాభిరతుని నస్త్రశస్త్ర 

నిహతి నొప్పించుట విహితంబు గాదని యార్యులు సెప్పుదు రట్టిధర్మ 
మార్గంబుదొజ(గి దుర్మం[త6ంబుమైంబగయడ.గింప( గడ(గిననసురవృత్తి 


జేట కాక కార్యసిద్ధి గా నేర్చునే, పెద్దయెత్తికొనిన భీతి మగుడ( 
బడుఓ కష్టసరణి ఒలిమి దయ్యాముతోడ. నెల్ల దింక నేమి సేయునాండ. 106 


| అ|క మవృత్తి గీడుతెరు వై ఫలియింపదె దోణసూతి దు 


ర్వి[కమనింద కర్తుండె సవిస్మయ మైనమనంబు భూతవృ 
త్తి క్రమవేది గాదు గణుతింప(గ నేమియొ యిమ్మ హాద్భుత 
పక్రియ కాదికారణము పాపసిరూడు(డు నీతి. గాంచునే 107 


, అని పెక్కుభంగుల వగచి పలటిలినశచితంబు( బట్టుకొల్సి యిటనీ 
6౮౮ 0౧ అలానే టి య 


నిశ్చయించి. 106 


. భావం బేకముఖంబు. జేసికొని యాపద్ధ్వాంత భాన ౯ మహో 


దేవుం బర్వఎకన్యకా[పియు దయార్ది)భూ కిచేతసుుు.లో 
కావిర్భా వవివర్ణనాలయక్కతివ్యా పారపారంగతుకా 
దేవేంద్ర [పముఖామరార్చితుని భక్తి పొఢతం గొల్పెదన్‌, 109 


. అభిలదేవతామయా తుం డద్దేవు( డ 


ట్టగుట నిఖిలదై వికాపదుదయ 
నిరసనం బొనర్చు నియకి నప్పర మేశు, 
గొలిచి యిపుడ కీడు దొలంగందోతు. 110 


ఆని యిట్టు నిశ్చయించి నియతుండై రథంబు డిగ్గి ధరణీశల బుశం 
గూర్చుండి భావంబున భూతనాథు నెలకొలిపి యక్కుంభ జనంభ వుండు. 


రకా 


es 


సొప్ర్తికపర్వము జ్జ (పథమాశ్యాసము 168 


ని అళ్బాత్జామ లివ్రునో కాతోళ్రవవోరం భొనంగో నిళ్ళాయించులి ;_ 


. స్థాణు నుగుని శివు శర్వు నీశానుని భదపదుని కుంభు రుదు గిరిక 


నవ్యయు శ్రీకంఠుహరు( బర మేశ్వరు. బురహరు నజునీ శంకరు( దినేతు 
బహుకూపు విశ్వరూపత్వసంవ్యాప్తుని నంబికాహృదయేశు నమర వంద్యు 
గణనాథు విభు శూలభఖట్వాంగధరు జటామండలాలంకృత మౌళి నభవు 


నాశయించి యతని కాత్మోపహార మ 
ర్పించువా(డ (6 గాక పెక్కుతలంపు 
లేల నాకు నమ్మ హేశ్వ రేశ్వరు( డెటి 
టి 
గతి యెనర్చ నది సుఖంబ కాదె. 4 112 


ఆని తలంచి భూతకృత్యం బైనపరాక మపతిబంధరూపం బుగ్గడించి 1] ల 


. వనీయాపద.! గడచిన 


నానాభూ తోపహారనవ్యార్చన క్స్‌ 
శానుని( |వీతుం జేసెద 
బూని [ప్రమథగణము నన్ను (బొగడునటులు గన్‌. 114 


. అని హృదయంబునం బలుకుల మ్మహానియచరిితు ముందటం 


గనకపువేది దోంచె నధికద్యుతిజాలము లుల్లసిల్ద నం 
దనలము విస్ఫురత్ప్సటుశిఖావలి నొప్పి వెలింగె దానికి 
న్మనము దలిర్చ నిశ్చయమునం దెలివొందె నతండు నెంతయున్‌. 115 


అప్పుడు (ప్రదీప్త వదనులు( బజ్యలితనే తుల నేకపాదులుం గరితురంగ 
సింహ సూకరాననమానముఖులును దీవదంష్ట్రాక రాశా స్యులును మజియు 
ననేక [పకారంబు ఒగువక్రంబులం బొలయచువారును వకాంగులు దీర్గ 
దేహులు [హన్వశరీరులు నతిస్థూల కాయులు( గృళమూర్తులుంబింగళ 
గాతులు నీలతనులు మణి నానావర్ణంబులు గలుగువారును బంచళిఖులును 
జటాధారులును గపాలవరులును మజియు బహుభంగికంబులై మౌళీత 
లంబులం బొలుపొందు వారును లోనుగా వివిధవిశేష వికృత స్వరూ పులగున 
సంథ్యాత_పమథులు చితాంబర మాల్యాంగరాగంబులు రత్న కనక మయ 


శ్రీమదాం[ధ మహాభారతము 


భుజగా స్థిమాలా భూషణంబులున ధనుస్తూ ఇక పాణమసలముద్దరపరశలిండి 
వాల స్థూల ([వభృతిస్పార (ప పహరణంబులు మెజయ మ్బ 'దంగపణవడ 
వురుభుంటాగో ముఖాదితూర్యంబులు మొరయ విస్పురద్ధకజభతాకాకుంచి 
కలు శోభిల్డ( బాడుచు నాడుచు నార్చుచు బొబ్బలిడుచునపుడు గఅచుచు 
(దుళ్లచు గురువులు వాబుచు+ గరటిబ్బృంహితంబుల (6 గంఠీరవగర్జితం 
బులు శంఖరవంబులు భేరీధ్యనులుం బోనియెలుంగులు సెలంగ బెట్టి 
దంబులగు పలు దెజంగులపలుకు లెసంగ (బహ్మద్వేషు లగువారిమాంస 
రుధిరంబులC( బూర్హంబు లగు కపాలంబులు గరతలంబులం గొని యాఖీ 
లంబు లగుభక్షణ పానంబు లాచరించుచు సోమపానశ మధమతఫో (బ్రహ్మ 
చర్య [పముఖంబు లగు తమపిశిష్టకర్మ౦ంబులకు భవుండు విస్మయంబు 
నొందుంగాని యష్టగుణం బగునై_ శ్యర్యంబు నౌందియు( దారు విస్మితులు 
గానియట్టిమహానుభావు లద్దేవునకు గౌరికి గజముఖషణ్ము లకం దె నర్మిలికిం 
బట్టగుభవ్యులు దివ్యజనస్త సవ్యు లయ్యస్త్ర గురుతనూభవుతెం పెణుంగుటకు 
సొప్రి కవ్యాపార ఘోరత్వంబు గనుంగొని వినోదించుటకు వచ్చి యతని 
చిత్తంబునకు బెదరు పుట్టి: చువారై థీషణాకారంబుల నుల్దసీల్రిన 
నాధైర్యధుర్యుండు. 116 


వెబి పావంతయు లేక వారి. గలయకా వీక్షించి నెమ్మోమునం 
జిలునవ్వున్‌ మది( దెంపుసొంపు వెలయం జెల్వంబు రెట్టింప నం 

దజు. గీ ర్రింప రథంబుమీ(దిఘనకోదండంబు. చే నంది చి 

చ్చుజుకం జేరె నుదా త్రభంగి మహ నీయోత్ప్సాహనందీప్తుండై 117 


మ 


. ఇవ్విధమునం జేరి యమేది లోపల 

భాసమాను( డై నపావకునకు 

దేహ మొక్తయాహతిగ( జేయు.కుందగు 

నంత లేకయునికి నతండు సూచి 118 


. తనయరదము మీందం గల 
ధనురింతానము లసళ్చ్రధరజాలమ్లుల్ల 


మాలీ 


సౌప్తీకపర్వము - (ప్రథమాశ్వాసము 165 


గొనివచ్చి వేదియం దిం 
ధనములుగా( బేర్చి తెంపు దలకొనమడితోడ్‌ 119 


. పేర్చి యప్పరమేశ్వరు నుద్దేశించి. 120 


“ ఆట గట్టదియో నామది 

నెలుంగ మదాత్మోపపిర మిచ్చెద నీకుం 

గలఅకంఠ వరము నాకు బ 

గల బరిమార్చుంగ శక్తి గలుగుటయ చుమీ 121 


. అని పార్థించి. 122 


. ఆంగిరసకులజనిత మీ 

యంగము శిఖియందు దీని నాహుతిగా. జే 

యం గంటి భవద్భ క్తి సు 

సంగతమతితో (.గృతార్థజన్ము (డనై తీన్‌. 128 


* అని పలుకుచు( బర మేళ్వరు 

మనమున నిడి యూర్ద్వదాహుమహితాకారుం 

డును ఘనసమాధి యగుచున్‌ 

విను ముజికెను గురునుతుండు వేదిక పెకిన్‌. 124 


. ఉలికి మంటలోన నల్చంబు తెలివొక 

యింత యేని( గుంద కెద్ద మూరి 

దేజరిల్ల నున్న ధీరవర్యునకు( (బి 

త్యక్ష మయ్యె శివుడు దయ దలిర్చ. 125 


: అళ్యత్తానువ ఐఫ్లుండు (వల్యక్షంబైా ఖడ్గం దెనంగుదీ = 


ఈ వ్రైదుర నిల్చినభ క్ర వత్సలుం డగు భవానీవిభుండు దరవాసితముఖుం 
డగుచు దివ్యావలోక నామృతంబు వెల్రిగొల్బెన నవ్వేదియందు( గమలా 
కరంబులో నున్న చందంమునం [బమోవంబు నొంది యున్న యన్న 
రోత్తమునకు నారాయణ (ప్రియుం డిట్లనియె 126 


OX 


శ 


PK 


ox 


Gl. 


(శ్రీమదాం[ధ మహాభారతము 
కమ్మెమిు న దగుసక్క్ల 
ర్యమ్ము విశేష మున జేసి మానస మత్యం 
తము _పియమందె నీకు వ 
రమ్మొసంగంగ వచ్చితిన్‌ ధరాసుర వర్యా. 127 
ఆనవ్రడు 128 


అనువు పులకల !పోవు గా మనము గాఢ 
సంభ భృతానందముగ శరాచార్యసుతుండు 


విశతసం భము. బై. వేది వెడలి సాంగి 
మొకి_ కేచి ఫాలంబున మొగిచెం గేలు. 129 
ఆపాడు. 180 


ఆతని మొగంబుమీ(ద నొాలయన్‌ మధురం బగుచూడి,_ పార్వతీ 
పతి మృదురీతి నిట్టులను భవ్యము లై. లె నతపంబు సత్యము 


నృ తియును కౌచముం గలిగి నిశ్చృలభ క్రి యొనర్చు( గృష్టుండ 
_వతిమసపర్య నాకు ననురక్తు(డ నౌదును నమ్మరారికిన్‌. 181 


చితి గినుం బాంపాలుద పె 

వా 

నరిసు “జః బోవ నిక యడ్డంబై కిన్‌, 182 
Ce మ 


వలసి చసజ్చనేకమాయలుపొనర్చి 
న్‌ 
Se SC నాచరించి 
కేలి సలిపితి వేయును నేల చెప్పము. 188 
కషసన్యారణును గతం బయ్యెం బాంచాలురకు( గాలంబు డగ్గణియె 
నేడు చెదురు నీవు నాయను[గవాంబు నడసి తని యొక్కమహనీయ 
జీ జూ శా 
ఇస్తం బవ ని చత కిచ్చుచు నతం దెజుంగ కుండం. దేజోరూపంబున 
నతనితనువున నావే*ంచె 


నిట్టు రుదుండొలసినయగ్గురునందనుం డమంద 


సౌ ప్రికపర్యము - [పథమాశ్వాసము 167 


హర్షమయమూ_ర్రియై యతుల [పభ నొప్పె మున్ను భూళంబు చేత నప 
హృతంబు లై నయస్త్రశ స్రంబులుకు విదపవేదియం దిడిన యాయుధంబు 
నమ్మ హావీరుని తేరి పై ( బూర్య,పకారంబున నుండెనవ్పుడు [పమథగణంబు 
లదృష్టాకారంబులై యమ్మ హాత్ము నిం బరమాత్ము గొలుచు చందంబున 
బలసి రా రథారూఢుం డై పాండవశిబిరంబునకు నాలండు నడవ(దోడన 
కృపకృతవర్ములు నడచి రనిన ధృతరాష్ట్రుండు సంజయున కిట్టనియె 14 


అత; డటు లేపునం జనశంగ నాకృపు(డుం గృతవర్మయున్‌ మహో 
న్నతవరలాభగర్వితమనస్కు..ండు [దోజసుకుండు వోవ(గా 

నితని (క్రియన్‌ బలోద్దతి సపాష్టుక గల్గునె యొడ్డ కంచు సం 
భృతభయచిత్తవృత్తులయి పెంపబ( బోరు గదా పిటిందికిన్‌. 185 


"వ. మశీయును 1836 


, పటువెగంబున ముట్టి దోణసుతు( డప్పాంచాలలోకంబు( ద 
క్కటిభూపాలుర [దౌపదీతనయ వర్షంబున్‌ భుజాఖేలనో 

దృటఖడ్లో ల్హ్లసనంబుపా ల్పటీచి తద్ధాతీతకలం బెల్ల నె | 

త్తుట జొతి ల్లగ జేసెనే రెపుచమూదుర్వార మోరాకృతిన్‌ . 187 


. పొండవశిబిరము( జొచ్చి య 

ఖండిత పౌరుషము వెలయం గా గలకజపు 

[తుం డది యంతయు మత్తు 

తుండరిగెడితెరువునం దరుగ( జేసె. గదే. [ఏ8 


. సమర ప్రకారం బంతేయు సవిస్తరంబుగా నెజీంగింపు మనఓ[యు నతం 
డిట్టనియె 189 


3 ఇవ్విధంబున గురుసుతు( డేపుమిగిలి 

చన(గం గృపు (డును గృత వర్మ యును దలిర్చు 

కడ(క నతనితో నడచిరి గాని వారి 

వలన నించుకయును నరవాయి లేదు, 140 


. ఇట్టు తన కెలంకుల నడచుకప్వ మం వాలోకించి యాచార్యను తుండు సంతో 
మీంచి, 141 


168 


eK 


శ్రీమదాంధ్ర మహాభారతము 


. మీరును దెపు సొం పెసంగ మిక్కిలి వీరము లావు చూపగా? 


గోరి కడంగి 3 చెంబడుటకుం దగి యుండదు వీడు మీబలో 
దారత (పాపునం జని యుద | గభు జావిభవంబు పెంపు సొం 
పార(గ నవ్విరోధినిచయంబు సమస్తము నేన [తుంచెదన్‌. 142 


. అని యిట్టు వారి నగించి వాకిట నిలిపి మహనీయబాణబాణాసనంబులు 


౧ 


వహించి సుపసుప్ప సకలజనం బై నయాశిబిరంబు( జొచ్చి తాను మున్న 
గతాగతజనంబులవలన. _బసంగాధీనతంజేసి యవ్విడీదల తెజంగును 
నట్టిట్టివి వారి సన్ని వేశంబు లిచ్చట నని సౌభిజ్ఞానంబుగా విని యునికిక 
తంబున నరసికొని పోవ నేర్చి తొలుత ధృష్టర్యుమ్ను సదనంబునకు 
నరిగి బాశబాణాసన సపాతం బై యున్న రథంబు డిగి ర్నుదు నుద్దేశించి 
మానసంబున, 


లో అధ్య 
. పూనసితి నిష్ట మెయి న్నిను 


నానాభూతో పహారనవ్యార్చననీ 

కేనొనరించెద నది యీ 

శానా కై కొనుము సుపసన్నుండ వగుమీ, 144 
, అనుచు నరిగి. 145 


. అచటిజనములు పగలింటి యాహవమున 


శ్రమము బొందియు నిశ్శేషశ్యతునాళ 
నమున నూజఓ&(జసియు నమితసే|ద 
నొంది యత్యంత వివ శులై యుండ నతడు. 


. మందగతిం (బవెశించి యనే న్వషించి. 147 


తెరయ. ఇ మేలుక ట్టు. దగు వీవియలు౨ జెలువొంద మేటిచ 

ప్తరమున. జా అహ్మద్య మగు పాన్సున నూజడి ని దవోవున 

గరువధ కారి గాంచి కడు. గోధము మోదము సందడింప సు 

స్థిరతం బద్శపహారమున6 *చెల్పెను |దౌణి రణాభిరాముండై. 148 
తరిపినం గను విచ్చి తనుం జూచి యెతీంగియ( గలంగక రణదుర్మ 
దుం డైన యాదుపడనందన(తు. డిగ్గన లేచినం దనచేతివిల్లు విడిచి 
యతనితల 6 బట్టుకొని పెడ మజ౨. దిగిచి యబ్బలియుండు. 140 


సౌప్తికపర్వము అ [పథమాళ్వాసము 169 


-'నేలపయిం బదం దిగిచి నిష్ణరభంగి నుర 8స్థల3బు [మో 
కాల నొగిల్సి యేపున మొగం బతిదారుణ ముష్టీ నొంచెని 
(దాలసవృత్తి నంగములయందు బలంబుము బుద్ధినర్పునుం 
జాలనియవ్వి రోధి వివళశత్వము. జేసె (వెల్మిదిన్‌. 150 


. ఇవ్విధంబున నతనిచేత ధృష్టద్యుమ్నుండు. 151 


. వివశత భీతి బొంది కడువిహ్యలు(డై నుం జూడ [దోజసం 

భవుడు వెసన్‌ శరాసనము వాపి గుణంబు తదీయకంరముం 

దవుల (గ. జేర్చి వాగుర విధం బొడ (గూర్చి aa వి|కమో 
తృవమున నుబ్బ(గా బపవు, జం పెడుచాశ్చునం జంపువేడుకన్‌. 152 


. ఉరంబును మెడయు నిరుగాలం [(దొక్కిన. దోచియ దైన్యంబు దోంప 
గోళ్ట గీజియు నిస్తరింప లేక యెలుంగు వెడల కున్న నెట్టకేలకు మాట 
వెడవెడ యెబుంగ వచ్చు తెఅంగున(6 బాంచాలవరుం డమ్మహీసుర 
వరున కిట్టనియె 158 


గురుపుత్ర శస్రనిహతిం 

బొరిపుచ్చుము తడయ నేల పుణ్యగతికిం జై 

చ్చెర( బోవునట్టు సేయుట 

పరికింపంగ మేల కాదె పగతుర కైనన్‌. 154 


. అనిన విని యశ్వ్యర్థామ యకనియొగంబు చూచి. 155 
. వినుము గురు దో పాకి? గ 

లునె యుత్తమగతి DRE Soo 

దునిమితిప నీవు గురు నే 

నును దుర్వెథకి రణమున నినం దెగంజూతున్‌. 156 
. అనుచు6 బెలుచ నొంప నచ్చటిజనములు 

గల(గి యపుడు మేలుకాంచి చూచి 

భయము దోంప గవిండిఎటఎయగాముగాం చమ 


యుల్హముల ( దలంచి యొదిం౭గి యుడు. 


170 


(క్రీమదాంధ మహాభారతము 


జ అకళ్ళరత్తాయ ణి (దొావర్‌వణం ఢ గుధ్యష్టద్వూమ్ముం ఉంట్రోడు వు 


ఉ. కాలను గేలనుం జదిపి గంధకరిం దెగటార్చు సీింహముం 


టోలుచు. బేర్చి యా|దుపదభూపసుకున్‌ సమయించె వేదనన్‌ 
టోల(గ రోంజంగా బలుమజుఎ బొరలంబడి లాల (గక్కాన 
వ్వాలుమగండు |పాక్పరిభవంబు( దలంచుచు( (గౌర్యధుర్యు డై. 1568 


. ధృష్టద్యుమ్నుని సి ట్రతి 


కష్టవిధ్మిపాప్తమరణు. గావించి మహా 
వషంభో జలు (డును సం 
అట Fa 
హృష్టాత్యు(డు నశచు వింట నిడియె గుణంబున్‌. 159 


కట్లు సజ్యం బయినచాపంబు ముష్టి నమర్చి యాబార్యనంద నుండు 160 


చప్పరంబు వడలి చనుదెంచి యల్లని 

నగవు నెజయ సూతుమొగమునందు( 

జూడ్కి వొలయ రత్న సుందరం బగునిజ 

స్యందనంబు పెకి జనియె నధిప. 161 


. అరదం బిమ్మెయి నెక్కి యుబ్బి శిబిరం బా|పొద్ద నిశ్శషతం 


బొరయం జేయుకుతూహలంబు మది నుప్పొంగన్‌ లసన్నేమిని 
ష్టరనాదంబు పమోదముం బెకుప రక్షోభూతచిత్రంబులం 
బి” వీరావలియిండ కందువ లెడం బాటించుచుం బోయినన్‌. 162 


య 


. పీను గై యున్న పాంచాలనసూను.( జూచి 


రషకులుకు దదీయపురం|ధు ఇను స 
మగ కోకాంధకారనిమిగ్న చిత్త 
వృత్తుల యెడ్న్చి ౩లు 6€గులు మిన్ను ముట్ట. 168 


. ఆకలకలమున మెలూని 


న 
యా కెలకులరుండ్డరాజు లది యే మమనచున్‌ 
వే కవయం గాని యాజను 


ఠాకుంచఏ మస నిట్టు ఒనిరి నర్మద 164 


రొ 


సౌప్రికపర్వము - (పథమాక్యాసము 171 


రక్కసుండో మానిసియో 


నిక్కు మెణభుంగము వధించె నృపసూనుని వీ 
డొక్కరు. డుదగుండై రథ 
మెక్కి యరిగెకున్‌ దురాత్ఫునె బుదుడు కడ(కన్‌. 165 


. అనిన విని యన్నరపతులు తల లెత్తిచూఏ పోనిక పొదువుం డనుచు 


సపరివారంబుగా నడరి యశ్వత్థామ బొదివిన నుద్దాను _పకారంబునల 
దిరిగి మూ6పులు పెరుగ గొనయంబు సారించి. 166 


= ఖరనారాచపరంపరావిహరణ | కౌర్యంబునన్‌ శాతని 


ష్టరభల్ల | పవిసారదారుణతరత్షోణీశులం దద్భలో 
త)_రముం గేలియవోలె గీటడ(చె దోర్గర్వం బఖర్వంబుగా 
వెరవుం జేవయు భూతముల్‌ వొగడ నవ్వీరుండు ధీరోద్ధతిన్‌. 167 


. తదనంతరంబ యుత మౌభానిలో (గిలి చొచ్చి కృపాణపాణియె యర 


దంబు డిగ్గి యరసికొని యతనియభ్యంతర మం దిరంబు. (బవేశించి 168 


. అలికిడి మేల్బను నతని ధృష్ట్షద్యుమ్ను ( బట్టిన క్రియ దలపట్టి యీక్సి 


యాతని. జంపినయట్టులు పశుమరణా తికొతుక మున నవసి. బెట్టి 
చంప నచ్చేరువం జప్పర ౦బున శయనించు యుథామన్వు( డెజీంగి కడగి 
చనుదెంచి రాక్షసు( డని తలంచియు( గొంకు పెట్టక 'పెశుగద బెట్టు వేయ 


ఇ (వేటు వడి చలింప కాటోపదీపితుం. 


డగుచు గురుతనూజు( డక్కుుమారు 
నగ జన్ము( బోలె నుగత వధియించె. 
గాని ఖడ్గలీల గలుగదయ్యె. 169 


. ఇట్టు [దుపదపుతుల నొక్కుమ్మడి నిరువుర గీటడంచి యబ్బలు 


మగండు. 170 


. కాొలాకారత( బేవ్చె దోర్టసితఖడ్ల ర్భారసాంద పథా 


జాలం బొప్పంగ నిట్లు సొచ్చి లఘుసంచారంబు కో భిల్లం బాం 
చాల (వావము. (గీడమై దునిమె రక్ష శ్య9ణి వమాంసంబు6 గీ 
లాలంబుం గబళించి (లౌవి మదరలీలాలోలతం (గాలంగన్‌. 171 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టియెడ. 172 


నిదాసక్తుని6 గొంత మేల్కనిన వాని౯ా సుపబుద్దాత్ముం డై 

యు, దేకంబును శౌర్యసారమును బాహూ ల్లాసముం జూప6 జం 

చ| దేఖం దిర మైనవానిం దను నుత్సాహో|గతం దా(కి యు 
న్ని,దస్వైరసముద్ధతి౯ మెజయువానిం దున్మె నెకాకృతిన్‌ 178 


మజీయు నతండు. 174 


—_ అళ్ళ త్తమ త రితురంగందుల పై కజితీ నణత్‌టలి ?_ 


(సగ్గర. తుండంబుల్‌ నుగకు గతొరుంగ. జులుకం (దుంచు6 గుంభసలంబు 
థి ఠి శ Gq 


డ్‌, 


శ్‌ 
స 


ల్థండించున్‌ మౌ క్రికంబు బ్లలయంగ. జెదరం గాయముల్‌ (పేవుగబోవుల్‌ 
చండంబుల్‌ సాం దరక్త్ష్మసవమున బెరయన్‌ జాల్వడన్‌ |వేయుఏమె 
కుండాల |శేణి మాయించుచు వెలిగి హయస్తోమకాలాగతుండై. 1/5 


కొన్నిటి వాదముల్‌ నల్లుకు( గొన్నిటిమోరలు సెక్కు లీలమై. 

గొన్ని టికంఠముల్‌ దునుము( గొన్మిటివింపులు (వచ్చు నుబ్బునం 

గొన్ని టిసర్యగా[ తములు (కూరవిచేష్టిత వి భమంబు దో 
పన్నులుమాడు |బౌఢ బలభాసిత భూరిభ శావిహారు( డై. 176 


ఇబ్బంగి6 బినుంగు పెంట లై నపాంచాలుగవిడిదల వెడలి విజయోద్ధా 
ముండగు నశ్వత్థామ చల్లడము దట్టి మొదలయినపరికరంబులు పాటించి 
యున్న గనపలో(గిళ్లకుం జని తొలుత దొరలం దునుముచు6 బరిజనమా 
తంగ తురంగమండలంబుల. మలి విదళసవకోదంబులు సలుపుచు 
నొక్కాక్కయెడ మార్తురు మేల్యని పన్ని మార్కొనిన మారి మసంగి 
నట్టు మృత్యుదేవత గెరలినచాడ్పున జముండు నలిరేంగినకరణిం గనుపు 
గొట్టి కాలుకాలం దెనంగినపీనుంగులను గనక రత్నవలయంబుల జెలు 
వందుచేతులను దునిసిపడినకరికరంబులతో సరసమాడు చెలువునం జల 
నంబు నొందుచరణంబులను నావులించువలలను వెదండదంకత ఖండం 
బులను ఘోటకమఖకేశంబులను రధావయవళకలంబు _.ను మడువులు 
గట్టునెత్తురులను గుప్పలు గ నుకందతను వాంగ ను "పేవులు బెనుతిట్ట 


దశా 


సౌ ప్రికపర్యము - |పధమాశ్వాసము 178 


లగు ౧మ్ములను మూ ర్తిమంత౧బు లయినట్టియద్భుతం బునకు భయానకం 
బునకు బిభత్సంబునకు నన్నేల నెల వగ నట్టుగా. జేయుచు జెలంగి 
చెలంగి మలంగి మంగి తనకర వాలలీఎలు భూతబేవాళంబులకు( బెనుప( 
జతురంగంబులం బాటీనను వీణువోయినను దురలినను గలంగినను దొలగి 
నను దజీిమినమ నజిమినను గిట్టినను ముట్టి+ను దాను వానిం బొదివి 
పౌలియించుచు బలువిడి యు నబ్బును వెరవును బరుస6దనంబు నొక్కు 
చందంబున! జెల్ల నం వొక్కజలొనె నన దక్కనీక యంతకంతకు నెక్కు 
డగుకోపంబున నాటోపంబు దీపింప వాదర( జిక" రము తునుకలు 
గోజదౌడల కైవడి గలిగి రుథిరానులేపనంబున నాధీలం బగునసి పట్టిక 
'ఘోరాకారయైన రాక్షసి పగతుర గీటడంగించుటకు. దనకు. దోడు 
వచ్చిన తెజంగున మెజయ' బేదిసైన్యనన్ని చేశంబు తోనుగా( గల పలు 
చోట్టం గమలాకరంబు సొద్చిన ఘనలులాయంబు రేఖయు6 గేలివనంబు( 
దజిసిన మత్తపండాలంబుపోలి,యును గాంతారంబు దరికొనుదావ 
పావకుదధంబుకు దోంప విహరించుచు వల యుతణి ఠథం బెక్కుచు. 
వాదచారియై వికమించుచు వరవు దొరకొని యప్పుడు డిగుచునగ్గలికమై 
బెరయ. బెనంగి పగతురర క్షంబునసి క్ర- జై నకరీరంబు దారుణ ప్రకాఠంబు 


ననుల్లసిల్హ ( దన్ను సకలజనులు దానవుం డని తలంప( బెంపారువీషణో 


2 


దతి( బవర్తిల్తు పరాక్రమ కిడ నతిశయిల్లి రాజమందిరంబు గోర నప్ప 
లించుచు. దద్ద్యారంబున కభిమఖుం డై యరిగె నట్టియెడ. 177 


0 


. కలయంగ వీడు మెల;ని యమ, హాఏరు. 
ట్ర (. 


డొక్క6డ మెలంగుటయు నతండు 
దొలుత ధృష్టద్యుమ్ము( |దుంచి తద్భంధు 
సంతతి గీటడంవి యోధదంతితురగ 
చయములు నెలను సమయంగ. జూచుచు 
రాకయు( గర్హపరంపకావ 

గతమువ సన్నాహగాఢమై యెక్క 
డెక్కడ యని కడ(గి శిఖండి (దౌప 


174 


తే. 


అద 


ul = 


మహా 


మహో 


లైన్స్‌ 


(శ్రీిమదాం[ధ మహాభారతము 


దేయులున దాను( బన్ని యుభ్వు త్తకౌర్య 

"మానతుంగ [పభ దక మాత్స్యత తులు, 

దోడ బలువిడి. దజుమంగ [దోణతనయు 

ముట్టి శస్తా? స్త్రచయముల ముంచుటయును. 178 


+, జారల నేర్పడ నాలోకించి 179 
3 ఆగకునందనుండు హరిణావలి( గాంచి కుభృత్తట:బు వ 


డిగుమృ గేం దుచాడ్సున( గడిందిమగంటిమి యుల్లసిల్ల(ంగా 
డిగ్గి రధ-బు చోద్యపు వడిం గలయన్‌ బళసెు గరంబులం 
దగ్గల మైన నభేఓక నద్భు తఖడ్లము( దేజరిల్ల(గన్‌. 180 


ము _సగ్జర. చతురంగ చేద కేశీసరభసకల నాశ్చర్యధారేయ నానా 


ర 


తులం ద న్నెర్లి వారుం గడిందియసుర నాగా నతి కూర చేష్టో 

ద్దతి యొప్పం జొచ్చి సేన్యాస్ర్రముల నతనియ స్ర్రంబులం (దుంచి వీ([కం 
(ఇతివిలధ్యుఐ గెట్టి రెండై పడగ దునిమె, దద్భాసమానాంగయపష్టిన్‌ 181 
ఇవిధ బున ధర్మతక-మశంద నగి నడుము దెగ నడిచి యార్చి పేర్చిన! 82 


గర. అతిశోక కోధవేగవ్యధథిత 
యు డై. యశ్వసాదిత్వవీరో 
బొఢస్ఫూర్తి రి సెల్వొౌందంగ 
దద్దా య జొన్సం బూంచె 
ట్ట. డల్ద' బది నురుసుతు( 


ot olx ft 
pn {te J (౯ 


డై 
కట్చి 
మస 
™ 


NN క! 


bx 
itt ఆఅ 
fs 
౮/1] 


డ్‌ 
‘ 11” 


న్వెఫల్మిడిం _దు౩చివై చెన్‌. 188 
నకు 


గోచరుండై న కిచకాంతకతనయుం 
మ సలి 184 


బో జో a sn జా 
మహా సగ్గర. DIES TE వచ్చెన్‌ నృపుతనచుశతానీకు(డాభీలచ కం 


1. భంగి దుప, పభ దకబలవిశతులు 


బున నశ్యత్థామ వక్షంబునకు రుధిరముం బొంగంగా జేయ నప్పా 


np 
aR. a 


సొ ప్రికపర్యము = [పథమాశ్వాసము 175 


టున నీడంబోక బల్వేటున నిలంబడ నాటోపముం జూపి యంతం 
దనివో కాదుర్ణయుం డాతనిశిరమును దదధ్గాతముం బా పె లీలన్‌. 185 
వ, ఇట్టు నకులసూనుండు సమసిన, 186 
మహా(గ్ధర. శ్రుత సేనుం డఫ కోపస్సురదరుణమరీచుల్‌ దలిర్పంగ( జక్షు 
ర్దిఇతయంబుం గెంపునం బొందినచెలువము సందీప్త ఘోరంబుగా బె 
ట్టతనిం జంచద్దదన్‌ (వేయంగ నుజక తదాస్యచ్చిదాస్సార కే 
చతురుండై యక్కు_మారున్‌ జముకడ కనిచెం జండదోర్టర్పమొప్పన్‌ 187 
వ. ఇత్తైఅంగున వికృతాననుం డై పడి మృతుం డై నసహదేవసుతుం జూచి 
రోషంబునం బేర్చి. 188 
మహా స్రగ్గర. వితతజ్యానాద మాళావితతి నినిచి దోర్యీర్ణ మేపార బాణ 
తతిం ద న్ముంప వీ(కం బలక జడియునున్‌ బల్విడిం బేర్చి చంచ 
దతి( (గీడం దంతి హేఠశాదళనరతమృ గేంద స్పురన్మూర్హి దో(పన్‌ 
(శుతకీర్తిం గిట్టి కంఠ |తుటనవిలసనారూఢి నవ్వి పు6 డొ ప్పెన్‌. 189 
వ. ఇట్లు దౌపదీతనయపంచకంబు పంచ త్యంబు నొండిన6 [గోధాతి రేకంబున 
[(బభదకులును శాంతనవాంత కుండును ధృష్టద్యుమ్నూంతకు. జుట్టు 
ముట్టి. 100 
చ. శరముల( దోమరంబులను జక్రములన్‌ వెస గప్పి బెట్టుము 
దరకర వాలకుంతముఖదారుణ హేతుల నొంప నాతండు 
ద్దురగతులం దభ దకుల (దుంచు. గేలి యొనర్చ(గా శిఖం 
డి రుచిర మార్గణంబు (భుకుటిస్థలి నొంచె సముదృటోన్నతిన్‌. 191 


౨ అళ్బాతామ ళిఖండీం బొదిని చంభ్రుటు వ 


క గురుసుతుండు కోధమయ మగు 
బరవసమున నప్పు డా దుపదనందనుమే 
నిరువణియ గాంగ నేసెను 
శిరము నుద గళ గృపాణశళిక్ష మెజయ6గన్‌ 192 
హ్‌ ఇవ్విధంబున దొరలు దెగినను బాంచాఐ (పభ దక మత్స్య సైన్య శేషం 
బులు వోక పెనంగిన నతండు మాకంగవితానవివళనం బప్పుడు నలిపిన 


176 


శ్రమదాంద మహాభారతము 


కంఠీకవంబు లనమీంచ దారి.;క;౮ంబు గవిసిన నెట్టి ధగు నట్టివా( 
డగుచు. బే యార్చె నత్తెజంగుతుములంబునం బొడగానమి( బాండు 
నందనులు కృష్ణ సాత్యకులును నాశిబిరమున లేకయునికి యెజింగెనప్పుడు 
గనుంగొను జనంబులకు నితం డశ్వత్చామ యను బుద్ధి వొడమె నదియెట్ట 
నినం గురుపాండవులు భండనంబు' జేయం దొడంగనయది మొదలుగా 
ర్యాతు లచ్చటి జనులు నీలతనవును రక్తాస్యనయనయు రక్రాంబరధరయు 
ర్త మాల్యాను లేపనయు నగులేమ యొక్కతి దమవీటి వారు నిదపోవు 
చుండ దలలు వీడ మెనులు వికృళంబు లై (వేలం బాశంబుల6 గరి 
తురగసహితంబుగా బందించి ఘాూారసంరం౧భంబునం దెచ్చి తెచ్చి యశ 
శ్ఞామ య గభాగంబునం బెట్ట న్ముగభావంటుగ నతండు' దునముచు నార్చు 

నికి. గలలు గా౭తు రట్రగటంజెసీ ని|దాసక్తు=ం జంపుటయు నవ్విధంబు 
నార్పును నేర్వడ ననుసలధించి యక్క: అఫలంబు గాకేమి యని తలంచి 
చొచ్చి పోటునకు నయ్యరాతి రాతమై వచ్చుట నిశ్చయించి యశ్వత్థామగా 
నెజింగి రప్యీరుండు మెబు౨గుమెజచినట్లు వివిథగతుల( జరించినం జెండా 
డినం జూచియు నీడకింటోక రణ కీడ సల్పిన నబ్బబుమగండు సముద్దండ 


బాహుడండ ఏలాసుండై. 198 


మహా(సగ్గర. తలలకా హస్తమ్ములం బాదముల. 


దన వులం దత్ప9 దేశంబు. గప్పం 

దొల(గించుకా వాసి. [గొన్నెత్తురు 

వజ పి హయస్తోమదంతి| పతానం 

బులు మేదోమాంనఖండంబుల 

దనుజమహాభోజనం బావహించు 

న్మల(గం బాజుం జెలంగు న్నలి నెసంగు 

జయోన్మత్తు* డై మాన వేం[దా. 194 


అట్లు విహరించి హత శషు లై నజనులు 
పాజం గను(గొని రథ మెక్కి పటురయమున 
వారి వెనుకొని మెజు(గువాలారుతూపు 
గములు వరంగించి యండజ సమయ. జూచి. 195 


12) 


సొప్రికపర్యము - ద్వితీయాశ్వాసము 177 


. ఆకలన నట్టు సేసి మ 


హాకులజనళతులు గాంగ నన్యస్థలులుకా 
వీకరరధగతుల నుద 
(గౌకృతి యె మెజసి యమ్ము లడరింపంగన్‌. 196 


౯ ఇర్టైసగుబహుళకోలాహలంబున హయంబులు నిభంబులు( గట్టు దెంచు 


కొని కలయంబాటె. బాఖుటయు గోడిగలకై దంళపాతకలహంబులం 
గెరలుగుండ్డ |క్రందునను నొండొంటిమదగంధంబులు సహింపక మార్కొని 
పోరాడు సామజంబుల స మ్మర్ధంబునను గాళ్లు దునిసియు* చేతులు 
నలిసియు నురంబు లవిసియు వెన్ను విజీగియు. (బక గ్రాలు నొగిలియు 
దలలు పగిలియు( జాంపకట్టు వడి చదిసియు( [గంతల నిజకటంపు( 
జోట్ట మానవకోట్టు పీనుంగుతిట్ట లగు చుండ బలకయు వాలునుం గొని 
యవ్వాలుమగండు వేడుకం దేరు డిగ్గి యగ్గజంబులను ఘోటకంబులను 
బొదివి పాటవాటోపం బొప్ప విపాటనవినోదంబు సలిపే నప్పుడు 
గొందణు నజయ మేల్క_ననిభ మను భయంబునను బాదంబులు గుడివడ( 
బాజ లేక నెల వెడలినయె బంగుల నస్తవ్య స్తపుమాట లాడ6 గొందబు 
జనక సహోదరాదు లగుబంధువుః6 బేరుపేరం ౨ఎఒదుడుం దిరిగి కను 
దిరిగి తమవారు గానివార లచెట్టలు పట్టుకొని చనం గొందటు కై దువులు 
గొని కదిసి నిదురుకన్నులం బొదువుచెలులను జుట్టంబులను భబగబ యని 
సమయింప( గొంద జెదురుగాం జనదెంచినవా రిది యేయె యని యడుగ 
నశ్వత్థామ సొచ్చి పొడుచుచున్న వా. డనిన వాసుదేవాద్దునులు కిబిరంబున 
లేమి నప్పాపాత్మున కిట్టు సేయ వచ్చెం గాక వారున్న దన్ను గాసి 
సేయరే యని పలుక? గొందటు వీభత్సుం డిట్టిపరా క మంబు సేసినం 
జూచి మనంబున రోయ కుండునే యతండెన్న. డేనియ వాహనవికలు( 
డై నవానిని( జేత నాయుధంబులు లేనివానిని దల వీడినవానిని వెజచిన 
వానిని వెజంగుపడినవానిని ని|దించువానిని నొంచునే యనియర్జును 
నగ్గింప నయ్యంద అ నగ్గుకునందనుండు గురుతరం బమున కుతురాజు 
షరిభవంబు నప్పటప్పటికి 6 దలంప( బెంపా రుదారుణ్యకూర త్వంబున6 గోలు 
మసంగి యించుకయరవాయి( గొనక చెండియుం దుంచియుం బిఇచియు. 


178 


ew 


వ. 


శ్రీమదాం[ద మహాభారతము 


దుంగ మడుగ.( జొచ్చిగమా “ంగంబుషగిది పడలువడం జేసె నా 
సమయంబున. 197 


* ఆయోధవరుజారి కగ్గంబు గాక దవ్వుల భీతి. దలలచీరలును వీడ. 


బాద౭బు అట దొొటువడ( బాజీ కొందజు మానవాధీశులు సైనికులును 
విడిదల వాకిట వెడలుచో. గృ పకృతవర్మలం గని వజువట్లు వట్టు 


య న 
"పెదవులు దడుపుచు సదయత( గావరే యనుచు మొక (గ నమ్లహా త్తులపుడు 


i రాక్షసా వేశసంభృత కౌర్యు అగుట 


నదిష యాత్మీ యమానుష హాని దలంప 
లేక వారల. బొదివి యనేకభల్ణ 
దారితులం జేసి రందజం దరతరంబ. 198 


ధరణి నెజి దప్ప నాజగిన 

కరిహయనరచయము లొజల. గాం గరుణము భూ 

వర యొర సె శిబిరమున6 దన 

కరయంగ. జేరుగడ లేమి నది వృథ యయ్యెన్‌. 199 


అట్టియెడ 3 200 


మహాసగ్గర. దనుజ్మవాతంబు కాంతాతతియును [బజలుం దారు నానావిధో|గ 


ధ్యనులాకాశావకిర్దతమహిమ( బొరయం దంష్ట్ర లత్యంత ఘోర 
త్యనిరూఢిం బొంద నార్చుం దఅుదుగ నగు నుతారసల్లాపముల్‌ సె న 
యు నలిం [(గందారం బై. బై పె నురవడిం గలియుకా హుంకృతాభీలభంగిన్‌. 


ఇవ్విధంబున వివిధవికారాననంబులు బహుభంగికకరపాదంబులు గలుగున 
పరిమిత్మకవ్యాదులు గవిసి మెదోమాంసమస్తి ష్ట్ర మజ్లు-ఒు లానునుం జవి 
యైన వాసి. బు[తమి[తక ళతాదుల కొసంగుచు నన్యకోటి బెరసినయెడ 
(దో[దోపులాడి యవియు6 గ కొనచుం గీలాలపానంబున మ త్తిలి నృత్యం 
బులుసేయుచు మజియు ననేక _పకారంబులి విహారంబు సలుపుచు నుల్హ 
సిల్లిరి ప పదంపడి యజ పీనుగు కతత దానవగణంబుకలకలం 
బును డిందువడియె నప్పుడు జగంబులు గొని కాలినకాలాగ్ని యుంబోలె? 


సౌప్రికపర్వము - [ప్రథమాశ్వాసము 179 


బాండవశిబిరంబు నిరవశేషంబుగా సమయించి శమియించి చాపాచార్యనంద 
నుండు మే నెత్తుట జొత్తిల్లి మోహాంధ్యంబుతో( గలసి యునికింజేసి 
సాం|దతరర క్రసి క్తంబు లై నబాహుఖడ్గంబు లేక [దవ్యంబుచందంబు నొంద 
మరలి తాను |బవేశించుతటీ నెట్టుండెనట్ట నిశ్శబ్దం బై నయవ్విడిదల వెడలు 
చుండ. దెలతెల వేగె నిట్టు ప్రతిన నెజపి కృపకృతవర్మలపాలికిం జను 
దెంచి వారలతో ని ట్రనియె ౨02 


అళ్నళామ వొండవలిభిరొంబు నౌెడలి కృ వత్యతవర్య ల౧ గూజివొనులి 
థె 


8 


గుం 


సకలపాంచాలురు సమసిరి పాంచాలికొడుకు లందటు జముకడకు( జనిరి 
చేదిమాత్స్య [పభ |దాడిబలంబులు నిరవశేషంబుగా నేల గలిసె 

మాటలు పెక్కేల మానిసి గుబ్జి మేనుం గనుపే రెల్లం దుంగె( బాండు 
భూవరనందను లేవురు( గృష్టుండు సాత్యకియును నెందు జనిరొ కాని 


తం డియును నేలి నాతండు దైన్యపడిన 

దాని కరులపై వచ్చి యీశానువర ము 

గాంచి మీరలు 'పెనుంబాపుగాంగ వీడు 

దశీయుటకు నెంతదగునంతపజుప(గంటి, 208 


ఆని చెప్పిన వినుచు మున్ను రాక్షసావేశంబునంజేసి నీచపరా|క్రమంబు 
లాచరించి తదనంతరంబ తెలిసి యారథికవరులు వగం బొగులుచున్న వారు 
గావున నగ్గురునందను నగ్గింపం దలంపక మూరకుండి తమమనోవికృతి 
యశం డెజుంగక మున్న తలలు వంచుకొని తగు తెజంగునం బొగిడిన 
నతండు. 904 


పాండుతనయులు నాచేళ (బట్టువడుట 

తెగుట గలిగిననను( గొంతపొగడ (దగును 

జలముమై రి త్తవాం[డను జంపు టరయ 

కిరు గొనియాడునంతటిపౌరుష ౦బె. 205 


అనిన విని వారలు ధృష్టద్యుమ్న ప్ర ముఖపాంచాలురను [బతివింధ్యాదిదౌప 
దేయులను చేరుకొని వారివారిబల -బులను మాత్స్యానీశ్యపభృతి సెగ్యంబు 
లను నొక్కరూ కేనియు. (దిక్కాకుండ నొక్కరుండవ రెండుజాముల లో 


180 శ్రీమదాం|ధ మహాభారతము 


నేలం గలిపితి కరం బచ్చెరువు గాదె యని యతనిం గౌ(గిలించుకౌని రను 
టయ సంజయునకు ధృతరాష్ట్రం డి ట్లనియె. 206 


క. కురుపతికి జయము గోరెడు 
గురుప్పుతు(డు మున్న యేలోకో యిటు తటికిం 
జొరక యెడమడిసినను మజి 
వెరవుం జేవయును జూప వేడుకవడియిన్‌. 207 


వ. అనినయమ్మ వ పతి కతం డి ట్టనియె. 208 


ఊఉ, పాండునృపాలనందనుల బాహుబలంబున కోడి యాత. డు 
ద్దండత( గుంది యుండి వసుధావరునూరులు నుగ్గువేసి భీ 
ముండు దదుత్తమాంగము సముద్ధతి. దన్నిన దాన శోకముం 
జండతర|పకోపము నసహ్యపవువేదన సేయ నత్తథిన్‌. 209 


ఆ, గురునిచావుతెజ(గు కొత్తయె మనమున 
నావహిల్దుటయు మహా(గహమున 
బాసయిచ్చి రాజుపనుపును బడసి యు 
ద|గవృత్తి నరిగి యట్లు సేసె. 210 


ఊ. తా వెస! బోవున పు బిలదర్పసమ।గులు పాండుపు తుల 
చ్చో వసియింపకుని_( దనచూచిన కార్య మతిం డొనర్చ దే 
వావలికై న నత్తెజంగు నా|క్రమలీలలు నెల్ల నేర్చునే 
భూవర వార లున్న విధిపోకల6 బోవుట గాక యంతయున్‌. 211 


వ. అని చెప్పి విను మట్టు కృపకృృతవర్మలచిత సంభావితుండై కుంభసంభవ 
సంభవుండు వారలతో మన మిక మనుజపతికడకు( దడయక పోవలయు( 
బుణ్యంబున మనము వోవునంతకుం [బాణంబులు గలిగియుండెనేని యి 
తెజం గెటింగింత మనుటయు వార లట్ట కాక యని యచ్చోటు గదలి 
యమువ్వురును భూవల్లభ సల్హాపకుతూహల: బునం రయంబునం జనుదెంచి. 


: అళృంత్థామాదిలథిక (తోయంబు దుర్యోదశుం గశుంగొనువీ =... 


ఛే. రక్తసంసి క్త మైనధరాతలమున 


సౌప్రికపర్యము - (పథమాశ్యాసము 181 


నార్తిం బొరలుచు నూర్చు లందంద సంద 
డింప జీవంబు వెడల సుంకింప. జేష్ట 


లొయ్యనాయ్యన యడంగంగ నున్న యధిపు 218 


మహా(సగ్దర. కని కోకం బాత్మలం దగ్గలముగ 
రథముల్‌ (గక్కునన్‌ డిగ్గి భూమికా 
ధనువుల్‌ వో వై చి బాషోద్దమము 
వొదువువ క్రంబులకా విపలాపం 
బును దైన్యం బావహిల్సం బొరలుచు( 
బొరి నాభూవిభుకా శాంతదృష్టిం 
గనుంగొంచుం జేరి కేలంగముపయి 
నిడుచుం గౌంగిటం జేర్చికొంచున్‌. 214 


చ. పురపురం వర. 'యానృపలీపుంగవుచుట్టును నుండి యక్కటా 
ధరణి సమస్తమున్‌ భవదుదార మహాజ్ఞకు లోనుసేసి యి 
ప్పరుసున నీవు దీనతకు భాజన మైతి విధాత కెందు దు 


ష్క_రమగు కార్యముం గలదె కౌరవవాయక మమ్మెఆుంగుదే. 215 
క. అన నప్పలుకులు వెడవెత 
విని పవ "మండల. గిన్ను విచ్చిన వదనం 
లు 
బున* ౨ మ్మ నిలిపి కలశజ 
తనయుం డిట్టనియె గద్గదగశళుం డగుచున్‌. 216 


చ. అమితబలంబు దర్పమును నద్భుత దీరతయున్‌ గదాపరి 

[శమము బొగ డ్డ కెక్కు_నిను( జక నెదుర్చుట గాక పోత ర 

ధము గని యొక డుద్ధతి గదం దెగటార్చుఓ గల్లి నషప్టై యిం 
కమగల కెట్టివారలకు( గల్ల దపాయము దై వమల్లినన్‌ . 217 


చ. దురమున( బెంపు6 జేవయును దుర్దమలీల వెలుంగుచుండ సు 

స్థిరత శమంతపంచ కవిశిష్టత లంబున( బోరి సద్గతికా 

బొరసెదు నీకు నైవగపు వుట్టదు బంధులు రాజు దెవులుం 

దిరియుదు రింక వారి దగుదీనత కోర్యక యుమ్మ లించెదన్‌ 218 


52 


ox 


a 


fr 


శ్రిమదాం [ధ మహాభారతము 


సీరి యనారతంబు( దనశిష్యులలోపల నెల్ల నిన్ను దు 

రపరాక్రమాఢ్యు( డని వర్ణన సేయుట గేలి చేసి యా 

మూరుకికిన్‌ జయం బొసయా మాలవిధాళ్ళ (డు వానిగెల్పు కో 

లేరికి సమ్మచం బగునె యిట్టిది దీనను బెంపుగల్లునే, 219 


స్తరగతి( జేర్చి భీమునకు( జావకపోవంగ రానియట్టి దె. 
నరు బెదరించి కేశవుమనంబు గలంచి యధర్మవృ త్రికిం 
జొరు. డని పంచె దీని దివిజుల్‌ గని రిం కిట వేయు నేటికిన్‌. 200 


ధర్మము మాని యూరులు గధం బొడి సేసినయంత( బోక దు 
వక్కుండు వాయుజుం డెడమకాల శిరం బటు దన్నె6 జూచి యా 
ధర్మనుతుండు శాస్తి దగ గానికిం జేయ(డ యాత డెఫ్ర నం 
తర్మదదుష్టుం డీ గెలుపు దైన్యము సేయదె కీర్తి మాయదే 221 
కరా దుంగ 

దారణగౌ౭వము సకల ధరణీజనచే 

తోరంజనమై నిర్వల 

సారయకోధనము నీకు సంపాదించెదన్‌. 292 
ఆని పలికి తన మాన్షషంబు తెజం గూహించి. 228 


ల్సడుప నే వ. లందొాగ న. జాలునట్టియే 
డుసిరి ముచి డే బర్మి నొక కొండగ మన్ని ననీవు ; సావంగా 
నావ కిటు లోమితిం గురుకులోతమ యే నొక సేవకుండనే. 224 


అని అను 6 దాన నిఠదించుకొనుచు మళియు 225 
అటు వు అ వ 
వా ము దపుకుండగ రణం బొనరించి దివంబు రైకొనం 


జొయెద వందు రా rs ణ్యము "సేయుట అద గాని మా 
Cal 


we క్రి కూన న్‌ చుర 10 
డ కిం పొనరా.ంగ పంగ వ. గల్లి స 226 


౭m 


సౌప్తికపర్వము - [పథమాళ్వాసము 188 


పుణ్యలోక మునకు బోయినయప్పుడు 

దోశి గాంచి ఎకు |దోహి యైన 

జనివినెంద్యచరితు( జంపె ధృష్టద్యుమ్ను 

ననఘ నీ తనూజు6 డనుము తొలున, 22 


సి నామాజుగా నమస్కరించి కౌ(గిలించుకొనుము మజియు వలయు 
సల్హాపంబులు సేయుము బాహైక సోమద త్రభూరి | శవ సైంధవ పముఖ 
భవదీయబాంధవజనంబులతో నాచేసిన కుశల పశ్నంబుగా సంభావింపు 
మది యట్లుండె రేయింటి తెజం గెజింగించెద. 228 


అమృత. బుని౨పు కర్ణము ఎకు నొసంగెడుమూట లాకర్టింపు మనుజనాథ 
శాతవశిబిరంబు సొప్తికవెళం (బవేశించి నీచుం గిల్చిషమయాతు 
దొలుత ధృష్టద్యుమ్ను ( దుంచితి( బశుమరణంబుగా (దదనంతరంబ కవిసి 
వాని బంధులనెల్ల వరుస గీటడంగించి దౌపదీసుకుల నందరను బొదివి 


మిడుక మిడుకంగ ౯ జంపి యప్పుడమియెల్ల( 

దునియ పెంఓగం గరివాణాముం . కుం 

నెల్ప నజికితి( బాండవులేవురు నుము 

రారియను సాత్యకియును నాబారి( బడరు. వివ 9 


అసి చెప్పి. 


ఏ మటు పోక శౌరి మది నేర్పడ మున్‌ గని డాంగురించెనో 

యేమిటి కెందుం బోయిరొ నరేంద్ర యెజుంగను ధర్మదూష్యసం 
(గామవిధంబులం జయము గల్లియు వారికి దక్కు దయ్యె వా 
రేమయిరేమి మాకెలస మెక్కె నెబుంగుము మమ్ము మువ్వురన్‌. 281 


అని కలిపికొని పలికి కృపకృతవర్మలవలనుం జూపి, 22 


పీరిపెను|బాపు వడసిన 
గౌరవకులనాథ యేన కా దరయంగా. 
జీదికి. బోవనివారును 


184 


a 


శ్రీమదాం[ధ మహాభారతము 

వైరుల సమయంగ( జేయ వలంతుల కారే. 288 
అనిన నమ్మాటలు మనః పియంబులై నాలుకకు లావిచ్చిన నాభూవరుం 
డమ్మహీ సుర వరున కిట్టనియె. 284 
నీవును నీ యోధవరులు 

నావైరులం బజణిచినంత యాచార్యుండున్‌ 

దేవ్మ్యవతుండు. బజిచిరె 

భావింప€గ దుష్క_రంపు(బని యిది యనఘా. 285 
కర్ణు మనము పెద్దగా గొనియాడుదు 

మతనికంటె శల్యు( డధికు6 డందు 

చతండు నతడు నిట్టేయాకమంబున నాకు( 

[(బియము సేయ(జాలిరే మహాత్మ, 286 
అని యమువ్వుర మొగంబులు గలయం గనుంగొని మీరు కృతకృత్యులరు 
సుఖులరై యుండుడు పునర్హర్శనంబు (తిదివంబున నయ్యెడుంగాక వగలు 
మాని పొండని పల్కి |[పాణంబులు విడిచిన వార లవ్వసుమతీపతిం 
గొంగిలించుకొని వలగొనివచ్చి మరలిమరలి చూచుచు నఠదంబు లెక్కా 
యరిగి రంత నుడయగొరి శిఖరంబు ఖరకరుండు వచ్చె నేను నిత్తె అంగు 
నీ కెతీంగింప వచ్చితి నాహవ పకారం బంతయు నీకు వినిపించుటకు 
నాండు ముసిశ్యరుండు నన్ను. బనిచి యొసంగిన దివ్యదర్శనత్వంబు 
సీ కొడుకుతోడి దయ్యెనని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రునకు నశ్య 
జ్ఞామాది రథిక తయవ్యాపారకథనపూర్యకంబుగా దురోధనుతో కాంతరగ 
మనంబు సెప్పె ననిన విని యటహీ(ద( బాండునందను లెవ్వ్యిధంబునం 
(బవర్తించిరని రపడుగ. టయ 287 
(సగ్గర ah 


సౌప్తికపర్వము = (ప్రథమాశ్వాసము 


కరుణాయతాంతరంగా క మలభవణీయమన:ఃక ౦జసంవాసభృంగా 
దురితధ్వాంత (పదిపాతులనిర సవసంస్తుత్యనిర్భాసరూపా. 


క్‌, పరిణా మగమ్య నిగమా 
పరనిష్టాసంపదచలభావనరమ్యా 
నిరుపమసౌందర్య తప 
శ్చరణనిరత హృద యక మల సముదిత సూర్యా. 


మాలిని ;._ 


చరణయుగళ కాంతిస్సార లీలానిరూఢా 
దర సుఖమయయుక్తా ధర్మశీలానుర క్రా 
సురసముదయర శా సు[వతాసంగ హేలా 
కరమహిమకటాజా గాఢ సర్వానుపేక్షా. 


లావి గద్యము ౩: 


ఇది శ్రిమదుభయకవిమిత కొమ్మనామాత్యపు త బుధారాధనవిరాజి 
తిక్క నసోమయాజి పణీతంబై న శ్రీమదాం ధ్రమహాభార తంబున 
సౌప్తికపర్వంబునందు. |బథ మాశ్యాసము సమాప్తము. 


ద 


185 


288 


289 


240 


ర్చి పుదనాంద మహాభారతము 
క” 
సొ ప్పికపర్వము - ద్వితీయాశ్వాసము 


జ బావాడర్టనర స్త్ర కట్టీ అ= 


(శ్రీశాశ్వతత్వకరణక 

లాళాలిదయాదినిర్మలజ్ఞానమయా 

నాశోత్స త్రిరహిత శు 

ద్దాశయసంభజనమహిత హరిహరనాధా ] 


వ. దేవా వై శంపాయనుండు జనమేజయున కిట్టనియె నట్టు సూర్‌ ర్యోదయంబై. న 
యాసమయంబున సమీరనందనాదిసోడరు లును శౌరిసాత్యకులుం బరివే 
ష్టింపనున్న ధర్మతనయు పాలికి. బజతెంచి ధృష్టద్యుమ్నునిసార థి 
సాహ్టాంగదండ | పణామంబు సేసి కరకమలంబులు మొగిచ్చి. 2 


రొ 


నరవరమనవీడు నడిరేయి కృృతవర్మయును గృవాచార్యుండు -డుదనకు దోడు 
గా వచ్చి జనులు ని దావివశాత్ము లై లె యుండ నశ్వత్థామ యొకడు సొచ్చి 
తొలుత ధృష్టద్యుమ్ను (( దుంచి తత్పోదరతనయాది దెపాంచా౬తతుల ముట్టి 
యన్యాయవిధిని నింద౭బై నవి కమలీలాతిశయమున వెలం గలిపి 


ఆ. చేవిబలము నెల్బ( జెండి మాక పభ 
[దకులుమెలుకాంచి దౌవదెయు 
లను శిఖండి. గూర్చికొని తన్ను, దా(కిన 


బెటు చంపె నంతవటువారి. లి 
శ! ర్త 
వ. మతియును. 4 
(సగ్ధర. వీ డెల్ల దల్లడిలన్‌ వివిధగతులమై విక్ర మోల్హాస మొందం 
(గీడాకల్పంబుగా నాకృతి( గని పజ శంకించి దైత్యుం డన జెం 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 187 


డా డెన్‌ శీర వజంబున్‌ హరులగముల వే(టాడె నేనుంగులం దు . 
న్మాడెం గౌ షేయ హేలాభ్య సనలసిత బా హార్లశా భీషణుండై . ర్‌ 


అడవి దరమిడి నజుకంగ నందు గలవి 

హంగమంబులు గలగొన నజచు తెజంగు 

దో(చె నాతండు యోధుల దునుమం గలఈ.గి 

యన్యజనము లా కందించునప్పు డధిప. 6 


అఅచిన( బజచిన [వేశులు 

గలఅచిన నత డించుకయును గరుణింపక యం 

డజ నుజుమునేెసె గుంపుల 

కుటికు యుజికి ఖడ్గదారుణో బ్రసనములన్‌ . 7 


వ. ఆ సమయంబున 8 


మహా సగర. కృపుడున్‌ హార్ది ష్యడున్‌ వాకిటని ఠి బె భయాక్షి ప్రయోధ |వజంబున్‌ 


నృపులున్‌ వే నిర్ణమింప న్వివిధశరముల న్మేడినిం గూల్బుచుకా ఘో 
రపుసంరంభంబు దుర్వారముగం. గెరలి రౌదంబురూపంబు దాల్పం 
గుపిత | క్రవాద్యులో నా౭ గుచదితనిర తిం (గూరతాధుర్యు లైనన్‌. 9 


తత్స) దేశంబు నవ్వీదేలోనుంబో లె. వీనుంగు పెంట యయ్యె నట్టు శిబి 
రంబునం గలకరితురగనరనికరంబులు నిశేషత్వంబు నొందె నాయు 
శ్శృషంబుకతంబునం గృతవర్మచేతం బట్టువడి యతండు మందల విడువ 
నిట వచ్చితి నని చెప్పినం పాండవా గజుండు 10 


శోక వేగసంతపు. డె సొలసి వారి 
సం భమమ్మున( బటిడి సాత్యకియును 
లు 
గవలు వీమసేనుండును గరతలముల 
నుమ్మలికము నెమ్మనముల. (గమ్ముదేర. 11 


కొండొక సేపునకు మూర్చ దేణి యన్న రపాలుం డెలుంగు రాల్పడ 
ని ట్టనియె. 12 


కా 


188 డ్రీమదాం[ధ మహాభారతము 


_ రరులాౌడా తనవు/తు లకో ౧తామదో బిబి వలబించుది ఎ 
ధొర్ళ్రలౌడొ వ్రు! అక తాయ ౧ జాభ్బుటు ణి వలటిం 


సీ, ఎట్టివారలకై న నెటుగంగ నగున కార్యంబులగతు లుపాయంబు బలుపు 


వెలయంగ నట్టు శ|తుల బంధుమి [తపు తామాత్యయుతముగ నాహవమున 
నంద నేం దెగటార్చినవాండ నై దిజయంబు సేకొని విభవ మెస6గ 
నిట యేంగుదెంచితి నట బంధుమి[తపు తామాత్యయుతముగ నస్మదీయ 


తే. బలము నెల్టను ముట్టి శ[తులు నితాంత 
ఘమోరముగ( దెగటార్చిరికుత్సితంపు 
విధమువాదిల్లై నస్థిర విజయ మున( బ 
రాజయమనియాడు నింక ధరాజనంబు, 18 


(స్రగ్ధర. బాణజ్యాలానితాంత | పసరణముల శుంభ ద్దింషత్సాం[ద సైన్య 
(శేణీకాంతారముల్‌ చూర్ణితములుగ. బటు|కీడ మై దేజరిల్లై౯ 
_దోణాచార్యాగ్ని వేండిం దొడరక మెజసె౯ దోర్విలాసంబు వైరుల్‌ 
[పాణంబుల్‌ గాచికోల్‌ దప్పదు తుది విధి యబ్బాలురం దెళ్లవై చెన్‌. 14 


మహా(సగ్ధర. శరదంష్టాభీషణం చె చటులరి పుమృగ స్వైరనిధ్వంస లీలా 
స్పురణన్‌ శో భిల్దురాధానుతు డనుపులివిస్పూర్దితంబున్‌ సహింపన్‌ 
వెరవున్‌ దర్చుంబు' గల్లెన్‌ వికలరిపులచే వీటింటోయెం గుమారో 
త్కర మిం 'కేమందు నాపత్పరికలన [ప్రమాదంబునం గాక యున్న. 15 


(సడ్డర. శాతాస్ర్రస్ఫార వీవీసముదయర భసాళ్చర్యసంపాది హేలా 
స్పీతం బై [కమ్ముదేరన్‌ బెదరక కలం.చెన్‌ భీష్మవారాళి( దుచ్చా 
రాతివ్యాపారదుర్వారతం దెగియెం గుమార్యవజం బక్కటా ని 
[దాతంత్రావ్యాప్తి న|క్రూరత( బొరసి భుశా|పౌఢి వమ్మయ్యె. జుమ్మీ.16 


ఆ. అధికబలము గెల్చి యవనీపతులు గొంద 
ఆతివిహీనరిపులయా | క్రమమున 
మడసి రకట జలధివెడలి సన్నపు. [(గయ్య 
మునింగి రూపడంగుజనులమాడి... 17 


సౌ ప్తికవర్వము జ ద్వితీయాశ్యాసము 189 


జనకు(డు లేమికిం గడువిషాదము నొందెడికృష్ణ యిమ్మెయిం 
దనయులు భాతలుం దెగుట దా విని మూర్చ మునుంగునెమ్మనం 

బును నవశంపుమేను నయి భూస్ఫలిం చల యున్నె తేజెనే 

నిని బబుశోకవేగమున నిర్భరవేదనం చె కుండునే. 18 


ము న్నిట్టితజంగుశోకం 

బెన్నండు దా ననుభవించి యెజుంగ దకట నే, 

డన్నెలంత యల(త పెల్లున 

నెన్నియవస్థ సలకు వచ్చి న్‌ా ట్రయ్యెడినో. 19 


అని వగలం బొగిలి పాంచాలి రావింపం దలంచి తనపనుపున నన్వెలంది 
[దుపద విరాటులు చచ్చినమలు శా (డు తదీయపత్ను లకు శోకాపనోదంబు 
సేయటకై. సుభ|దయు నుత్తరయును దోనరుగ విడిదలనుండి విరాటు 
పురంబున కరిగి [దుపదుండును గొడుకులు నవ్వీటికి వచ్చునాండు దోడన 
వచ్చి కోడండడును ధానును నంద యున్న యా _దుపదుపత్నిం గాంచి పదం 
పడి సుభద యర్డును ననుమతి వడసి ద్వారవ తికిం బోవ నమ్మత్స్య పురం 
బున నునికిం జేసి యన్నరనాధుండు నకులుం గనుంగొని యతిత్యరితి 
గమనంబునకుం దగురధంబునం జటులంబులై న రధ్యంబులం బూన్ని 
కొని యుపస్తావ్యంబునకుం జని (దుపదనందనను దక్కును మనదెసం 
గలుగునంగనలను దుపదమత్స్య పతిప క్షంబుభామలను దోడ్కౌని 
యవ్విడిదలకుం జను దెమ్మని చెప్పి యేము నయ్యెడకుం జనుదెంచెద 
మనుటయు నళం౭డు త దుకృపు కారంబునం జనియె నజ్జనవల్దభుండు తక్కటి 
తమ్ములను::దా మోద సాత్యకులును నడలుచు( దన్నుం బొదివికొని చన. 
గౌరవశిబిరంబునం గల జనంబులు గొల్చి వప నేడ్చును నిజశిబిరంబు 
నకుం బోయి తచ్చ దేశంబున. 20 


మహా (సగ్గర. స్పుకదశ్యత్థామచంచద్భు జలసదసివిస్ఫూర్ణిత క్రూరథారా 


పరికృత్తావ్య కగాత [తపక రుల సఖులకా బంధులం బు తుల దా( 
గరుణం బుప్పొంగ నార్తిం గను6గొని వికలాంగత్వముం బొంది మూర్చా 
సరతం (తుందైై ధరి! తిం బడిన బడిరి తద్భాంతలుం గెశవుండన్‌. 21 


'190 


(శ్రీమదాం|ధ మహాభారతము 


ఇట్లు పడి సాత్యకి పయత్నంబున నందజుం దెలిసిరి ధర్మనందనుండు 
వెడవెడ దెలిసియు మగుడ నిగుడునడలున మనంబు మునుంగ వెగ 
డొంది నందనల తనువులమీంద వదనంబు బాష్పాంబుధారా[కాంతంబుగా( 
[బకటా[కందనందు సేయచు( బలవించుచుం డె గృష్టారునులు సముచిత 
భాషణంబుల బోధించిరి తక్కటివారును దగుమాటల నుపచరించిరి 
కొండొక సేపునకు నవ్విభుండు రోదనంబు దక్కి. 22 


పు తులకు బాంధవులకును మి|తత తికి 

నగ్ని కార్యంబు వొగుఇచు నాచరించి 

యొక్కచోట నాసీను(డై యుండె దుపద 

తనయు వచ్చుట వార్చి నెమ్మనము దలర, 28 


అద్దేవియు నకులుని చేత నుపప్టావ్యంబున సుత సోదరమరణ (పకారంబు 
వినుటం జేసి 24 


ఆల(త గదరి నో రెండంగ. 

బలవించుచు( దోడుతోడ బాష్పజలం బ 

గ్గల మై క్రమ్మంగ పొలయుచు. 

దెలియచు నాతనికి నడలు దీపింపంగన్‌ 25 


. ఉరుగుదెంచి యంతంత నవసీకాంతు( గాంచి యధికకో కా కాంత యె 


యార్తిం గూర్చి యా కందనంబు సేయ నమ్మా దీపు తుం డొయ్యన 
యయ్యంగన నరదంబు డించె నుచిత వాహనంబుల నెక్కి దోడన వనితా 
జనంబు లవతరణంబు సేసి వనట పందురుచు. బరివెష్టించి రప్పు 
డావధూరత్నంబు 26 


. పెనుమంచున. జెలు వేదిన 


వనజంబునుబోలె నశువారిపరీతా 
ననము చెలువెడెలం గొడుకుల. 
బనువుచు. జరణముల తొ టువడ దీనగతిన్‌. వట్ట 


సౌ ప్రికపర్యము _ ద్వితీయాశ్వాసము 191 


; కొన్ని యడుగులు వచ్చి వసుధాతలంబున వాలిన వేగంబ వాయునంద 
నుం డా దుపవనందన. (గుచ్చి యెత్తి ధర్మ సూనుస మీపంబునకు( 
దెచ్చిన నమ్మ గువ మగుడ నీలం బడి యమ్మ హీపకియాననం బాలోకించి 
యెలు=గు రాలుపడ దైవ మానషంబులు సుసంగతంబులై యుండుటయు 
నతినికి సా మాజ్యంబు చొప్పుడుటయు నుగ్గడించి. 28 


+ కిలిమికి నొప్పు గాగ బలంగం బయి నీకడ నాతనూభవుల్‌ 
మెలంగంగ6 జూడ గానన యమేయభుజాబలశాలి విక్రమో 

జలు(డు సుభ[ద పట్టియును వ మ్యయి పోయె ననూనభోగముల్‌ 
గలిగెనయేనియుకా మజవ(గా వశమే మన కాకుమారులన్‌. 29 


. అన యప్పు డశ్వర్థా మోద్ధామరణకరణస్మ రణంబు దనచిత్తంబుత్తల 


పెట్టం గోపంబు దీపింప నాసీన యె, 80 


=. భూరమణ గాఢనిదం 

గూరినసమయమున ముట్టికొని నాసుతులం 

(గూరత( దెగడార్బ్చాను బా 

పారంభుండు గురుతనూజు( డ్మృకమలీలన్‌. లే 


_. అది యాని పెను(జి చ్చై 

మది( గాల్ప దొడ-గ దిని మాన్స నుపాయం 

బుదలంపనొండు లే ద 

య్యదయుని ముట్టుకొని నామ మడ(చుట తక్కన్‌. 82 


. వాయుసుతు. బనిచి నేం డటు 

సేయింపక తక్కితేని జెప్పెద విను మే. 

[మాయోపవేశమున సీ 

కాయ ముపేక్షింతు. జుమ్ము కౌరవనాథా,. వలి 


_ అనుటయు నమ్మనుజపతి యమ్మానిని కిట్టనియె ల 





192 శ్రీమదాం|ధ మహాభారతము 


క. శ్షితిపతితనయులు పోర 
న్మృతి( బొందుట తగున కాదె నీసోదరులుస్‌ 
సుతులు నతిపుణ్యపురుషో 
చితసుగతులు గనిరి వగల జేడ్పుడ నేలా. ల్‌ 


వ. మనస్విని వైననీ కుపశమించుట గర్హవ్యంబు కోకంబు దక్కు మశ్వ 
లమ యొనర్చినపరాభ వంబున. బుట్టినయలుక వాని సమముంపక పో 
దని చెపుటయ కాదు నాతలంపును నిట్ట నాం డడవిం గలసినవాండు 
గానోపు సమయించుట నీ కెద్టిలుంగ నగు జెప్పు మనిన నప్పొలతి 
యప్పాపొత్మునకు సహజం బెనశిరోమణి గలదు దానిం దెచ్చి యిచ్చిన 
జూది జీవంబుతో నుండెద నని తలంచికి నని పరుషాక్షరంబుగా( బలికి 
యప్పవమానతనయు( దనపాణితలంబున సంస్పర్శించి. 86 


అ. క తధర్మ మాత్మ? గైకొని రయమున 
నరిగి పాపకర్ము ( డైనకుంభ 
జన్మ తనయు ముట్టి చంపుము నామది 
కనలు కడలు నుడిపి కావు నన్ను. ల్‌ 


వ. వెండియు. 88 
లి (బౌవద్‌ యళ్ళూ త్ఞాయం బిరిభొబింద భీమ నేను నియోగించుది వ 


సీ. జతుగృహదాహావసరమనః జేసినముదీర్ణతర పౌరుషంబుతోడ 
నత్యుగు€ డగుపాడింబాసురువచ్చినచోట( గైకొన్న నిష్టరతతోడ 
యక్షులు పొడివిన యపుడు వాటించినయాభీలదోర్భలవ్యాప్రితోడ 
సమరధిబలు(డు గీచుకునియే చినయెడ? బూనినవి క్రమస్స్పూ ర్తితోశ 


ఆ గూడ నిన్ను జనులు గొనియాడునట్టుగ( 
జనుమునీదుబణము జలము మెజయ 
గీఓడంపు మనల గెలిచితి నని గర్వ 
మున దనర్చుదోణకళనయు నెట్టు. 89 


18) 


వ. 


సౌప్తికపర్వము - |పధమాశ్వాసము 198 


అనిన విని యగ్గురుపుతుదెసం బొడమినయమర్షంబున మేను వొంగ, 
బవమాన సూనుండు [దుపదనంద నతో ధర్మనందను3 డాడినమాట 
లశ్యర్థామ పైంటోవుట కనుమతిగా నంతరంగంబున నంగీకరింది. 40 


మహా సగ్దర, కనకపస్ఫీతరత్నో త్కృరపరివిసరత్కాంతిరాజన్ని జస్యం 


రన 


దనము బన్న ంగ నత్యాదర మున నకులుం దా నియోగించె నాతం 
డును దీపోత్సాహు. డై గండున సబలరయాటోపరధ్యాదిసక్సా 
ధనయోగం బొప్ప సారథ్యమునకు నమరెం దన్మనోవృత్తియు క్రిన్‌. 41 


ఇట్టు సహదేవపూర్వజుం దనకు సారథిం వేసికొని సమీరనందనుండు 
కోదండ గదాదండాది హేతిసంపన్నం బైన యారథం బెక్కి శిబిరంబు 
వేగంబ వెడలి గురు తనయావియోధుల యరదంబుల చొప్పువట్టికొని 
యతిత్వరితగతిం జన కురుక్నే త సంచారిజనంబులం గని యశ్వణ్థామ 
యెక్కడమె ౨ంగనో యెజుంగుదురే యశ యడిగిన వార లతండు 
కృపకృతవర్మలతోడం గరినగరంబు దెసకు నరిగి మగిడి భాగీరథీ 
తీరంబున కరుగుదెంచి యయ్యెడ నయ్యిరువురుం బాసి యొక్కవలని 
కరుగం దానును గృష్ట ద్వైపైయనమహామునియా_ శమంబునక్రై తొల(గి 
తత్సిదేశంబున వసిముంచె నని చెప్పటయు నద్దిక్కు తేరు నడప 
నియోగించి నట్టియెడ ధర్మనందనునకు వసుదేవనందనుం డిట్లనియె 42 


. అనిలసు తుండు శోకమును నల్కయు( బిత్తమునం గరంబు పే 


ర్చిన గురుపుతు ముట్టికొనం జెచ్చెరం బోయెడు నీత. డొంటి యా 
తనిపయి( బోవ భూరమణ తప్పదె కార్యము పెద్దగూర్తు ప 
వనుజులలోన నాతనికి నందజు( బోవుట మేలు పోరికిన్‌. 48 


= నున సకలప్పృథివియు దహింప జాలునట్టి (బహ్మాశిరోనామకం బను 


దివ్యా స్ర్రం బక్వుత్రామకు దోణుం డిచ్చెం (టయాలకంయ. బు వివ్వచ్చు 
నకు నొసంగె నశ్వత్థామ ఏవ్వచ్చుతోడి మళ్సరంబుశం దదీయబల 
నై పుణ్యంబునకు నసహ్యంబు వడు( బవంపడిెయెజిఎగి వా:డవులపె 
వీడు దీనిం (బయోగింపకుండవలయు నని తలంది యమ్మహనీయ 
సాధనంబు మనుష్యులపై- (బయోగించుకొం6ది గాకునికి యు గలదు 


194 


EF 


శ్రిమదాం[ధ మహాభారతము 


గావున సర్యధర్మవిదుండైన యగ్గురుం ద్‌ొక్కూనా. డ స్రవిషయ 
సంభాషణసమయంబున నతనితో నిట్టనియె. 44 


మనుజాలపె [బహ్మాకిరం 

బనున స్త్రం బేసితేని నకుభం బొలయుకా 

విను మెన్ని యాపదలు వ 

చ్చిన నపరోపాయములన చెబుపుమ పుతా, 45 


. అని చెప్పి మనోగతం బవశంబై నాలుకకు వచ్చిన వీ డెట్టును సజ్జనుల 


వృత్తంబున( (బవ ర్తిల్లెడునే యని యతండు విన నగ్గడించె దానికి నళ్య 
ర్థామ విషాదంబున( గుండియుండు గాని యగ్గురునిచెప్పినట్టు సదుప 
దేశకరణనిష్టుండుగా ( డతనికి దురభిమానంబును గలదు వినుము 
చెప్పెద( జిరజీవిత్యంబును భర్గవర [పసాదజనకకారణంబును గలిగి 
యుండు ననియును _ డదివ్యాస్ర్రశ స్ర్రవిద్యారహస్యంబునకు మూలంబైన 
యగస్త్యుచేత [దోణుండు వడసిన [బళ్మాశిరోనామకంబు దనకుం గల 
దనియును దత్పంభావంబు దేవమనుజదనుజలోకంబులు భస్మీభూత 
లంబులు సేయువని యుండుం గావున మున్ను మీరు వనవానుల రై 
యున్న తతి. దాను మాపురంబునకు వచ్చి యాదవకుమారులతోడి వినో 
ద*బులం దగిలి యుండి యొక్కనా. డే నొంటిమై నుండ నాకడకుం 
జనుదెంచి నగుచు నిట్లనియె. 46 


. విను మగస్త్యు(డు మాతం డి వినుతతపము 


పేర్మి కెంతయు నాత్మలోం బీతి టొంగి 
[బహ్మశిర మనుదివ్యాస్త్రర త్న మొస(౧౫ 
నగ్గురుండు నా కిచ్చె నత్యాదరమున. 47 


ఆ దివ్యా స్ర్రంబు స్‌ కిచ్చెద నీవు నాకు జ[కం బొసంగ పలయు నని 
పలికిన నే నద్దురభిమాని నాయెడం బరమస్పర్థ గలిగి యుట్టనుట 
యెతింగియు నొండన్నక cst మదీయడ (క ధనుర్లదాఖడ్ల్డంబులు సూపి 
వీనిలోన సీకు ధరింప6 ,బయోగింప శక్యంబై నదాని ధరింపు మని చెప్పి 
నీవు సయ ప్ర బు నాకు సీవలవదు మికుని కోరినయడి యిచ్చుచుండి 


ల 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 195 


దానికి మాజుగా నొకటి పుచ్చు కొనుట పురుషార్థంబు తెరువే యనుటయు 
నతండు సుదర్శనంబు వరియించిక( బుచ్చుకొమ్మటి నమ్మాటకు ముది 
తుం డగుచు నమ్మూఢుండు దనవామకరంబున, జకం బవలంవించి 
యెత్తం జాలక దశిణపాణిం బట్టి యెట్లు గదల? దివియ శోక్తుండు గాక 
యుభయహ స్తంబులను లావు సేసి తివిసినము నది కదల కుండెనాతండు 
డస్సి సిలిఏ విషజ్ఞుండై యున్న నతని నాలోకించి యిట్టంటి, 48 


శ అధికనిష్టమై (బ్రహ్మచర్య వతంబు 


తోడ రుక్మిణీయుతముగా6 దుహిన శైల 
తటమునందుం బం డెండువత్సర ము లుగ 
తప మొనర్చి యిమ్మహితసాధనము వడసి. 49 


. దివిలదానవగంధర్వాదిసమ స్తభూతంబులు నాతోడి యెత్తు రాకుండెడునట్టి 


దోర్వీ ర్యంబున వెలసి వంర్తిల్లుదు నట్టిది దీనిమహత్త్వంబు నస్నీచ్మకం 
బింతక మున్ను బలభ్యద్యపద్యుమ్న _సాంబాదయాదవ (శేషు లెవ్వరు 
నడుగరు గాండీవిశ్వేతాశ్వు కపిధ్వజంబులు దపోబలంబునం. బడసి 
యెక్క_టికయ్యంబున ర్నుదు మెప్పించి పాశుపతంబు గొనియె( (బాణం 
బులకంటె నే నతనికిం గూర్తు నద్దేవసమునకు నొసంగ6 దగనిడి 
యెద్దియు లే దట్టి యర్జునుండును దీని నడిగెనే భరతవంశా చార్యపు తుం 
డవు సకలజనమాన్యుండవు న విర్రైణు(గక యడుగుదె దిని నెవ్వరితోడ 
రణంబు సేయ( దలంచి యడిగి తనిన నగుగునందనుం డిట్టనియె 50 


సకలజన పసిద్ధ మగుచక్రము నీ వొస(గంగ నిఫ్టువు 

చ్చికొని భవత్పదాంబురుహ సేవ పదంపడి చేసి యైనం టో 

రికి నను నియ్యకొల్పి మది బీతి యెలర్పం బెనంగి నీకు నో 

డక విలసిల్లి యెల్జం బొగడం పొనుపొండ (గం గోరి వే(డితిన్‌, ర్‌] 


* ఈచ [కంబు సీక ధరియింపం దగియుండు గాక నాకిది లేకున్న నేమి 


యగు నెట్టును సీకోడ సంగరంబు సేయం గలవా. నలియె నేను నవుంచు 
నట్ట కాక యని దోణాచార్యపు తత్వ బహు మానంబున మాననీయక ధ్యం 


బులు నభిరామ రత్నాంబరాభరణంబులు నిచ్చి పుచ్చినం జనియె నట్టి 


196 


c= 


(శ్రీమదాం ధే మహాభారతము 


మహాహంకారంబునకు. 7 కజంతైన |బహ్మశళిరోనామకం బనుదివ్యా 
స్రంబు నవ్యాహత సంరంభుండును నసద్వ్యాపారారంభుండును [గూర 
దర్శనుండును నగునళ పల్ఞామచేత భీముండు బాధినుండు గారుండ వలయు 
నని పలికి పద్మనాభుండు సాతకిసహడేవు-౦ జూచి మీరు శిబిరంబున 
నిలువుండని నియోగించి. ర్‌ి 


గ్‌ భర్య జభ నంజుయత్యవ్హ్య లళ్బళ్తాతు మందికీ భోవుభలీ షమ 


(పద్యోతితానేకరత్న శోభితమును సంభృతాయుధవరిష్టంబు నైన 

మాన్యరథమ్మున సైన్య సు[గీవంబుల ను మేఘపుష్పవలాహక ముల( 
బూన్చించి యాభీలభుజగారికేతనం బెత్తించి వే నాగ లెక్కుటయును 
గాండీవధర ణోదృటుండును దూణీరయుగళ సన్నా హసముజ్జ్యబుండు 


నై ధనంజయుడు రథారోహణము సేసె 

నగజుండు నెక్కె_ ననికి ననురి 

యొప్పి రమ్మురారియును వారు నప్పుడు 

బలహరుండు నశ్వినులును బోలె. ర్‌లీ 


* ఇట్లు సన్నద్ధంబై న యారథంబు భాసుర! పతోదంబు పుచ్చుకొని యద్దా 


మోదరుండు వజప నయ్యుత్తమ రధ్యంబుల కయ తిశయంబున సమీర 
నందనస్యందన నం గొండొక శేపుశకుం గూ డె నప్పుడు భా గీర ధీతీరంబున. 
గోధాయతళి త్రుండగుచు నశ్వజ్ఞామ యున్న యెడ రోయుచు. బోవునప్పా 
వని నమ్మువ్వురు వారించి రట్టు వారించిన నిలువక వారిముందటం జని 
యతండు సూడ్కియట నిగిడింది, 54 


- సలిలసమీపదేశమున నంయమిసంఘము గొల్య(గా సము 


వతేయు(డు తారకాగణం 


టంత రి యగుసా తు 
బులనడుమం (బవేప్తు ప ర్లసుధా 


శు 
(ఎ) 
వ్యలనికి( బోక భ Ee a మదిోనం వేయుచున్‌. ర్‌ర్‌ 


. కెలంకులు గలయం బరికించి యొక్కెడ. 16 


సౌప్తికపర్యము _ ద్వితీయాశ్వాసము 197 


ఆ. మేన భసిత మలంది మాననీయుపః(ప 
యుక్తి నాదరించియున్న దోణ 
తనయు( గాంచి చాపదండంబు సజ్యంబు 
సేసి మహితశరముచే నమర్చి. 


5 
వ. (పకుటిత వికటఫాల భాగుండై.. రర 
తే. ఓరి ధా తీసురాధమ [కూరకర్మ 
కపటధార్మిక యత్యంతకల్మ షాభి 
యు క్లింటోయినరేయి మహో గవ త్తి 
దగిలి తెంతివేగిరమునం దపసి వై తి. 5్రి 


వః ఇట్టు లొది(గిన( జావు దప్పునే లేలెమ్ము తపమ్ము సాలు రణమ్మునకు 
రమ్మని కరఠినాక్షరంబులుగా౭ బలికె నటు వలుకు నాభీమ సేనుం గనుంగొని 
యతని వెనక([దియ నడచిన సవ్యఫాచిధ క్మజులం జూచి సవ్యథం బగు 
నంతఃకరణంబుతో నగ్గురునందనుండు వారలదివ్యాస్త్ర వేతిత్వం బూహించి 
దుస్పహం బగునమ్మహా దురితంబునకు( దలంకి బహ్మశిరోనామకం బను 
దివ్యాస్త్రంబు దలంచి యొక్క రుషీకంబు పుచ్చుకొని యం దయ్యస్త్రంబు 
నావహింది యపాండవం బయ్యెడు మని దారుణభాషణంబులతోడ రోష 
(పదిప్తుం డగుచు. (__యోగించిన, 60 


సగర. ఆదివాం,సుంబునం దుద*త మయి ఘనమఘోరాగి యర్నిర్వితానం 
జీ a) బి ఎ 
బేదిక్కుం దానయై పెల్లెస(గుచు భువనం బెల్ల భస్మంబుగా నా 
పాదింపం బేర్చుమౌడ్కిం బర6గి పెరది6గినం బార్థునిం జూచి తద్భా 
హాదర్చజ్ఞానముదావ్యపగతభయు డై యంబువాక్షుండు వల్కున్‌, 61 


వ. అరున యరున యిది (బహ్మశిరోనామకం బదదెవ్యాస్ర్రవబు దీనినొం 
జ జ ౬ 
డస్రంబు [పకిహతంబు6 జేయం జాలదు (బబహ్మశిరంబు సివునుం [బయో 
గించి దీనినుడిపి నిన్నును నీసోదరులను గాచికొనుము సత్వరుండవు 


గమ్ము. 62 


క, అనవుడు నవ్వీరుండు స 
య్యన నరదము డిగ్గి నియతుః డై ధనురాచా 


స్‌ 
0, 7% 
rt 


ur 


మదాంధ మహాభారతము 


(౩ 


టూ 


ండొంవనోం దాంతుడకు వ్వా 


౨ ఆల ాతామాడుగుల /బవొుశిరోనామకాగనంబు 
న్‌్‌ (జలా (త్ర 


కక్‌ 


సిన బు6 జింఖించుచుం = నాదివ్యా స్ర్రంబు కల్పాంత జ్యలనం 
బు“ డెలి నాభలజ్వాలా మాలాకరాళం బై యుప్పరం బెల్సను దన 
మం AA అతన త్రామాడ్ర్ర౭బు (ోన్ము టీంవ నుత్సహించిన నది 


ee a) 
eS DEE దా ధామం. బగుటయు నయ్యస్త్రద్వితయంబు 
నాతోపంబున 64 


తె వడంకెం గురిసె నురవడిన మోరపాషాణధారా 
శి నాశ 6ంబు ధా తవలయము, దిరిగెన్‌ వజనిర్హోష మెందుం 
భోం జో చెన్‌ జ; నం బచ్చెరువును భయముం జెంది ee 


కక జలదుల్‌ సలా నుల్కాశతములు వడియెం జండభానుండు మాసెం 


మత కను చఈభరతకలో ద్కహుం ఏ యాయ గూడ్తి యిట్లు 
అగ ద్య౭ుంకర! ప క మోద్రాము లగునయ్యర్దునాశ్యత్ఞామల నుపళమింపం 
కళల ౩'.నడుకుంనిలెటి య్యిరువురు నాకరింప నిటనిరి 66 


ba ప్త అగ ఇదు ఇ మె అద జర్‌ చ ఇస 
షీ wel _ eg -కరానాలు HAR) లాయ లారా 67 


గ. ఓ సకంహాచి దవా శ్ర్రజా గ్వాకాక లాఎమధ్యంబున నిస్సం[భము ల 
యున్న సక-ధ రశణసర్యలి లోక హితాచరణపరిఇతు లగునప్పరమము 


సౌప్రికపర్వము = (ప్రథమాశ్వాసము 199 


నుల గనుంగొని తత్కాలో చితానుష్షానంబు నూహించి యమ్మహాత్యులతో 
ని ట్టనియె. 68 


అస్త్ర మస్ర్రముతో కాంత మగుట గోరి 

సొలవ కట్టు (పయోగింపవలెసెం గాని 

యొండుదల(పున( గా దది యుడుపవలయు 

నేని యుడి పెద. బరమమునీం దులార, 69 


= ఏను మద స్తం బుడుపం 

గా నీపాపాత్ము. డ స్రఘనదహనమునం 

దా నేర్చు నందజును మీ 

మానసముల( దల(ప వలయు మాసేమంబుల్‌. 


+. అనుచు జయ్యన య స్ర్రఏద్యాపఏణ 

మానసుం డగు నరు డయ్యహీనరూప 

సాధనము నృశమంబు ) సంహరించె 

మెచ్చి యమ్మహామును లెద. బిచ్చలింప. 71 


. తపమును (బహ్మచర్యమును దాచము సత్యము గలునాసురా 
ధిపతనయుండు దక్క. సముదీర్ణముగా నిగిడించి యమ్మ హో 
(గపుమహితా స్త్ర మొండ్డకును రాదు మగుడ్చ(గ నట్టిభంగి భూ 
మిపతుల కాదు దేవతలు మకొన( జాలరు కౌరవెశ్వరా. 72 


బహ్మశిరోనామకం బగు నమ్మ హా స్ర్రంబు దలంచి బహ్మ తేజోమయం 
బగుటంజేసి యిట్లు పయోగించి వారింప శక్యంబు గాకుండు వారించిరేని 
వారించిన వారిన తల,దెంచు గురుభ క్రియు నెక్కుడు గలుగుట నక్కా. 
రవ, శేమ్లండు నివారణపటిష్టుం డయ్యె నవ్విధంబున( గవ్వడి యాదుర్ని 
వార సాధనంబు వారించుట నాలోకించి యమ్మునీశ్వరు లమ్మాహాత్మ్యం 
బూహించి లశ్వత్థామనిజాస్త్ర సంహారంబు సేయం జూచి యది శకర్ణంబు 
గా కుండుటయు దీకమాననుం డగుచు మాననీయోపాయుం డగుసాత్యవ 
తేయున కిట్లనియె. 78 


200 


Es 


లొ 


(శ్రీమదాంధ మహాభారతము 


. చంపె6 గురువిభు నాకు లజ్ఞాకర ముగ 


ఖీముం డదియ నధర్మసం[ గామవృత్తి 
నంత( బోవక వచ్చి పాణాపహార 
మాదరెంపంగ( బూనినన్నా క మించె. 74 


పరిభవజాత రోషమున( [బాణభయంబునం జేసి యిమ్మ హా 

శరము వివేకవర్దిత విచారుండ నై యిటు లేసితిన్‌ మునీ 

శ్వర యిది పాండభూపసుతవర్గము నంతటినేర్చు( గాని యె 

ప్పరుసున మాన దివ్విధము పాపమ యేనియు దాని కోర్చితిన్‌. 76 


అనిన విని యమ్మునిపతి యతనియాననంబునం. జూడ్కినిలిపి మీతర్మడి 
యివహవ్బాండవమధ్యమునకు వాళ్ళేల్యంబున సీయస్త్రం బొసంగ నీయోధ 
వరుండు నీకుంగిడు దలంపండు భవదస్రం బుపశమించుటకు నైన నిజా 
స్రంబు [పయోగించె మేము వఎవ దన్న నుపసంహరించె నిట్టస్త్రవిద్యా 
వై దగ్ధ్యంబు సడిసన్న కవ్వడి వధింప నీకు వశం బగునే నీయస్త్రం బిత 

నుంబుచేత నివాడితం బయ్యెడు నది యట్టుండె విను మమ్మ హా స్ర్రంబు 
మిన మ్యదివయంబుగా6 బయాోగించు వానికి నశుభం బగు నొకనిచేతం 
[బయోగింష(బడి యన్యునస్ర్రం బుపశమించె నేని యద్దేశంబునకు 
బర డె౯దండ్ర నావ్యష్టైదురితం బగుం గావున బాఐండవులును నిన్నును 
నిద్రేశంబును రక్షించుటకు జెప్పితి మెప్పాట నయిన దిని నుపసంహరింప 
వలయు దపంబునకు( జొచ్చి “వా(డవు రోషంబునకు( దొల(గి సుఖివి 
గమ్ము ధర్మంబున జయంబు గొన నొల్చినియిప్పార్ధుండును (బీకుండై చన 
వలయు భవదెయిశరొముణి యీతనీకి మ్మట్టమిన గితండ కాండుపాండవు 
౬=దలును ని దగుబీవనంబు నపహరది౨చెనుంతయ సంతసిల్లుదు రిది సమీ 
నతన సఃధ్య్మికకారం బిట్టు సేయుట మే లనుటయు నుమ్మలికం 
బుతో గగురునందనండు పరాశరనందనున కి ట్టనియె. 76 


పాండు దన ౬కు _బా౭తే డత+ంబులు కౌరవనాధుభండార మెల్ల 

గ కన్న వారు నాగభయంబు( దస్కరభయమును దానవభయము దేవ 
భయమును బొరియవు జాధింప దా(కలి తృష గి ద రోగంబు దీనికతన 
నిట్టిరత్నము పీక కీ; జాలుదునె మునినారపక సీవచనం బలంఘ్య 


సౌప్తిక పర్వము - ద్వితీయాకా-సము 201 


ఆ. మగుట దీని నీకు నర్పించితిని మద 
స్రంబు పాండ వేయరాగపాత 
గర్భమాలకు హాని గావించి సంతృప్తి( 
బొంది తా( |బశాంతి( బొందు6ంగాత, 77 


క, అని విని కృష్ణ ద్వైపా 
యను. డట్టులు సేయు మొంటి కాస పడకుమీ 
యని పలుక నప్పలుకునం 
గనియెను దనపలుకు తప్పుగా నత(డు మదిన్‌ - 78 
వ. కని పాండవేయరాగపా తగర్భంబు అన్‌. చనా 06 కాతగర్భంబుల 
నెల్ల నుగ్గడించినవాండయితి నది పొరా శర్యుండు పాం డవెేయభార్యాగర ౦ 
సుం పేరు కొనుటగా6 జేసియొంటి కాస పడకుమీ యనియె దీని నెజిం 
గినవాండ. గానేని యిది యనుమతిగా భావించి సకలగర ఫవిధష్షంస నంబు 
గావించెదం గాక యని నిశ్చ యించి యమ్ముసం'_దు “తో నట్ట చేయువా(డ 
నని పలికె వారలసంవాద 'పేకారంబు హృషీ కేనం డెజింగి విడు సరయ 
మివరుమాట గీబునం బుచ్చి తన వలసిశట్టు సేయువాం డయ నిష్పా 
పాత్ము నుప క్రమంబునకు నడ్డ వడి చూచెదం గాకున్న ల దుది నాచేయ 


వు 


తెజం గున్న దియ డాదె జ. వితర్కంచె ౩ నప్పు డం _జ్ఞామచెతోవ్చ త్రి 


సాత్యవతేయుం డెజిగియుం గృష్టుం డెణటుఐగుజయు నతం డతనితో 
సలాపంబు సేయం దలచుటయు. గనుంగొని యూర కండె, 79 
భా 


(శ్రీక్ళషుం ఢుత్తరగర్భందు దోగ్ధండు గాకండం జయ నిభ్యాయించులి 
ణ్‌ జ 
క. వనజాక్షు(డు (దెౌణికిని 
ట్టును( దునిమితి వాండుపౌొ తు అందజం బాపం 
బున జోయితి గర్భంబుల. 
దునిమెద వం దొకటియిన( దొలంగింపం దగున్‌. 80 


క. ఏ నొక్కుని( బాండవసం 
తానార్థము గాంగ నిత్తు ధర్మముల మహా 


202 


(శ్రీమదాం[ధ మహాభారతము 


దానంబులఈ గతువుల జన 


తానందితుం. డగుచు బెంపుం దలకొనువానిన్‌. 81 


వ అట్టిగర్భంబు నిలుపు తక్కన్ని గర్భ 


ములును భవదస్రమున దగ్ధములుగ( జేయు 
Ware సంరంభజ్బంభితు( డగుచు దోణ 
నయు. డిట్టను నమ్మురాంతకునితో డ. 82 


. పకిపాతంబున గవిట్లు పలికిన నే నష్పేల చేయుదు మద స్ర్రంబునకు 


లక్ష్యంబులుగా గర్భంబు లొండు గలుగు లేకుండు నది యట్టుండె విరాట 
నందన యగు నుత్తర గర్భంబు రక్షించెద నని చూచె దప్పనికి( బూని 
తేనియ నాయస్ర్రంబున నవశ్యం బదియును విధ్యంసంబు గావింతు నన 
పలికిన( బద్మ నాభుండు. 88 


అనఘు( డభిమన్యుతేజం 

బనూనమై మాత్స్యపుతియం దున్న ది సీ 

తునుముట గలిగిననుం ద 

త్రనయనకే నాయు విచ్చెదను దిర్హముగన్‌. 84 


అనిన విని నగుచు( కుంభజ 
తినయుం డిట్లనియె నస్ర్రదగ్గుని [బతికిం 
య a) 
చిన మేల కాదె నీవి 
న్ననువు నెజింగెదము కాక నరసఖ దీనన్‌. 85 


_ అని పలికి పరమాదరణీయు లగుసాత్యవతేయ దేవకినందనులవాక్యంబు 


లాదరింపక పాండవసంక-న సకల గర్భవిషయంబుగా నస్ర్రపమోచ 
నంబు సేసిన నపలక్షించి వానుదేవుం డతనితో నిట్టను( దికాలవేది 
యగునొక్క_ ;బాహ్మణుం డుపప్పావ్యంబునకు వచ్చి యుత్తరను జూచి 


కాలు 


. అని వరికి వరమాదరణీయు లగు సాత్యవతేయదేవకీనందనులవాక్యంబు 


లాదరింపక వాండవసంతానసకలగ ర్భవిషయంబుగా నస్ర్రపమోచనంబు 
సేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో నిట్టనుం | దికాలవేధి యగునొక్ట 


సౌ ప్తికపర్యము న్‌ ద్వితీయాశ్వాసము 208 


[బాహ్మణుం డుపప్తావ్యంబునకు వచ్చి యుత్తరను జూచి న పుణ్యంబున( 
ద్రాణంబులు పరిక్షిణంబు లై నపుతుండు జనియింపం గలవా డది కార 
ణంబుగా భవదీయ గర్భస్థునకు( బరిక్షేన్నామథేయం బగు నని పలికె 
నమ్మ హాత్ము నివచనం బనత =బుగానేరదు భవత్సత్యం బకత సమంబ 
యబ్బాలకుండు పాండవవంశకరుం డగునని చెప్పి తనచిత్తంబున రోషం 
బావహిల్లుటయు బాలఘాతె వగు నీకు నాథ నంబు దుర్లభం బై సహాయర 
హితుండవై దుర్గంధర కంబున నంగంబు దిగ్గం బగుచుండ మూడు 
వేలేండ్డు దిరుగుము చాచేత రక్షితు=డై యకు_మారుండు గృపాచార్యు 
వలన ధనుర్వేదవిదుం డై. సర్వశస్తా9 స్త్రంబులు పడసి బహుసంవత్సరం 
బులు వసుద6 బాలింపగలవా(డు వాఎకి జనమేజయుం డనుమహారాజు 
[పభ వించి నీవు సూచుచుండ నుజ్జులం డై (పవ ర్తించు మదీయంబు 
లగుతపస్పత్య-బుల మహ వెయ పభావంబులు సూడు మని యాడెనప్పుడు 
కృష్ణ ద్వెపాయనుండు గురునందనున కి ట్రనియె. 86 


. (దాహ్మణు(డ వయ్యు నిట్టు కూరతకు రోయ 

కస్మదియ వాక్యంబుల నాదరంబు 

సేయ కీపాపకర్మంబు సేసినాడ 

వచ్యు తుండు పలి నట్టు రుగుము- ఎన 87 
=, అని యిట్లు శపియించి సచక ర్ముండ పొమ్మనిన విని యక్వత్థామ యమ్మ 
హాత్ముని యాననం జారోకెంది మునిం దా సేవ మనుజులలోన యుండు 
వాడ వని (పతి శాపం బిచ్చి సికడన యేను వర్తిల్షంగలవాండ నివును 
శౌరియు సత్యవాదు లగుదురుధాక యని తనకిరోమణిపాండవుల కిచ్చి 
తమక నం కని యుడకోతత పతులు గృష్టుండును నమ్ముసిం|దునకు 
నమస్కరించి వీడని యతిశ్వరిత గతి నరుగుదెంచి. 

, అరదములు డిగ్గి వగలం 

బరితాపము( టొఎదుచున్న పాంచాలి గం 

చిరి తమచేతోవృత్తుల 

గరుణము మగుడంగ6 బొడమ6 గౌరవనాథా. 89 
. అట్టు గాంచి యకా _౨కచుబ్టు నాసిమలై రప్సు డగజుండు పను పథ 
బవన తనయుం వమ్మణి యద్దివికి సమర్పించి. 90 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 
భీమసేనం డళ్ళత్దామకిలోరత్భ్కంటు (దౌవది కీచ్బుటీః- 


క. పగతుపని సక్కనయ్యెన్‌ 
వగ మానుము రాజధర్మవైశిష్ట్రము సెం 
పుగ నాదరించి నీతా 
ల్మి గదా భూపాలునుమ్మలిక ముం బాచున్‌. 91 


చ. జనపతి పంప. గేశవుండు సంధికి బోయెడున పు సీవు సె 
ప్పిన గరువంపురాజసపుంద గుమాట లెల్హ్ల నె 
మ్మనమున నెకొ_నన్‌ నిలుపుమా వగవం బని యేమి సంగరం 
బున బగవారు "పేర్చి పొపురిచ్చక పువ్వులకోల సాంతురే. రి 


క. విషము ధృతరాష్ట్ర వంశం 
బున మగపీ(చంబు నెల్ల బొలియించితి. గృ 
ష్టునికారుణ్యము జిష్టుని 
పెను బాపును గలుగ నేను విగతభయుండ నై. 98 


ఉ. |తావితి దుస్స సేషరుధిరం బుర ము!గత జీటి (వచ్చి కీ 
డావిధి వానియ్యగజుతొడల్‌ వడి నుగ్గుగ( జేసి యార్చియా 
భూ.గమౌళి( దన్నితి నృపుల్‌ గని సంతస మద నింత హ 
ర్షావసరంబు కోకసమయంబుగం౭ జేయుబ నీకు నర్హ్హ మే. 94 


క. గురుతనయు( డగుట6 [బాణము 
హరియింప గ జొరక పజయు( డళ్యల్థానము 
బరిభూతు. జేసీ యాయధ 
పరి గహముతోడ మణియు( బాయంజే సెన్‌. 95 


వ. చూడామణి గోలుపోవుటంజేసి యాకుంభసంభవసంభవుకి ర్రిశరీరంబు 
వడియె ముతికింబొంది యున్న దింతియ యిటువై రంబు పేరు లేకుండ. 
దీర్చుట యెవ్యరికిం జను నేమియుం గీడాడం దెజపి లేక ధర్మతన 
యుండు నిర్మలకీ ర్తికి భాజనంబై యుల్ణసిల్లెడు నూజడిల్టుము. 96 


సొ ప్రికపర్యము జు ద్వితీయాశ్వాసము 205 


. అనిన గొండొక తెలివొందునాననంబు 


తోడ నుట్ధిత యైన యాతోయజాక్షి 
[ప్రభలు పర్వంగ నొప్పు నాపద్మ రాగ 
రత్న మజిచేత నిడికొని రాజు. జూచి. 97 


. భీమసేను నుద్దేశించి. 98 


. నామన మార దీని. గని నందము. బొందికి నింత సాలు నా 
కీమహనీయరత్న ము వహింప(గ నర్హు( డితండ యంచు నా 
భూమిపుచేత( బెట్టటయు భూవర యాతడు [దౌణి గౌరవ 

(శ్రీమది భక్తిం బెంప(గ ధరించె శిరంబున దాని [బీతుం డై. 99 


ఇవ్విధంబున, 100 


తే. విలసితం బగునమ్మణి చెలువు మిగుల 


మౌశియందు ధరించి యమ్మ నుజనాథు( 
డుదయరాగనితాంతసముజ్జ్యలేందు 
బింబమున' బొల్చుపూర్యశైలంబు వోలె. 101 


. ఇత్తెజంగునం బాండవాగజుండు పాంచాలి" |(బ్రియం బాచరించి 
తత్పభృతి కాంత చును సహదేవ పముఖపురుషులును వినం బవవతన 
యుం డశ్వత్థామ. బొడ6గనుట మొదలై గురునందనుండు చూడామణి 
యిచ్చుట తుది యైన వృత్తాంతం బంతయు( జెప్ప నాభూవల్టభుండు 
లోనుగా నెల్ల వారును నపత్య బాధకం బైన యాబహ్మశిరంబు ప్రభావం 
బూహించి కృష్ణుని పకివిధాన-బు గలుగుట నూజడిల్రియు నెట్టగునో 
యనుశంక నుండి రత్తజీ నుత్తరకుం దక్క బాండ వేయవంశ వధూ 
జనంబులకు గర్భంబులు లేక యుండె నయ స్రోత్తమం బవ్విరాటపు తి 
యుదరంబున నున్నపిండంబు బాధితంబు సేయుట గనుంగొని యప్పుం 
డరీకాకుండు [దౌణితో సల్హాపంబు 'సీయునవసరంబున నయ్యస్త్ర 
ఘాతవేదన లేకుండ దనచిత్తవృత్తిన యుడిపెం గాన నవ్విశేషం 
బయ్యభిమన్యువల్హభ యాదిగా నెవ్వరు నెజుంగ రది యట్టుండెం బు[తుల 
దెస వగ దొజంగకున్న యాధర్మనంద నుండు దేవకీనందనున కిట్లనియె 


tun 


0 


ts 


Ur 


శ్రైిమదాం[ధ మహాభారతము 


కౌడసనంపద నభంగపరా(క్రములెన (దౌపదే 
న్‌ా పక టెకొని యుద్భటవి క కమ ముల్తసిల్ణ దు 


Bt Te rere snes 
లల వంచుచాడూనC గృపాణకళాలలిత ౦బు లొప్ప వ్‌ 
చ్చలడి: .దుంచె నమై గురునంభవుం డంతకు నెట్టు సాలెనో. 108 


ఉదోంగను చ్‌తుం దపయ్యు జవీర్యుం డిద్ధ వి, కాంతసం 


వదెౌగ పడ్రతుండు న. శల హాసాకో 


జరా 
రిందాం వై భవళాలి సంగరకళావిసారసంవేది ధృ 
ప్లముమ్నుం డతం డోర్వుకున్కి యెటు అశ్వత్థామయు దేకమున్‌. 104 
తక స గోలపాంచాలుద 


tk 
| 


J 
క 
థ్‌ 
m9 
{fy 
(xX 
౧ 
cy 
డ్‌ 
Da 
రా 
ల 
గ్లో 
bs 
ఈ 


౯ 
+ 


లక _జ వస నమికతన నదికుం డయ్యెన్‌. 105 


ధన నము హెకాంతునకు మురాంళకుం డిట్టనియె 106 


న టా 4 స జట (వ ఖావంటు బౌన్ను క్‌ 


టా 
సజల సెల్ప్‌ rs చీ చళ్ల 
అ ఆ TEE 3 es en Dn రి శం 
2 Ww అ TD 
Mw లల కర BNE నన్య యు నిండుమౌళిం ద 


oc 
సా 
రో: నా. న్‌ా ళ్‌ ఆళి మ న్నా 
జృందతి నాశరుంచి యనబాయబల్‌ రోద్భటశౌర్యసంవదకా 


ఎకుతనయండు గాంచి యధిపం డగుటం బగదీర్చె నమ్మెయిన్‌. 107 


మైన జలమన్మర గెల-(గ నోవునటిద 

ol వాల టు కాలి న స్‌ 

టా దు చ్చు 6 బరిపంథు థు లనేకలు నొక్కరుండు కూ 

దాం గునయు మారమగ నో 

మజా wy rm అ టీ పీ i వంగల జ జాలుడ్‌ యో చోద్య మే. 108 


భై — కో దా ee నె 
కా Crs క es నెఖుంగుటదు భూతసంచయం 
ఎలి వప లలన లముంవంగం జేయ నత వి 

ల వ ఒ(గ౧ల జయ నతండె యవ్విభుం 


అచు నుండు భక్తికి విధదెయు, డమేయు.ండు కౌర వేశ్వరా, 109 


cm 


సౌప్రికపర్వము - |పథమాళ్యాసము 2017 


. అమ్మ హాదేవునిదివ్యలీలలు సెప్పెద నాకర్ణింపుము, 110 


. భూతసంచయ సృష్టి బుద్ది. దలంచి యప్పర మేఖ గానంగ (బ్రహ్మ యరిగి 
జబ “6 


తనదుమనోవృ త్రిదగ నెజింగించిన నమ్మ హాత్ముండు తదభిమతంబు 
గావింప( బూని తపోవిభవం బేమిపనులకు నైనను [బధమసాధ 
నం బని యూహించి యంబుసమ్మార్జితనిజమూ ర్తియై తపోనిష్ట నుండె 


. నావిదించియు నద్దేవదేవురాక 


బహుసహ్మసవర్షంబులు వార్చియుండి 
నిజతపః|పభావంబున నిపుణచిత్తు 
దక్షు. డనువాని సృజియించె ధరణినాథ. 111 


ఇట్టు సృజియించి యివ్విరించి యతని నాలోకించి [ప్రజల సృజియింపు 
మని పంచిన నతండు పెద్దవా రొండ్లు లేరై రేనియు సృజియించెద ననిన 
నప్పర మెష్టి పర మేశ్వరుండు జలనిమగ్ను ండై యున్న వా డేను నిన్ను 
నియోగించెద నింక సృజియించు పెద్ద లెవ్వరును లేరు సృజియింతువుగాక 
యనవుడు నమ్మహాత్ముండు దేవాసుర మనుష్యతిర్యగాత్మక భూతంబుల 
సృజియించిన నా(కొనీ యఏ దక్ష (పజావతి భక్షింపం గవిసిని. 112 


. అత(డు |బహ్మ పాలి కతిరయ-ంబున6 దాచి 


భూతతతులు నన్ను. బొదువకుండ 

నాంగవలయు వాని కాహారములు గలి 

తములు సేయవలయు. దగ మహాత్మ. 118 
అనిన విని యాజగత్కంర్త యోషధులును ఫలమూలాడిభ క్ష్యసంపదుపకా 
రంబులుగా వృక్షలతాగుల్మంబులును గల్పించి యాభూతంబులకు వాని 
నాహారంబులుగా సమర్పించి మజీయును బలిష్టభూతంబులకు దుర్చుల 
భూతంబులు భక్ష్యం బగుం గాక యనియు నాదేశించె నంత నాభూతం 
బులు [పీతంబులై చసీ తత్స కారంబున వృద్ధినొంది సంతానరూపంబున 
సమృద్ధంబు లగుచు నుండె. బెద్దకాలంబునకు బాలేందుధరుండు జలంబులు 
వెడలి వచ్చి భూత కోట్ట నాలోకించి కోపించి నిజలింగంబు. బుచ్చి నేల 
నిడినం గని యానీరజాసనుండు భవునిం [బశ మనవాక్యంబుల ననున 
యించుచు( జేర నరిగి లింగంబు నిర్తేలచేసి తనుటయు నద్దెవుండు. 114 


206 


శ్రిపుదాంధ్ర మహాభారతము 


భూతంబుల సృజియించుట 

కై తోయము౭ందు ముని 6గి యత్యు[గతపః 

స్పీతుండనై వచ్చితి నొరు 

చేత సృజన మగుట నిట్టు సేసితి దీనిన్‌. 116 
భూతంబుు సృజియించుఓకుం గాక లింగంబు దన కేల యని పలికి 
సంర: భ విజ్బంభితుం డగుచు మా౨వంంబునకుం జని మవోతపంబు 
సేయుచుంద. 116 
ఆసష్షయంబు" లింగము 

భాసురగల్‌ జూడ నొప్పె బహ్మాదులకుం 

జేసిరి పూజలు వారలు 


వాసనముఖ్యామరాధివర్గము. దారున్‌, | 1171 


అంతం పెద్దకాలంబునకు. 118 


. నుర లోక మహాధ్యర మ్మా 


చరింప(6గ6 దలంచి దవ్యసంపద మిగులం 
దొరకొల్సి భాగయోగ్యా 
మరుల నిరూపించి యతిసమాహితమతులై.. 119 


తొడంగి యనష్టాన| పపంచ_పవర్తకు లగు చుండిరిగాని రుదుని మహాను 
భానం బెటుంగమి:జెసి యయో్యగమూ రికి భాగకల్ననం బొనర్చరైరి 
దాని నెణింగి. 120 


_: రు[దుడు దోవతలు సేయు యజ్ఞ ందు చెఠుట = 


అతుల తహోమయం బయి యచ్భుకావహఏ బయిన దైర్థంబున నతిశయిల్లి 
అద్యా జో న్‌ బు అద్య అల 

వాలార్క-సన్నిభ్యపభ. దేజర్‌లెడునట్టుగా నొక్కశరాసనంబు 

సృజించి దానికి శి జి" పముఖంబు ల*ంనంగక ములు యజ్ఞాంగకల్పి 

తములు గావి. చి యుద్దామకోపానలతాంఅలు సాకార లీల నిగుడ( 


. గెలియం దమర్చ్‌ కృత్తివాసుండు సుర 


|శేణి [కతువు నియతి. వేయునెడకు 


సొ ప్తికపర్వము - దీగతీయాశ్యాసము 209 


నరుగుదెంచె సత్వరాభీల హేలావి 
కాసభాసి యగుచు( గౌరవేంద 121 


ధరణిచ కము డిర్జిరం దిరిగి. బాతాళంబు ఘూర్జి ల్లెభూ 
ధరముల్‌ వెల్పగిలె౯ దిశావలయ ముత్కంపంబు నొండెకా దివా 
కరచం _దాగ్ను లదీప్తి మాసె సురలోకం బాకులం బయ్యె న 
ప్పరమెశుం డటు తా మరుత్క9 9త్తుపర్మిభంకార్థి యె వచ్చినన్‌. 122 


ఆనిమిషసంఘ మెల్లను ఖభయంబున( చేష్టలు దక్కి యధ్యరం 


బు నడప నేర్చు లే ది కురుభూవ వర్త చితగత (ప్రకార మ 
య్యె నడరి యేసె సెనాక్షతువు సిశుండు స గాండం బాణి పో 
యె నది మృగ.ఒచంద ము ౨ హెంశి ముతాశనసంయుతంబుగన్‌. 128 


: ఇవ్విధంబున యజం బప కాంతం బగుటయు నిరరులు 'నిశ్చేతను లె 
లో జ్‌ “జమ 


రందు సవితృనిబాహువులును బూషునిదంత=బులును భగునిలోచనంబు 
లును దిలోచనుండు గోదండా గంబున( దుఫియను డొల్పను బగులను 
బొడిచె నత్సడు దలరి దివిజులు యజ్ఞాంగంబుతోడం గూడ ( బలుగడలం 
కాజం దొడంగిన. 124 


ఆదేవ(డు వారందయు 

నేదిక్కుల. బోవ కుండ నెబుది భయం బా 

పాదించుచు నలి నాంగెం 

గోదండమునారి సాంచి గుమురులు గొనంగన్‌. 125 


వయ నొల్హక యమరుల ని వ్యధ డమున 


టొ దివఏకొని యీశ్వరు6ండు దూల పుచ్చ వార 

లొక్కు మొగి వింటిగొనయంబు పెక్కు_దునియ 

లయ్యడుమ యనవుడు నది యట్ట యయ్యె, 126 
ఆలోన. 127 
సుర లా|క్రతువుం దారును 

శరణం బనుపలుకుతోడ( జరణానతు లై 

కరుణకు బా[కేము లగుటయు 

శరణాగతవత్సలుండు( (బసన్న త(బొందెన్‌, 128 


* 210 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్టు [పసన్నుం డె. 129 


“తే. ఆత్మ కోపంబు పుచ్చి జలాశయమున 


వైచి బాలేందుధరుండు దేవతల నాద 
రమున వీక్షించె నమ్మపహో|గంపురోష 
మనలరూప మై యిగిరించె నజ్జలముల. 180 


వ. ఇ తెజంగున( గృపాయత్త చిత్తుండై స ర్వేశ్వ రేళ్వరుండు సవితృనకు( బూషు 


నకు భగునకుం గరంబులును దంతంబులును నయకంబులును నొసంగి 
యజ్ఞంబెప్పటియట్ట (పవర్తిల్ల నను గహార్ద్రభావంబునం బనిచిన. 181 


అమరులు భక్తిం [గతుభా 


“గము నప్పరమేశ్యరునకు( గల్పించి రతం 


డు మనంబున [బీతుం డై 
సమాహితుం డయ్యె జగము సంతోషించెన్‌. 182 


3 అట్టివి యద్దేవదేవుని దివ్యలీళ లతండు కోపించిన భువనంబు లస్వాస్థ్యం 


బును (బసన్నుండైన సుఖశ్వుంబును గను నాభూతనాథుండు గురుసుతు 
నకు సన్ని హితుండయ్యె. గావున నయో్యోధవరుం డొక_రు=డ శిబిరంబు 
[పవెశించి యిత్తెఅంగుపరా[కమం బాచరించె. గాని యివ్వి శేషం బారధథిక 
వరునిశ క్రి నైనది గా దది చిత్తంబున నిడం బనిలెదు. భీష్మ[దోణకర్ణ 
శల్యాదు లై నమహావీరులం బోర బక మార్చు దొరకొనుటకును దర్చ 
దుర్దము లై నధృతరాష్ట్రనందన్నాగేసరు లైన దుశ్ళాసనదుర్యోధనుల. 
జలంబు నెరయ వజోర క్ర్షపానంబున నూరు భంజనంబునం బరిమార్చుటం 
జేసి (పతిజ్ఞాపూరణాచరణళశోభనంబు నొంద సంభావించుటకును గారణం 
బై నభవదీయదై వమానుషయోగంబునకు( బర కమూనందంబు నొందు మని 
యిట్లు గోవిందు:ండు ధర్మనందనునకు నాశ్వానం బొనరించె నని జనమే 
జయునకు వై శంపాయనుండు సెపుటయు. 188 


ol 


గ 
fy 


సగ్ధర. సాయం ప్రాతర్ణుత | పజ్యలిళ హుతవహసై ,రనిర్భూకశాడ 


ధే ట్ర 
స్సాయ చ్చేతకపసాద(ప సృమరవిమల పౌఢబోధాను ద్‌ 
మాయవ్యాపార దూరామఖత తిహృతినిర్మాణసంవాద్యమా 
 శేయోరాజత్రి లోకా[శ్రితజనదురి వన్షేపలీలావిలాసా. 1లి4 


ద్ద 


q 


సొ ప్రికపర్యము - ద్వితీయాశ్వాసము 211 


క. సురనికరానందకరా 
సురారికాంతావిలానశో భాపహరా 
కరుణాస క్త మనసా. 
సరిద్వరాబర్థి బర్హ చారుశిరస్కా, 185 


మాలిని ;._ 
అకలుషహృదయా భివ్యక సర్వోపయుక్తా 
సకలనిగమవేద్యా స్వాస్థ్య విద్యోపపాద్యా 
[పకృతివికృతిభావ [వాప్త సాంఖ్యపదీపా 
సుక్సృతమయవిలాసా సుస్టిరానందభాసా. 188 


క గద్యము వ్‌ 


ఇది శ్రీమదుభయక'విమి[త్ర కొమ్మ నామాత్యపు త్ర బుధారాధనవిరాజి 
తిక్క నసోమయాజి పణీతంబై న శ్రీమదాం ధ్రమహాభారతంబున 
సౌప్తిక పర్యంబునందు( ద్వితీయాళ్వాసము సమాప్తము. 


పు 


బ్ర వుదాంధ్ర వుహాఖారతవుం 


(స్రిపర్వము - _పథమాశ్వాసము 


అతా ప్రబ్రలసా అలలా 


(శ్రీసాంగక వరాయివి 

న్‌. కాసోల్హాసి తకటాక్ష కదుణామయమూ 

రీసారబోధభరిత 

వ్యాసాదిమనోనివాస హరిహరనాధా. 1 


క." దేవా జనమేజయ జగ 
తీవరుండు గుతూహలము మదికా మొలతేరం 
గావై శంపాయనవద 
నావెశితదృగ్విలాసు: డై యిట్టనియెన్‌ . 2 


వ. తన సుతుండును సెన్యంబును బాండుసుతులచేత నట్టగుట సంజయువ లన 
వని ధృతరాష్ట్రం డెబ్భంగి వర్తించె నశ్వత్థామకృపక తవర్మ లార్మాతి తమ 
చేసిన పర్మాకమంబు తెజంగు దుర్యోధనున కెణింగించిపోయి రని వింటి. 
బదంపడి కరినగరంబు దెస కరిగి మగిడి రనియు నాకర్టించితి వార లట 
యెవ్వలనికిం జసిరేల మగిడి రశ్వత్ఞామ కృష్ణ దై[పాయనాశమంబునకుం 
బోవం దక్కి నయిరువురు నెక్కడ వోయి రవ్విధంబున విజయంబు 
నొందినధర్మనందనుం డేమి యాచరించె నంశయుఏ బరిపాటిం దేటపడం 
నెప్పు మనిన నమ్మునివరుం డిట్టనియె. ్రి 


తరల. ధరణినాయక యట్లు పుళశతంబు వై రికులంబుచే 
నిరవశేషత నొందుటకా మహనీయగొరవహీనతం 
బొరసి కొమ్ములు దున్న మోడృడుభూరుహ_బును బోలె ని 
రర విపద్వికలాత్యు డై ధృతరాష్ట్ర( డుల్లము వెమ్మంగన్‌. & 


ప్రీపర్వుము జ (ప్రథమాశ్వాసము ౨19. 


వ. చింతాభరంబున నూరక యున్నం జూచి సంజయు౨ డతని కిట్టనియె. 5 
ఆ. నీకు నితరులట్ల కోకంప( దగునె యె 

వ్యరి( దలంచి యింక వవదువాండ 

వీవు శోకమునకు నెయ్యది తుది యిది 

వలవ దుడుగు వినుము వసుమతీళ. 8 
వ. పదునెమిదియక్షాపాణులు సమసె( బితామహపితృబ్రాతృపుత్రపౌత్ర సఖి 

సుహృళ్ళు 'హాయులుం దెగి రందు వగపునకుం బని గానివారలు గలరే 

యేది కొెలందిగా వగచె దందజకు నగ్ని కార్యంబు నీర్వ ర్రింపను దగిన 

వారలకుం దిలోదక | పదానంబులు సేయకు వలయు బొలిగలనికి వేం 

చేయు మనుటయు. 7 
క. విపులార్తిం గూరి మనుజా 

వ్‌ యాభూవల్రభుంధు ధ-తి లేమిం జం 

డపవగపకితం బగుపా 

దపంఒచందంబు దోస ఇరణిం బడియెన్‌ 8 
వ. పడి యుండి తల దోర్చికొనుచు నిటని 9 
వసం తిలకావృత్త ము. హాహ తవర్గ మీటు లాఅడి6 బోవ డీప 

వ్యాపార మేది మది కలు దీనవృ తి తిం 

[కాపించి యన్వ్యుల! పం బరికింప నింకే 

నోపకా భవం బెడలి యుండ(గ జీవితోడన్‌. 10 


pm 


దణు బందులు దెగి విభవం 

బటి వెచువెలదాబు చునికి యది (బదుక గు? i S| 

సంధికి( స పుండు నబునెంచి పెక్టుభంగులం జెప్ప మండు గుంభజుండు 
ద = జ 


నట్టు హెరార్డు లై యం-ంంతలు మాప లాడిరి జామదగ్నా్యాదు లైన 
బం ల ఆ జ కటు నొత్తి చెప్పి ట్ర దుర్చుద్ది నగ్గుట( 


ఫ్‌ టి లా ~~ 
దాచెంప నైతి తోచమునం జాడన్చసా ది ines తత్పుతులకు. జ, 


214 


త్రీమదాం|ధ మహాభారతము 


. నాకతంబున. బొలిసిరి నందనులును 


జెలులు. జుట్టంబులును సహాయులును ధైర్య 
మెట్టు కలుగు వై దికముల కెట్లు మనసు 
గొలుపు( (బాణంబుతో నెట్టు నిలువ వచ్చు. 12 


. నాకీడు దలంప నేరక 


శ్రీకి నెడపి పాడి యింత సేయక పుుతా 
నీక సుహృద్భ్బాంధవులం 
బోకార్చితి (బదుకు టింక( బొసంగునె చెపుమా. 18 


. దైవంబు దుఃఖభాజనత్వం బొనర్పుటం బూర జన్మా చరితం బై నసుకృ 


తంబు లేమిగాన నయ్యెడు వయఃపరిణామంబున( బంచభూత క్షయంబును 
దుర్వినయపరిపాకంబున సకలబంధునాశంబును సమయసం (పాప్తంబు 
లయ్యు నింక |బహ్మపద ప్తాప్రియ తగునదియై యున్నది యది యాచ 
రెంచుట సంశితవతపరాయణు లై నపాండుసుతులు చూతురు గాక యనిన 
విని యజ్ఞనపతీశోకంబు శాంతంబు సేయుటకు సంజయుండిట్టనియె 14 


(శుతులును శాస్త్రములు బహు 

శుతులవ౭న వింటి శాంతి చొప్పడ వలదే 

మృతికి నృపు లడలుదురె థీ 

యుతు లీవిధమునకు రోయ కుండుదురె నృపా. 15 


తొల్లి సృంజయుండు పుతశోకార్తుం డైన నమరమునిసత్తముం డగునార 
దుం డుపన్యసించినయితిహాసం బభిమన్యుమరణకోక సంతప్తుం డైనధర్మ 
తనయునకుం బరాశరతనయుండు సెప్పినచొప్పునన యేమను జెప్ప నాక 
ర్హించితి గ దె యట్టును గాక సుహృజ్జనంబు లుపదెశించినమాటలు విననై తి 
నని నీవ చెప్పె దుమ్మలింపంబని యేమి నీకును నీకొడుకునకు మంతులు 
దుశ్శాసనుండును గర్హుండును శకునియు నటె యేమి సెప్పం గల దవ 
ధరింపుము. 16 


ఆ కొలుక నుజుకుంగాని కొడుకెన్న (డను గార 


భం తమునకు(జొర(డుదాని క 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము వి] ర్‌ 


మాన్పనొల్స వతనిమగ(టిమియును లావు . 
నచ్చి లోభ మెద బెనంగొనంగ. 17 


క ఆర్యులు దజితోం దగియెడు 
కార్య మనుషింతు రటు గా కప్పని మా 
ఠి టె 
త్సర్యమున, దిగిచి పట్టి య 
నార్యులు దుదడిం. దూర వగతు రాపద యైనన్‌,. 18 


ఆ. జున్ను డెప్పరంపు(జో చైనచజీ నన్ను 
జూచి విజుగంబడుట6 జూడ కాత్మం 
దీపు గోరి యుజుకుతిండి కాండును బోలె 
నయితి వగచు టింక ననుచితంబు. t9 


క. వగచిన( బోయిన కార్యము 
మగుడునె వగవంగ లోకమాన్యుం డగునే 
వగ పుణ్యతికి మూలమె 
వగ పెల్పవిధముల నుడుగవలయు నరేందా. 20 


మత్తకోకిల, తాన చుట్టు దగిల్‌ యగ్ని యుద[గతం దరికొన్న (దా 
పానుభూతికి నోర్వం జాలక య, పయోజనవాక్యసం 
తానకోషితవక్రు( డై యతిదైన్య మొందెడువానియ 
వైననీదువిలాప మన్యుల కాడ బట్టగు భూవరా. 21 


ఆ. నీవు గొడుకు బలుకు నిం రవచనంబు 
లనుసమీరగతుల నకిశయి 
పార్టరోషవహ్ని పాల్పడి రధిప నీ 
వార లెల్టసెంక వగవం౭ దగునె, 99 


వ. అని యనెకభంగులం బలికిన సంజయుపలుకులకుం జెవియొడ్డి థె ధై ర్యంబు 
చిక (బట్టు యంకిలి కై" అకు ఏ నాలోకించి యేల నేలం బడి పొర 
లెదు లెమ-ని పలికి విదుకుం డి ట్రనియె. _ 28 


216 


శ్రీమదారధ్ర మహాభారతము 


= బిదురుండు ధృత రామ నవ దు౭ఖోవళ్యనంబు చోయలు = 


క్‌, 


వం 


పెరుగుట (సగ్గంగ రుచులం 

బొారయుట యరుచంబు గాగ బుట్టుట సావం 

జెరయుట పాయం బదార్థో 

త్కరములనై జ మది యెట్లు దప్పింప నగున్‌. 24 


. బిరుదుల నైనను బిటికివా౭డ్రను నై న( జంపుచోయగోడప(డు జముండునేర్పు 


లావును మర్త్యుసిచావు మాన్చంగ లేవు రణ మొనర్చిన గాని రాదె మరణ 
మెయ్యది యువర్‌ యిందెల్ల వారును దెగు వార కా కది గడవంగ వశము 
గా దింత యుమ్మలికం బేల యట్లును గాక నీనుతులు సం[గామ కేళి 


సలిపి యిం|దుని కతిథు లై చనిరి యజ్ఞ 

దానవిద్యాత పో లబ్ధమాననీయ 

గతులు సమరానివ ర్రనమృతులయరుగు 

నట్టిగతులకు (బాటిగావం డుబుధులు. 25 


కాపున వారికి వగవంబని లేదది యట్లుండె న్‌ రంబునమాతృపితృసోదర 
దార పు[తసహ|సనంబు అనుభవగొచరంబు లయ్యె నం దెవ్యరికి వగచెద 
వని వెండియు. 26 


 యౌదంకందుగు రూపంబు తివిక=బ 


(దవ్యసంచయములు నని వ్యములు గావె 
వీనిహానికి వగ పవివేక మగుజ: 
బండితులు వగ గూరరు పౌరవేంద. వ 


. పాండి ంపనుుండ వగుపివు బంధుజవదానికి వగవం దగునె వగవ 
చం 


జ 


కూరకునికి మె లాకర్టింపుము, 28 


కం[దవ,జ. చింతాపరత్య:ంబుక( జెశచు.దు.ఖా 


కాంతత్య ముర్విశ్వర కానల గీదుం 
బీంతింప( డార్యాత్యు( డచింతనుం చై 


యంతఃపరీతాపము నార్బం జాలున్‌. 29 


స్రీపర్యము నం [ప్రథమాశ్వాసము 217 


“ పియవస్తు వెడలుటయు న 


[పియంబు వాటిల్లుట యు( బ1జ్ఞాన వని 
శృయహిను లె నయల్పా 
శయులకు దుఖంబు(6 జేయు జగతీవాథా. 80 


, పండితుల నవి గలంపం జాల వనిన విని ధృతరాష్ట్రం డతనిదిక్కు 


మొగంబు గాంగ. గూర్చు డి నీసుభాషితంబులకతంబున శోకంబు డిందు 
పడియెం బండితుఎ (పియా పియవ స్తువియాగసంయోగంబువలన జనించు 
మానసదుఃఖ౭బుల నేమిటంజేసి ఫొరయ కుండుదు రది సెప్పు మనుటయు 
నమ్మనుజపతి క తండి ట్రసియె 1 


ఈ లోకము నిస్సారం 
బాలోకింపంగ నన(టియట్టుల యని తా 
లోలతం౭ బొందనిపురు మం 


డేలా నెవ్వగలం జందసిచ్చు మనంబున్‌. వి 
ఆరయవచ్చిన దనమేను నెరవ తనకు 


వొండురూ పులు దక్కక యునికి యరుడె 
యనుతలంపు [(ధువంబుగ నలవరించి 
బుధజనంబు బు కోకంబు6 బొరయ రధిప. లలి 


ఒకయింటనుండి వేతొకయింటి కరిగిన విధముశు వస్ర్రంబు విడిచియొండు 
వస్రుంబు గట్టినవడువును నై యు=డు నొడలు దొజంగి యొండొక్ష యొడలు 
గైకొంట నృప విను కడవకు సారెపై నమ మరమృత్తిక యిడునపుడువిదియు 
టయు వెరవార6 బట్టంగ వాక వెడుఎయు వానియెత్తెడునెడ వయ్యుటయును 


రు 


. నత్తియొకచోట డించిన నెదంటయును 


నెండి యవమియుంయుు నావ మిడినల 'బగెలి 
సోవుటయు వాడుజనులచేం బొెతయుటయుస 
గలుగుగతి మెచి కెట్టును గలుగు. జేటు, 84 


= ఆది యె ట్లందేని గర్భాధానవేళయందును స యుందును (బసూతి 


మా,తంబున బాల్యంబునను యౌారనంబునం బౌఢళ్వ సమయంబునను 


218 


(శ్రీమదాం[ధ మహాభారతము 


వార్థకంబునం గర్మానురూపం బగునాశంబు శరీరంబునకు సం పాప్రం 
బగు నిదికొలంది యని యెజుంగ రా దట్టగుటం దమతమసుకృతడుష్క 
తంబుల తెరువులం బోయిన నీ తనయాదులవలనివగలంబొగులం దియోజ 
నంబులేదు _పాజ్ఞులు వివేకలబున సంసారంబు దుఃఖబహుళం బని 
యెజింగి తృదూపగహనంబు గడచి శాశ్వత సుఖంబు6 బడయుదు రనిన 
విని యాంబికేయుండు సంఫారదుఃఖబహుళతయును దద్గహనత్యంబును 


నెలీంగింపు మనుఓయు నవ్విభునకు విదురుం డి ట్రనియె. 


. రలసి శుక్షళో ణితములు కరుడుగట్టి 


విను మమేధ్యమధ్యమున( (బవృద్ధింబొంది 
కాలవశత నప్పిండ మంగంబు లెల్ల( 
గలిగి శిశు వయి మారుతగతి యెలర్చ. 


వెడలునెడ గాఢపీడం 

బడి సుడివడి యోని నొత్తువడి యొకభంగి౯ 
వెడలంగ గహభూతము ల 

ప్పుడు దొడ (గి యనేకదురితములు గల్పించున్‌. 


అట్టు జనియించి మనుజుండు. 


బాలత్వంబున సప 

కాలోలత శుచియు నశుచి యైనదియు సమం 
బె లీల జుగుప్పితవిధి 

శీలత నొందంగ దుర్వెచేష్టలం దిరుగున్‌. 
యౌవనమున విషయపర 

త్వావేశము దుఃఖకారియై యలంప(గనా 
నావిధదుర్వినయ ములకు. 

దావలమై మె:6గు నిందిత పృకియలన్‌. 


మత్తకోకిల. వృద్ధు( డెనతటీకా బలంబును వీళయుం దటుగంగ దు 


ర్చుద్ధి వాటీల (మగ్గి యిం|దియముల్‌ విశక్షత( బొంద దో 
షోద్ధతికా రుజ లుద్భవింపంగ నొంతుకూ పగుపాళనం 
జద్దు( జేసి జముండు దివంగ జాయు నబ్బవముం దుదిన్‌ 


లలి 


87 
88 


89 


40 


4&1 


స్రీపర్వము జ (ప్రథమాశ్వాసము 219 


వ. కొవుక సంసారంబు దూఃఖబహుం బగుట విస్పష్టం బది యట్టుండె 
లోభక్టోధ మవోన్మ త్తులై దుక్కతు లింద రమింతు రిందలిసుఖలేశంబున క్రై 
యొండొరులం జెజటుపను జంపను జొచ్చి ధర్మపథంబు దప్పి యమ 
కింకరులచేతం బడుదు రిత్తెజఐస బుధులవలన( దెలియ విని విమల 
స్వాంతులు స ్మార్గంబున వర్తిల్లి క నిత్యానంద స్వరూపు లగుదురు దీని 
గహనత్వంబు పెద్దలచేత వినినతెజంగు సెప్పెద నాకర్టింపుము 42 


ఎొదురగుండు ధృతరాష్ట్ర నవ నంనారగవానందుతెణఖం 7ఖింగింబుఖి 


తరువోజ. ఆతిదుర్గ మగునరణ్య ప్రదేశమున నవనీనురుం డొక6 డరుగుచునుండ 
మితిలేని ఘోరంపు మృగములు శరభమృగపతిప్రముఖముల్‌ మీ క్రి లిభయము 
మతి కావహించుచు మార్గంబునందు మల్పడిగొనుడు నున్మార్గయానమున 
ధృతి దూలం జన నవి తి3గె వెన్వెనుక( దెక్కలికాజు దో(తెంచిరాతనికి, 


7 అట్టియెడ. 44 
తోటకము. గరుపొఅంగ మేను [పకంపమునం 
బొరి( దొటు వడం బదముల్‌ దొల(గం 
జొర నెచ్చోటు లేమి నసువ్యయభీ 
భర మొందిన( జేడ్సడుభావముతోన్‌. 45 


తే. దెసలు గలయంగం జూచుచు దిక్కుదనకు 
నెవ్యరును లేమి వెగడందు నెంతదవ్వు 
సనిన నడవికిం గడ లేమియును మృగ [వ 
జంబు పొదువుటయు గొందలంబు సేయు. 46 


వ. అప్పు డాభీషణారణ్యంబున నేదిక్కు సూచినను డజచుగా నౌడ్డిత 
యురులు దో(చె ఘోరాకార యగునొక్క_యువిద యతనిం గౌంగిలిందు 
కొనియెం బంచ శిరంబులును నగనిభంబులు నగునాగంబు లనేకంబు 
లవ్యనంబునం |గందుకొనం దిరుగుచుండె. దత్పర9ిదేశంబున నొక్క 
యుదపానంబు వల్తీవితానంబు చేత సంవృతంబై మీద దృణంబులు 
వర(గి నిగూఢంబై యున్న నప్పురుషుం డానూతం బడి యొక్కబలు 


(శ్రీమదాం[ధ మహాభారతము 


దింగం దవిలి తల (కింద (వేలుచు, గొమ్మ నున్న పనసపంటిచందంబున 
నుడ నట్టయ్య వస pe నకూూూ_పంబులో నొక్కు భీమభుజంగంబు 
నాలుకలు "గోయ నాఖుదలలును బం డెండు కాళ్టును గృష్దశబలవర్ణం 
బును గలమహాగజం బానూతిదరి నున్న తరువు( "బేరం జనుదేర నందు 


వ a Pa ఇళ లీ me ణో 
Me నానావర్ణంబులగు మధుకరంబులు ల fe 


గ 


జాదరించి వర్తింప సితాసిశంబుఐగు మూషికంబు లమ్మహీరుహంబు 


rr 


మూలంబు వ తమో కచుండ, 4" 


వృత్తము. ధరణినాధ వినుము మధువుధార లెల్ల పొద్దునుం 
దొరు(గుచుండ నతండు వాని దోహలమున నాగుచుం 
బొరయ( డెఫ్టం దృప్తి వగల (పోక యైనయట్టి దు 
సరపుటుని ౫ కొల్ల ( బాటు దన్క_6 డించు కేనియున్‌ . 48 


కట్టున్న యతనికి నాబహువ్యాళంబులం దెక గ్రాలికాలులయురులవలనను 
నం గయ _గకామినీకారణంబుననుం బంచశిరస్క_ంబు లగుసామజంబుల 
సందడి నా నాకూపంబులో నున్న యద్ధారుణదర్వీకరంబుక తంబునను నూతి 
తరత జరించునగ్గ జంబు ఘారత్యంబునంజేసి యు మూషిక ంబులతరుపతన 
తుభావంబునను నాచంచల చంచరీకంబుల కారించుటనుం జేతోవ్య 


th 


తంబు విక లతాయత్తంబై యుండ నతండు బీవితాశయు విడువం డనిన 
దిని విచుభునకు ధృ రాష్టం డిట్లని 49 
యే a గృాపవువైడు న 

బ్దంయమ ౦ గడ్రైనయునికి కాతం డెమ్మె. 

గనియెకు విడుమర దానికా 

విన వలతుం జెపావేవివేకనిరుఢా. 50 


ను నన్న రపాలున కాతండు మోక్షము నర్ధిజగి 
జ్రనులకు( బెటుచ సన్మతిం గోరి విశారదు లాదరసంభృతు లై లె 
యనభఘు సుదుస్తరమైన భవంబున క క చ్చగునియితిహాసము బో 
ఫనమహనియవిధంబున, జెప్పి రుదాత్తగుణా ణాాశయతామహితా. ల్‌ 


జ్‌ 


చెప్పెద నాదుర్లంబు సంసారగపహనంబు వాలుమృగంబు( దెక్కలికా 


స్య వ 


శ్రీపర్వము = (ప్రథమాశ్వాసము 221 


యిరులు రోగంబులు కామిని జర పంచశిరసంబు లగుగజంబు లిం డియ 
పపంచంబు లాకూపంబున నున్ననాగం ఒంతకుండు తీగ బీవితాళ 
కూపంబునుపాంతంబున నన్న యవనీరువాం బాయువు దానిదెస నడచు 
సామజంబు సంవత్సర ౦బు ఉదీయకళిరంబు లాణును బుతువులు తత్పా 
దంబులు పం డెండు మాసంబులు తరుమూలంబు నజుకు నెలుక లహో 
రా|క్రంబులు మధుకరంబులు కామంబులు మధుధారలు కామరసంబులు 
మధుసంచయనం బాయువు వానివలన మానవు లాసక్తు అగుదురు రిట్టి 
సంసారచ (కంబు పరివర్తనంబు బుధు లెజుంగుదురు వారు దీనిపాశం 
బులు | దెంప:జాలుదు రనిన విని యాంబికేయుండు విదురున కిట్టనియె. 


క. హిత ముపదేశించితి వీ 
వతినిర్మలచిత వృత్తి వగుట నుజనసం 
స్తుతగుణ యింకను జెప్పుము 


ధృతికారక వచ నపద్ధతి౯ వీశదముగన్‌ , ద్‌ 
వ. అనుటయు విదురుం డ వ్విభున కిట్టనియె. 54 


క విరాజవిరాజితము. ఆనయము లో లత మైవిషయప్రచయంబనుదు స్తరపంకమునకా 
మును(గుచు6. దేలుచు నుండగ గాలము ఎట్టి కుజకా జర నెవ్వగ పె 
కొన దొర కొల్పి [కమంబున నంగము కొవ్వును జెల్యును బాపి [పయో 
జశరహితంబుగ( జేసి యప్వాతపుంజా వొనరించు గురు పవరా. ర్‌రీ 


వ. అని మజీయును. 56 


క. తేరు శరీరము దానికి 
సారధి సత్త ఇంబు తురగచయ . వ్యాది వింముల 
దారుణతర బుద్ధివ్యా 
పారము లొనరంగ గనపపగ్గము అధిపా, 57 


క. నరవర యేర్చడ విను మ 
తుర గంబులపటురయంబుతో ననుసర ౬౦ 
దిరుగుపురుషుండు సంసృతి. 
బరువడి |భమియించు నవళభావవ్యాప్తిన్‌. 58 


222 


శ్రీమదాం|[ధ మహాభారతము 


. వాని( దమయిచ్చ నెందుం 


బోనీ కుండంగా నాంగుపురుషుండు సంసా 
రానేక దుఃఖభాజన 
తానిరసనమునకు నేర్చు ధరణీనాథా. 59 


యమునియధీనం బిది దుః 

ఖముల ననేకముల( జేయంగా నోపు నృపో 

తమ యీరథ మది యడ(తురు 

విమలవివేకౌషధమున విను మార్యజనుల్‌. 60 


ఆపగ్గంబులు నీల. బనువెరవుతో నలవరించి త దథవేగంబార్యు లుడుపు 
దురు వారలు జననమరణాదులవలనిభయంబు నుజ్జగించి పరమసుఖంబు 
నొందుదు రింతయు నెతింగి శాంతి నొంది పుతాదిజ్ఞాతులకు నౌర్ద్య 
దైహికంబులు సేయించి సుఖివి గమ్మనిన విని యమ్మాట లన్నియుం 
టోవిడిచి తుదిం జెవి సూ(డినట్టి దయిన( బు తపరలోకక్రియావిషయం 
బగుమాటకు కోకంబరిశయిల్ల మూర్చిల్లై నట్టిసమయంబునం గృష్టద్వై 
పాయనమునీం[దు( డయ్యెడకు విజయంచేసీన విదురసంజయాదులు 
సం భమంబున నెదురవచ్చి పణతులై ధృతరాష్టనకు శిశిరజల సేచనల 
లితవ్యజనవీజనంబుల నాచరించిన నతండు సేదదేయటయు నతని కమ్మ 
హాత్మునిరాక యెటింగించిన నమ్మహిపతి యతనికి దండనమస్కారంబు 
సెన్‌ గద్గదిక వెలుగు రాలుపడ నిట్టనియె. 61 


దోదకవృత్తము. మానుషజన్మము మాన్యవి వేకా 


YW జ 


మానసము" ఒసమాజము నెల్టం 
దాన ఘటించుచు దైన్యము దెచ్చుం 
గాన భవం బిది గాల్పనె తం డీ. 62 


మంజుభాషీణీపృ త్రము. ధన మంతయు బొలియ దారుణంబుగా( 


దనయ, వజంబు దెగ దైన్య మార (గా( 
దనబంధు లందు మృతంబు( బొంద నె 
వ్వని నైన శోక మనువహ్ని గాల్పడే. 68 


న్రీపర్వము అ (పథ మాళ్యాసము 228 


ఉపజాతివృత్తము. మునీం[ద నిర్భాగ్యత ముట్టి చావుం 
గా నేర దయ్యం గడుగట్టిచిత్తం 
బనూనమూర్చం దెగటాతియుం దా 
రా నేర్చి నిమ్మేనికి( [గమ్మజంగన్‌, 64 


క్పీర్షద్దై పై వాయనమని ధృతోరామ్రనత దుఃఖోవళ మందు సేయుట 


వ. ఇంక నేమి సేయువాడ నని వరికి యూరకున్న యన్నరనాథునకు 
ముని నాథుం డిట్లనియె, 65 


ఉత్సాహవృత్త ము. సీవు ధర్మభంగి నెు(గనేర్తు నీతికౌశలం 
భావహిల్టు నీదుమనమునందు( గాన నేను శో 
కావిలత్వ ముడుప( బూని యరుగుదెందితికా సుతా 
భావజనిత దుఃఖవార్థిపార మెము పుతకా. 66 


క. భూతము లనిత్యములు సీ 
వీతెరు వెప్పుడును విం దహీనధృతి౯ా సీ 
చేతోగతి నలవజపుము 
భూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్‌. 67 


ఆ, అరయ బీవలోక మధు9వ మన నరు 
నొడలి[ బదుకు. జావు6 గడవ దనయ 
వినియ నెల్టం గనియ ఏతవివేకత( 
బుతమరణమునకు బొగుల నగునె, 68 


వ. అదియునుంగాక. 89 


=. నీ వెలుంగక యుండగా వచ్చెనేవై రబంధంబు కౌరవపాండవులకు 
నీపు తకుండ దీనికి. గారణ- బిది విధినిర్మితిం బై నవిధము సువ్వె 
కౌరవజాతిసంక్షయ మవశ్యంబుగా( గలదియై చెలి గాక [కొత్త 
యైనదియే బంధు లాజివిహారతత్సరత మై సద్దతి( బడ సినారు. 


రా 


ఆ, వారి కేల యింతవగవ నట్టును గాక 
విమలబుద్ధి యైనవిదురు. డిట్టు 


దడదడ 


ఢ్రీమదాం|ధ మహాభారతము 


లగుఓ యెజిగి బుద్ధి తగ జెప్పె సీకు జూ 
దం బుసమయము నం దాని ర్‌నవ, 70 


దోదకవృత్తము. దేవకృతంబులు ధీరులకై నన్‌ 


భూవర మాన్పంగ బోలునె యెట్టుం 


గావున శోకము గాజీయు దల్గం 


గా వలదే తుది గౌరవ మొప్పన్‌. 71 


. దేవతలకుం గ్భత్యం బమునదాని. దత్పఏత్యక్షంబున వింటి నది నీకు 


మేలు గోరి చెప్పెద నాక ర్హింపు వ నశ్రమంబున నెం దయిన6 జరింతు 
నొక్కు నాడు దేవసభకుం బోయితి నందు. బురందర్మపముఖబృందార 
కులను నార దాదిముని బృంద ములనుంగాంచి సుఖ గోష్టినున్న సమ 


యంబున భూదేవియచ్చటికి వచ్చి యవ్విబుధులతో నిట్టనియె. 72 
మీరలు దిహ్మ సభను మ 


ద్భారము మాన్పుటకు నలిని బసనింబూగితి 3 
కారణమున దడసితి రొకొ 
యేరూప్రుకం గలుంగుదాన నేను భరంబున్‌. 78 


, అనిన విని సర్వలోకనమస్కృతు డగునారాయణుఐడు నవ్వుచు నవ్వె 


అంది కిట్టనియ, 74 


* వినుము ధృతరాష్ట్ర డనురాజు తనుజశతము( 


బడయు దురోధనుం డన జరగు పెద్ద 
కొడుకు నీభార మంతయు నుడుపు నతడు 
తడయ కయ్యెడు నది వగ. దక్కు మబల. 75 


ట్రనిన, 76 


. వానిం జంపను గావం 


బూని సకలరాజలోకమును సీనుమెుగ్‌ 


సేవాసమదయములునుం 


దాన గురుక్నే తసమరదారుణత+ దెగున్‌. 77 


15) 


స్రీపర్వము క్‌ (పథ మాళ్యాసము 225 


. సోర్‌  ముదయసహిశంబుగా నతండును మృతుం డగు దానంజేసి 


థవదీయ భారంబు వాయు నిశ్చింతంబునం జనుము భూతధారణం బాచ 
రింపుము పొమ్మని పలికి యద్దేవిని వీడుకొలిపె. బదంపడి సకల|ప్రజా 
సంహారకారణంబై కల్యంళంబున దుర్యోధనుండు జనియించె నక్కు 
మారుండు. 78 


ఒరులయున్న తి సయిరింపనోప' డరిక 


బలు(డు కోధి శూరత్వసంపన్న బుద్ధి 
బుద్ధి సెప్పిన వినియెడు పోడ గాండు 
గాన వైరంబు విడువండు కౌరవేం ద. 79 


తమ్ముడు శకునియు( గర్భుడు 

నమ్మా నవపతికి? దగినయనుచరు లతనిన్‌ 

సమ్మ దమున( గలసిననృపు 

లమ్మెయి వారలు వినాశమగు చే లుడుగున్‌. 80 


తోదకవృత్తము. తమత మతప్పుల( దా రరియంగా 


విమలమతీ యిటు ఏరికినై షో 
కమున దహీంపంగ(6 గాదు మనంబున్‌ 
సముచిత మిత్తణి శాంతము సుమ్మీ. 81 


. అని చెప్పిన నవ్విభుండు దనకు( బాండవ్శాగజుం డవమానం బాచరించు 


నను శంక నూని యునికి యమ్మ హామునిదివ్యబో ధంబునం దేటపడి 
యుండుం గావున నత్తాపసోత్త ముండు వెండియు నిట్టనియె. 82 


. పాండవులవలని కీ డొ 


కొ_ండును లే దధిక సీదుకొడుకులు ధరణీ 
మండల మంతయు మింగిరి 
పాండునృపతిభాగ మునకు బాపిరి వారిన్‌. 83 


దానంజేసి యిట్టు సకల కౌరవ్యులకు నఖిలభూపతులకు నిఖిల పజలకును 
బొలియ వలసె నిది యంతయు మున్న యెజుంగుదు. గావున. 84 


226 శ్రీమదాం| ధ మహాభారతము 


ఉత్సాహవృత్తము. వినుము నారదుండు దీని వినంగం జెప్పె ధర్శనం 
దనున కతనిమనము కరుణ దవిలి యున్కి పింసకుకా 
నకొనంగ( జొరమి నతడు కురుకులంబుతోడపొం 
దునక వడ6డె జగము మెచ్చ? దొడంగి పెక్కుభంగులన్‌. 85 


తే, ఏను నతనికిం జెప్పితిం గాన నాతం 
డధికయత్నంబు సేసె. దా నంతవడియ 
వైర మెమ్మెయి మాన్పంగనేర. డయ్యె 
నియతి? దప్పింప నేరికి నేర నగునె. 86 


క. ఏనిది యంతయు నెజు6గుదు. 
గాన వృథాశోకవహ్ని గాలమికిని నీ 
నసమున( గృప కలిమికి( 
గా నొడివితి దేవగుహ్యగతియు( దెలిపితిన్‌. 87 


భుజంగ, పయాతవృత్తము. విసీళశుండ వై ధర్మ వేదిత్వబుద్ధిం 
దన ర్పొందునీ విట్టు దైన్యాతిరేకం 
బునం బొంది కోకాగ్ని( బొక్కంగం గుంతీ 
తనూజ్మాగజుం డాత్మం దాం గుంద కున్నే. 88 


క. డెందము తిర్యగ్యోనుల 
యందును గరుణాసమ[గమై యుండు భవ 
న్నందనుం డజాతశ తున 
కుం దచ్చరితంబు నీవు( గొంత యెజుంగవే. 89 


మాలినీవృతము. కావున నీదెస నాతనికికా విముఖత్వము గల్లదు భ క్రిమెయిం 

దా వినయం బెనయం కొనియాడుట దప్పదు కాంచెద వాతని'పై 
నీవును నెయ్యము( గారుణికత్యము నెక్కానం దమ్ములు నవ్విభుండు 
న్యేవుర పెట్టుగ సంతతికల్మియ నీమది నిల్చుము పెంపొలయన్‌. 9 

తే. దైవకృతము నాపంపు చిత్తమునం బెట్టి 
పు తకోకంబు విడు పాండుపు తు లధిప 
తగరె నిను. గొనియాడి ప్కుతత్వవృత్తి ( , 
బర(గ నది కీ ర్రిధర్మసంపాది గాదె, 91 


ప్రీపర్వము క్‌ [ప్రథమాశ్వాసము 297 


వ. వనట యనియెడునగ్ని నెజుక యనియెడునీట నార్పుము |ప్రాణంబులు 
ధరియింపుము సముచితవృత్తి 6 జరియింపు మనిన విని చింతా | కాంతుండైై 
కొండొక సే పూరకుండి ధృతరాష్ట్రుడు తేజోధనుం డగు నత్తాపసోత్త మున 
కి ట్టనియె. 92 


క. మును శోకానలతాపం 
బున బొగులుట నొం డెజలుంగ. బోలక దుఃఖం 
బున మునుంగ వలసె నీదువ 
చనములు విని మునివరెణ్య శాంతు(డ నైతిన్‌. 98 


క. ధరియించెద6 (బాణము మది 
నెరియక యుండంగ శోక మే. దొజంగెదని 
ర్భరబాంధవంబు నొందెద( 
బురుషోత్తము లై నపాండుపు త్తకులదెసన్‌. 94 


వ. అనుటయు నమ్మ హాత్ముం డ ట్రగుట మేలని పలికి యంతర్థానంబు. జేసె 
నిట్లు (పజోధితుం డె యాంబికేయండు గొండొక పొద్దూరకుండి సం 
క జేరుకొని పయనం బాయితంబు సేయు మని చెప్పి విదురుతో నీవు 
గాంధారిన గుంతినిం దక్కు_(గలకౌర వవధూవర్గంబును దోడ్కొని రా 
వలయు మనము పొలికలనికిం బోవుచున్నవార మని యుజిగించి వెలువ 
రింపు మనిన నయ్యిరువురు నట్టచేసిన. 95 


—భ్య్బ త రాష్ట్ర డు నవరివారంబుగాం జొలికలనిఖీం టోవ్రుటి 


క. ఆరం గూరినకోకము 
భారంబున మేను దూల బరవశగితి గాం 
ధారి చనుదెంచె నవ్వసు 
ధారమబణునికడకు జనవితానము వొగులన్‌. 98 


ము కుంతీ|పముఖం బై నకురువృద్ధనా రీజనంబును బరివారవనితాజనసహాతంబు 
గా దరతరంబ యరుగుదెంచె నట్టి యెడ. 97 


. చెతులు నడుదల సేర్చు టుత్కఓశోక మాకారములు దాల్చినట్టు లుండ 
నిరిసినవేనలుల్‌ వెన్నులం (బెక సల నెజసి చూపఅదృ్భృష్టి సీలు సేయ 


om 


రూ 
A) 
a 


fA 


EA 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నందంద దొరంగెడు నశుజలంబుల పెంపున మోములు ముంసబడ(గ 
నేమియు దొడవులు లేమి(బా డజియున్న యంగంబులందుదై న్యంబు నెరయ 


, బికుల నన్నల( దమ్ముల సుతుల హితుల( 


బేరుకొని వాతులెండంగ [బే ముడించి 
పనవుపలుకులు వినువారి వనటC దేల్ప( 
గురుకుమారనారీజనకోటి వచ్చె. 98 


+, చెలు లైన జూడ బయ్యద 


దొలంగుటకును సిగ్గు వడువధూజనతతి య 
త్రలయెదుర నేకవస్ర్రం 
బులతో నంగమును వికృతి. బొంద(6గ నడళెన్‌. 99 


. కొండొకవగపున కేనియు 


నొండొరువుల( దెల్పునట్టి యువిదలు చిత్తం 
టొండొండ వనట మును(గ౮ 
నొం డెవ్వరు( దెలపలేక యుండి రవళలై . 100 


* అటియెడ(6 బురంబున నచ్చ టచ్చట, 101 
టె 


* విపులహర శై కాతలంబులు వెడ లునట్టి 


వెలంచిమొత్తముల్‌ వొల్చె బల్వేంటకాజు 
పతుల( జంపిన గిరిగువో పతతి వెడల: 
బాయిసింగంపుంబెంట్టకు( దాటి యగుచు, 102 


ప మున్నెన్న (డు నవ్వరికిం 


గన్ను లెదుర( బడనియట్టికాంతలు జను లె 
క్రన్నిలిచి చూడ వెడలిరి 
కన్నులు గీమరకా సుహృన్ని కాయంబులకున్‌. 108 


3 ఆప్పుడు కురువీరాగారంబులయందు హావహోకారంబు లెసంగె నిటు వనితా 


న్‌్‌ 


జన [వాతం బేతెంచి ధృతరాష్ట్రుసూరెల నాక్రందనధ్యనులు సెలంగ 
నిలిచె విదురుండు డగ్గుత్తిక పడుచు నయ్యువిదల నూరార్చుచు. దగు 


శ్రీపర్యము = (ప్రథమాశ్వాసము 229 


వారల నుచితవాహనంబులపై నిడియె నద్ధరణీనాథుండు నిజయోగ్య 
యానంబునం జనం దోడన యాతమ్ముండును గాంధారీ పభ్బతులం దోడు 
కొని సంజయసపహితంబుగా( జనియె. బిన్నలు పెద్దలనక సకల వం 
లోకంబునకు శోకం బావహిల్రినం బెల్లైన రోదన పణాదంబుల దిక్కులు 
పిక్క-టిల్లై. (బళ యకాలజ్యలనజ్వాలలం బొదువంబడు జంతువు ల్మాకో 
శించుచందంబు దో(చెం బురి. గలవై శ్యశూ దశిల్పికర్మారతక్షకకరక 
స్యర్ణకారక రజకాదు అమ్మ హీపతి బలసి చని రివ్విధంబునం [గోళ 
మాతంబు చని రాసమయంబున. 104 


రా 


. ఆచార్మసుతుండు. గృపాచార్యుండును గృతవర్మయు నెదురుగావచ్చి రథము 
లంతంత డిగ్గి శోకార్తి నంగంబులు దూల బాష్పంబులు దొరు(గుచుండ. 
గాధృతరాష్టని. గాంచి గద్దదకంఠు లగుచు నాతని కిట్టు లనిరి నీదు 
తనయుండు భుజబలదర్పంబు దుర్వారశౌర్యంబు మెణయంగ సంగరంబు 


తే. సేసి యిందాదిసురల మెచ్చించి వారి 
కతిథి యై చని పరమసుఖానుభవము 
దగిలె నేము మువ్వుర మును దక్క నమ్మ 
హీసతోడన సైన్యంబు లెల్ట జనియె. 105 


వ. అనినం దదనంతరంబ 106 


క్‌ వొచాద్యూంు గాంధారి నూరార్భిన/(వకారము=_ 


తే. తనుజకోకార్త యైనగాంధారిం జూచి 
యడలు తనదుచిత్తంబున నతిశయిల్ల 
నలత దెర్పంగం దలంచి తా నల్చ(జేరి 
యమ్మ హాదేవితోడ' నిట్టనియె. గృపు(డు. 107 


మణిమాలావృత్తము. భవదీయసూను లరి సైన్యపజ్జి,_(గొని కాన రెల్టం బోగడన్‌ 
వివిధాస్త్రశ స్త్రమయసాం [ద వృష్టి. దెగటాణీ పెంపు మిగులన్‌ 
దీవి కేగి యందు మహనీయతేజ మెసంగంగ హృద్యబలభి 
ద్ధ్రవసౌఖ్యసంపదలు గాంచి సంతోషమున దేలి రేల వగవన్‌. 108 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వాగతవృత్తము. అం దొకండును రణావనిభితిం 
బొంద కేటులను బోటుల డప్పిం 
బొంది యెన( బొలివోవండ దానం 
బొంది రూర్ద్వగతి( బుణ్యచరితా. 109 


వనమయూరవృత్తము. పోర నొడ లస్ర్రపరిపూతముగ ధీరో 
దారత. బిణిందికిం బదం బిడక దృ్భప్య 
ద్ర్వ్వైరితతి నొంచి తెగువా రగుట మేలు 
ర్వీర మణకోటి కనీ వేదములు 'సెప్పున్‌. 110 


క్‌, దానాద్యుత్త మకర్మ వి 
ధానంబుల( బడయుగతు లుదాతర ణమునం 
జా నేర్చువానిచనియెడు 
మానితగతి( బోల వండు మహనీయాత్ముల్‌. 111 


వ. కావునం గురుకుమాదులమకణంబు సంభావనీయం బది దానట్టుండె( 
బాండు కుమారులు గెలిచితి మనుసంతసంబు లే దది యెట్లనిన. 112 


నర్కుటవృత్తము. వినుము నురుత్తనూభవుండు విశుతధర్మగతిం 
జనక కురుక్నితీశ్వరుని జంపె గదానమరం 
బున నది యే మెతీింగి చని పోయినడేయి గడుం 
గనలున ముట్టి మువ్వురము. (గౌర్య ముద|గముగన్‌. 118 


వ. పాండవళిబిరంబున. 114 


బంధురవృ. సకలరథములను కణం గజములున్‌ సర్మహయంబుల తో వెరయన్‌ 
శకలమలుగ భటనికరమభిలముం జావంగ [దౌపదిపు. తులలో 
నొకండును [బమకక పొడిపొడియు(గ నయ్యుర్వికి వారలమామలమ 
సకములు కడమ నడక వడి బలిగా సంతస మందం బిశాచతకతుల్‌ 115 


J’ 


(నా 


£ 


వ. సమరంబు సేసితి మట్టగుట నప్పా 
నిట యేముసేయం దలంబినదాని నెజింగించెద నాకర్ణింపు మే మట్టి 
రు 


సమయంబున వార లాకివిరంబున ₹మింజెసి యాభంగి పరాకమం 


a 


జా ఇ త వ ళ్‌ ఇ ea జ్‌ 
వప్పులంజయంటు వింధం జయ 


బాచఛచరింప నొపితిమి గాని యమ్మహాబలుల మార్కొాన శక్తులము గా 


. 


స్రేపర్వము = ప్రథమాశ్వాసము విల] 


మవ్వీరు లట్టు దమతనయులు మాతెగువం దెగటాజుట విని కోక కోధా 
[కొాంతంబు లగునంతరంగంబులతో మమ్ము వెనుకొనుట దప్పదు వారల 
బారికిం దప్పి పోవలయుం బోయెద మది తలం పనుజ్ఞ యిమ్ము నీవు 
నుమ్మలింప కుండు మని పలికి ధృతరా ష్ట్రునుద్దేశించి దేవా ధర్మపుతా 
దులబారిం బడక తొలంగుట భీతు లగుమాకుం గర్తవ్యంబై యున్న 
యది మీచేత ననుజ్ఞాతులమ నీ వింక దైవకృతం బలంఘనీయం బగుటం 
దలంచి వగ పుడుగు మని యచ్చట నాకృపక్ళత వర్మా శ్యత్ఞామ లా 
రాజునకును నద్దేవికిం [బెదక్షిణంబు గా వచ్చి మరలి మరలి వారలం 
జూచుచు దేరు లెక్కి. భయంబున రయంబున నరదంబులు దోలుకొని 
గంగాతీరంబున కరిగి యచ్చట నన్యోన్యామం[తణంబుసేసి పాసి 
రందు( గృపాచార్యుండు గరి పురి కేతెంచెం గృతవర్మ నిజపురంబునకు( 
జనియె నళ్వత్థామ కృష్ణ డ్వైపాయ న్నాశమంబు నాశయించి (గక్కునం 
దపస్వి యయ్యె దదనంతరంబ ధర్మజ భీమార్జునులు దాడిమై వచ్చి 
యతని ముట్టుకొని రావృత్తాంతం బంతయు నీవిన్న యదియ తరువాతి 
కథ సెప్పెద ఏను మవ్విధంబున( గృపప్రముఖరధికులు మువ్వురుం 
దన్ను విడిచి చనిన నాంబికేయండు [గొత్త య్రైననెవ్యగ పెల్లునం 
జిత్తంబు విషాదవేదనాయత్తం బగుచుండ నెడనెడ నిలుచుచు. జనుచుండె 
నక్కడ నయ్యజాతశ తుండు గురునందను ిరోరత్నంబు దెచ్చి యిచ్చి 
యట్టు పాంచాలి నూరార్చి యున్నంత నట వోయినజనంబులవలన 
వై చ్నితవీర్యుండు పొలిగలనీకి వచ్చుచున్న వాడని విని తదభిగ 
మనోన్ముఖుం డె. 116 


ధర్యురాదు దొయ్బు లతోఢ ధృతరాష్టు 9నొద్దవం టోఛ్రుటి = 


. తనయు లందబు.( బొరియుట వినినయడలు 


మానసంబు దహింప నమ్మ నుజవిభు(డు 
వొగులుచును వచ్చె ననుతలపో(త (జేసి 
యుల్చ్బమక్క.టిక మున జొతిల్హుచుండ. 117 


. వదనమున విన్న ౭దనముం 


గదురంగ హరిం జూచి రాజు6 గాన వలయు నా 


289 


్రమదాం(ధ మహాభారతము 


కది యెట్లు నుడుగ వచ్చునె 
కదలుం డని పలికి చనియెం గలనివలనికిన్‌. 118 


దుతవిలంబిళవృ త్రము. చనంగ నాత(తు సాత్యకి వాయునం 


ఇ 
వః 


దనుండు గాండివి దమ్ములు సూరెలం 
జనిరి |[దౌపది సంభృతశోక యె 
చనియి జుట్టపు(జానలు సుట్టరాన్‌ , 119 


+ ఇట్లు మాత్స్యపాంచాలభామలు నరిగిరి తొలునాండు దుర్యోధనుండు 


మన్నించు మానవతులం గరినగరంబునకుం గొని చని యారా తియందు 
నిలిచి ధృతరాష్ట్రం బొడగానక రేపకడ మగిడి వచ్చి యన్న యుయు 
త్సుండును నమ్మానవ పతితోన చనియె నట్టు ధర్మసూనుండు సని 
సమరతలంబు దతియునంతకు నయ్యెడకు నాంబికేయుండు సనుదెంచె 
నతనిముందటివలని వనితాజనంబు లక్కౌాంతేయా[గజుం గనుంగొని 
కరంబు లెత్తి యేడ్చుచు నెదుర్కొని. 120 


ధర వేడిత్వ మీధరణీశ్వరునకు 

నెక్రడియది కృప యెందు( గలదు తలప 

దం[డుల మామల దాతల( 

గొడుకుల( దోడంబుట్టువులను [దుంచివై చె 
గ్రూరత మెఅయంగ గురుజనంబుల( గూల్చ 
సభఖిలసంబజంధుల( జంపి నదయు 

డని పల్కుదుకు కౌంద జప్పార్థ( జేరి 


గొాంగయుని దోణుని( గడయంబొదువం 


దునిమి తేటిరాజ్య మని పల్కుదురు గొంద 
అతండు మోము వాంచి యతయగచుండ 121 


మతేయం గొందణు. 129 


స్రీపర్వము - |పధమాశ్యాసము 258 


క, ఇందట( జంపితి ననియు 
బ్బం దీఅద (దుపద €నయపట్టుల నభిమ 
న్యుం దెగటార్చితి మజందుల 
నందజ మింగితి విభూతి యన నీ కెద్దీ. 128 


వ. అని పలుకుదు రిట్లు బహుపకారంబులం బలుకుచుండం బలుకు వెలువ 
రింపక పుతళోకార్తు( డగు నప్పాండురాజపు తుండు పు ఎకోకార్తిం 
బొగులు విచ్శిత వీర్యపు తుకడకుం జని త త్చార్శ్వృవర్తులచేత నావేదితుం 
డగుచు నావల్చభుపాదంబులకుం [బణతుం డగుటయు. 124 

శుద్ధ విరాటివృత్తము. ఊల్పం బపియ మొంద( [గొత సం 
ధిల్డి కా నెవ్వగ దీనవక్రు డై 
యొల్లంబోవుచు నుచ్చె నవ్విభుం 
డల్పం గౌంగిట నానృ్ఫపాలకున్‌. 125 


న్‌, ఇవ్విధంబున నాలింగనంబు సేసి సా-త్చవచనరయిం నుపచరించె* దద 
నంతరంబ భీమార్జున నకులనహదేవులు సేరిన నతనియొద్దివారు వారిం జేరు 
వేర నెతింగించిన. 126 


తే. భీముం డనుమాట విని యతిభీమ మైన 
యలుక యనువహ్ని యవ్విరు. డనువనంబు 
దరికొనంగ నుంకింప నధర్మ విధికి 
నాయితం బగు నయ్యాంబి కేయు( జూచి. 12 


క. మన సెజి6గి హృషీకేశుండు 
దనమనమున నిద్దురాత్ముతల( పొప్ప దిసీ 
యనుచుం బవనజు నద్ధెస( 
జన కుండ6గ. బట్టి వీతసం| భమలీలన్‌, 128 


వ. ధృతరాష్ట్రం డిట్టివా (డు గా(గలవాం డని తొల్లి యెజింగి 'లికాలవేవి యైన 
కృష్ణుం డయోమయంబుగా భీమ పతికూపంబు సేయించి సం,గహించి ని 


గూఢ [పకారంబునం దత్ప్రిదేశంబునకు( దెప్పించినవాండాు గావున _గక్టున 


నయ్యినుపరూ పజ్జగతీశ్వరుం జేర నిలిపె నిలిపిన నది భీమసేకుండ 
కొం దలంచి, 129 


గ్రీమదాం [ధ మహాభారతము 


భూపతి వెసం గౌశిలించి పొలు పజ విజీచెన్‌. 180 


అయవిభాతి, పెరుంగంగ నిజాంగములు సరభ సపరిస్ఫురణ 


మరుదుగ జనావలులు నిరువమవిధం బి 
న్న రపతిబలం బనంగ( గరయగముతో లవియ 
నురము సియం బెలుచ. దొరు(గంగం బొరికా నె 
త్తురులు ముఖరం ధముల( బరవశత మానసము 
బొరయుటకు( జొచ్చియును సరి గొన(ంగం గంటికా 
పరసుతున కిప్పు డనుపరమపదవిన్‌ మగుడ. 


గురున్నపతి యా(పతిమ', బొరి నిటుల పుచ్చెన్‌. 181 
వ. ఇత్తెఅంగున దళశసప హ్మససామజసమానబలుం డగునయ్యంధనృపతి గంధ 
వహనం నక ంబు భగ్నంబు సేసి పెంపున నెడంద నిర్భర 
హర్షంబు చొంకయు మెజమెచ్చునకై భీమునిం బేర్కొ_ని హాహాకారంబు 
ల₹లపంగ రోదనంబు సేసిన జియునవ్వునం దనవదనకమలం బొప్పం 
గములనాభుం డతని క్‌ బ్రసనయి. 1832 
తే. ఆవల నేకికి వ. బడ(డు 
దినము rs మెజింగియ వెనుక కతనిం 
చెగిచి యేను నీముంచట దిని నిడితి, 188 
క. బలమున దితో దొరయంగ 
నిల నెవ్య(డు గలడు నిమహితభుజళాఖల్‌ 
తలయపలగ( బళయాంతకు దం 
ష్టలు వీనిం దగిలి వశమె చా కుండంగన్‌. 184 
వ. కావున. 185 


స్రీపర్వము - |పథమాశ్వాసము 285 


ఉపేంద్రవజావృత్తము. మరుత్తనూజుం బొరిమాన్స( జూచుం 
బరిస్బురత్కోపనిబద్ధు( డ్రైయి 
ద్ధరావిభుం డం చిదితల్ల నేసం 
స్మరించి యీకోపు నమర్చికొంటిన్‌ 


తే. తనయశోకాతురుండవై ధర్మ మెడలి 
యనిలసుతు. దెగటార్చెద నని తలంచి 
తట్టిపని యేలనీచేతనగు విధాతృ 
లీల బరికింప నేరక బేలవై తీ. 1817 


వ. ఆదియునుం గాక, 188 


క, విను మొకని నేల భవదను 
జునిపు [తుల నెల్టం జంప6 జొప్పడినను క్ష్‌ 
తనయులు మగుడ౦గ వత్తురె 
యనయము పాపంబు సేసి తాజఅడింబోవన్‌, 189 


(సగ్విణీవృత్తము ఏము సీపు తుచే నెన్నియేన్‌ భంగులన్‌ 
వేమలుం బాటు నీవెంట భావించుచున్‌ 
సామసంపాది వై సెపు మాతప్పులన్‌ 
ధీమహత్త్యంబు సంధిల్లు నీ కిమ్మెయిన్‌. 140 


వ. అని చెప్పె నప్పుడు ధృతరామ్రపరిచారకు లతనియవయంబులరుధిరంబు 
(పక్షాళనంబున నపనయింపం దలంచి జలంబులు దెచ్చి యెతీంగించిన 
నజ్జనపతి యప్పని యాచరించె నప్పుండరీకాకుండు వెండియు నవ్విభున 
కిట్టనియె, 141 


Fad 


. జగతీశ వేదముల్‌ సదివితి కాస్త్రముల్‌ వింటి వర్తిల్లిని వృద్ధగోష్టి 
నఖిలపురాణపర్యాలోచనము సేసి తెల్బధర్మంబులు నెజుంగు దిట్టు 
నీతప్పు దలంపక నెవ్యగం బొందెదు కనలెద వేను శంతనుసుతుండు 
గురు(డును విదురుండు. గూర్చొని కూర్చొని చెవుల బోయమె... శేష కార్య 


తే. వచనములు సంజయుడు పెక్కు_వరస లుభయ 
బలవిథంబులు దెరియంగం బలుక ( డెట్టు 


286 ఢ్రిమదాంధ్ర మహాభారతము 


న్‌కు నాబుద్ధు లన్నియు నెమ్మనమునC 
జేర్చ వోలవ యిం కేమి సేయ వచ్చు. 142 


క, భీమార్జునులరణసము 
ద్దామత్వం బెణి(గి యెతింగి తగునే తొడరం 
గా మనుజుల కవ్వీరుల 
నేమన( గల దింక నేల యూచందంబుల్‌. 149 


క. తనమేలు( గీడు! దా మది! 
గనుచు హితులు చె సెప్పుబుద్ధి( గైకొని శుభముం 
గొనకొని నడపుపతికి వ 
చ్చునె పశ్చాత్తాప మెట్టిచోట నరేందా. 144 


(పణవవ్యత్త తము. నీయుల్ణం బొకనియతిం గార్యం 
వాయత్తంబుగ ననుసంధింపం 
వేయం జాలవు చెడుతర్వుం బో 
బాయం;దోవవు బలిమిం బుతున్‌. 145 


తే, ద్యూతమున గెల్పునెపమున నుటికి పుణ్య 
కాంతం దల వట్టికొని సభాభ్యంతరమున 
కిడ్ని వలవ లొలుచుటయు నెటింగి సుతులం 
జంపె నని భీము( జంప( దలంప నగునె. 146 


వ. నియవిపితియుం గొడుకులదుళ్చరి.తంబునుం దలంచి కోకరోషంబులు 
విడిచి శాంతుండ వై యుండు మనిన నుపేందునకు నన్న రేందుల 
డిటనియె 147 

(ae) 


జలధరవ్యృత్తము. న్‌పలు కెల్ణ నిక్కమ యనింద్య గుణా 
యీపురుషా ర్ధ్‌వాని సుతు శ్రీల్లటకుం 
పము బొంది తాల్మీ దిగ దావి మహా 
కొపుండ నైనం బాటిలెం దగుం గినియన్‌, 148 


q 


క. తెలిసితి నీమాటలం౭ బు 
(తులదెస నెవ్వగల నెల్ల దొజ(గి యనుజపు 


Wl 


త్రీపర్వ్యము - [పథమాళ్వాసము విరి? 


తుల నాకు? [బయ మొనర్చం 
గలవారుగ నడచువాండు గంసారాతీ. 149 


. అనుటయు నమ్మ హాత్ముండు భీమార్దుననకుల సహదేవులం గానిపించిన( 


[గమంబున నమ్మానవపతి వారలం గొళిలించుకొని దీవించె నప్పు 


' డా శితవత్సలుండగు శ్రీవత్సలాంఛనుండు యుయుత్సునకుం దదీయ 


సందర్శనంబు సముచిత పకారంబున నడ పె నట్టు గాంచినవణిక ,_న్యా 
జాతునెడం బొడమినవాత్సల్యంబున వైచ్చితవీర్యుం డతని( దిగిచికొని 
యక్కునం జేర్చికొనియె. దదనంతరంబ యద్దరణీవిభుండు ధర్మపు|త 
[పభృతు లగునయ్యేవుర నుద్దేశించి మీరు గాంధారిం గనుం డని పంచిన 


wy నప్పాండ వేయులు పద్మనాభ పుర సృరంబుగా( జని వినయంబున వినతు 


లైన నద్దేవి దీవింప నొల్టక యుల్లంబు నిజతనూజులమర ణంబునకుం 
దాపంబు నొంద శాపం బిచ్చునదియై యజాత శతు నుద్దెశించిన 
నతెఅ(గు సకల[పాణిచిత్తవృత్తంబులు దనదివ్యబోధంబునం దేటపడం 
గనియెడువాండును మనోజవ్నండును సర్వలోక సంపూజ్యుండును నగు 
సత్యవతీసూనుం డెజింగి తత్షణంబ సన్నిహితుం డయ్యు నభిలజనంబు 
లభివంద నంబుసేయం గైకొనుచు నక్కో డలిం జేరి యోహో శపింపకు 
శమింపు మని పలికి మజియు నిట్టనియె 150 


యా? ధోర్భుడుని కవీంవం భూనినగాందారిని వ్యాను డూరార్చుథీ పక 


wre 


: పాండవేయా!గజుపె నల్క్ల మానుము రాజసం బేల యీరాజు ధర్మ 


పరు(డు నీ వించుక పాటించి వినవమ్మ చెప్పెద( గౌరవ। శేషు డనికి 


'జనుచుండి తల్లీ దీవన యిమ్ము జయముగా నాకని పలికిన నాకుమారు 
“తోడ నీపేర్మికి సీడుగా (6 గొడుక యెక్స్తడనుండు ధర్మ మక్ష_డకు జయము 


. సేరు ననవె భూరి ఘోరయుద్ధంబున 


గెలుపు గొనిరి గాన తలప ధర్మ 
పరుల కాంగగవలయు! బాండుతనూజు ల 
సూయ లేనిబుద్ధి( జూడు మెట్టు _ 151 


299 శ్రిమదాంధ్ర మహాభారతము 


మేదినీవృత్తము. విను మిటు లేటికిం జనినవృత్త మూంది యల్లన్‌ 
జనము నుతించు నీదుగురుసార ధీర బుద్దిన్‌ 
నిను నతిశాంతచిత్త యని నిక్క మేను గందున్‌ 
మనమున నిట్టి సీక్రగునె మత్సరంబు వత్సా. 152 


క్‌; ధర్మంబు పరిగహించి నీకొడుకు లగుపాండవులదెస రోషంబు నిగ 
హింపు మనిన గంధవతీనందనునకు గాంధారరాజనందన యిట్టనియె.155ీ 


em 


కవి నసూయా గస్త, గాను వీరల౭ జెడ6 దలంతునె యెట్లు లుమ్మ లిక (జేసి 
కల(గితీ( గాక యిక్కౌంతేయవర్గంబు గొంతి కెట్టట్ల నాకును భరితప 
వలదె దుర్యోధనుతులువతనంనున శకునియు ( గర్భదుశ్ళాసనులును 
దుష్టైత్తు లగుటను [దుంగ గౌరవకుల మడరి పాండవులు గయ్యంబుపాడి( 


తే. జంపి రందఅ నది మది నొంహజాల 

దచ్యుతుండుసూడ( గురుపతి ననిలసుతుండు 

దగునె గదపోర నాభికి దిగువ నొంచి 

చంప నత్తెజ( గుల్చంబు నొంప కున్నె. 154 
క, విడుతురె శూరులు రణమున. 

బడునట్టియవ స్థ తమకు( బాటిల్రిననుం 


బుడమి సమస్త జనంబులు 


నడ పెడుతెజ6 గలుక తప్పునకు రాకున్నే. 155 
వ. అనిన ఖీముండు భీకికంపితుండగుచు గాంధారికి వినతుండై వినయంబున 
నిట్లనియె. 156 


_ఎభీమండు గాంధారికీం గోపోవళమంబుగా ను త్తరంబు లిచ్చుభీవ్న 


సీ, తలపోసి చూడంగ ధర్మ మయ్యె నధర్మ మయ్యె నేంగబాణభయంబుకతన 
నట్టు సేసితి. గృపయార మైరింపుము నీదుపుత్తుండ లావు నేర్చు గలండు 
గావున నమ్మెయి.గాని యోర్యంగ రా దది యట్టులుండె ధర్మాత్మజునకుం 
వాడితో వచ్చెనే పరిభవం బతనిచే దౌపది యేకవస్రయం రజస్య 


ఆ. లయునుగాదె యపుడు దయమాలి కొలువున 
కీడ్ని తేరంబంచి యేమి యనియె 


న్రీపర్వము - (పథమాళ్వాసము 2599 


నత(డు వినవె యూరు లప్పుణ్యకాంతకు( 
జూపు చెజు6గవే విశుద్ధచరిత, 157 


స తత్కాలోద్దిపితం బై నకోపంబున నెసంగుమనస్సంతాపంబు దాల్మి దహిం 


చిన దదూరుభంగంబు గదాదండలబునం జేయం గలవాండ లని యప్పేరో 
లగంబున. [బతిన వట్టితి నుత్తమక్ష, తధర్మజ్జులు |పకిజ్ఞాహాని నిందిం 
ట్‌ వ అ క్ష్‌ జ 
తురు గాన పూనిక నెజపితి విను మానభలో నపుడ తొడలు పొడిసేసి 
యతనిం దెగ6 జూడ? దగియుండ నజాతశ | తునాజ్ఞ మిగుల రామింజేసి 
యమ్మ హాత్ము చేసినసమయంబు దప్పింపక యవ్విధంబున కరిగి యనేక 
దుఃఖంబులం బడి మగిడి యజ్ఞనపతి సంధి గోరి కౌరిం గౌరవసభకుం 
బుత్తెంచుటకుం దగుఘాటలాడు నవసరంబున నేనును. 158 


అన్నదమ్ముల మై యుండి యకట మనల 

నొరులు దల లెత్తి చూడ నొండొరులతోడ. 

బెనంగ నేటికి నీ నేల పెద్దవారి 

బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొా. 159 


అని నీకొడునకుం జెప్పి పుత్తెంచితి దానను శాంతిం బొందక యద్దురాచా 
రుండు చలంబున వైరంబు( బెనిచె న ట్రగు* నవశ్యాబును ధర్మరాజు 
నకు రాజ్యంబు సేకొనుటయు నాకు (బతిజ్ఞ దీర్చుటయుం గర్త్హవ్యంబు 
లయ్యెం గావున నేమిభంగినై నం బగ దీర్పవలసె నీవును సువిచార 
వింతయు విచారింపు మనవుడు నద్దేవి యతని కిట్టనియె. 160 


ఆచావు సావందగున 

న్నీచునకున్‌ వానివలన నిక్కం బరయన్‌ 

నీచెప్పినయన్ని యు. గల 

వాచెయైయు దగవ నీకు నది యట్లుండె. 161 


. వైరి నని. జంపుదురు గాక (వచ్చి నెత్తు 


రెత్తికొని కోలు [కూరాత్ము లెచట నైన 
నెన్న6 డేనియ6 గలిగిరే యీవు దక్క 
నది వృకోదర వృకవిధ మసురభంగి. 16 


"9 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనవుడు ననిలపు తుండు సుబలరాజపు తి కిట్టనియె. 


జలధరవృత్తము. ఆసభలోని కట్టు [దుపదాత్మజ దాం 
గాసిగ నీడ్చి వల్వొౌలువం గినుకం 
జేసిసజాసకై పెదవి. జేర్చితి దు 
శాసనుకోణితం బిది నిజం బరయన్‌. 


వ. ఆదియునుం గాక విను మతని నేం బొదివినప్పుడు. 


168 


164 
165 


క్రాంచపదవృ. కౌరవసేనాపీరులు లావుం గడిమియు( జలమును గడంక యెలర్చన్‌ 
థీరతసౌంపుం |గూరత పెంపుం దెగువయు నెజుపంగ( దెరలక వఏీంకన్‌ 
క. దోవంగా రభసం బేపును గలితనమును బొలుపు వహింపన్‌ 
వారు భయంబుం గూరెటకుం గా వలసెను రుధిరము వదనము సేర్చన్‌ 166 


వ. ఆరెండుపనుల కై యట్లు దావుట గా నటించితింగాని, 


తే, అన్యజనములశో ణిత మైన (దావు 
టదికపాళక మని విందు ననుజుర క్త 
మాన నే నంత వెల్టినే యంతపాప 
కర్ము(డనె ల్లి యంత నిష్కరుణమతినె, 


వ. అనుటయు, 


తే. అంధులకు నూ(తకోలగా నకట యొకని 
నైన నిలుపక నూర్వుర నదయవృత్తి 
(మింగి తం దెవ్వ( డేనియ మీకు నెగ్గు 
లాచరింపనివా(డు లేండయ్యెనయ్య. 

రక్‌, ఒక్కరుని సీవు సంపక 
తక్కిన నంతటనె (పతిన దప్పునె విభవం 
బెక్క_(గ మీయన్న నతం 
డెక్క_టి రాజ్యంబు సేయ నీండె కుమారా. 


167 


168 
169 


170 


171 


వ. అని పలికి ధర్మ నందనుదెస మనసు నిగుడం బుతపొత్రవధసంపిడిత 
స్తాంత యగు నగ్గాంధారి [కోధపరుషాక్షరంబుల నమ్మహారా జెచట 
నున్న వా డనిన నాభూపతి భయకంపితగా [తుం డగుచుం జేతులు 


16) 


శ్రీపర్యము - [పథమాశ్వాసము 241 


మొగిచి సవినయంబుగా మెత్తనిమాటల నిదె వచ్చితి దేవీ యేను బాండ 
వాగజుండ ననుచుం జేరంవోయి. 172 


నీపుు తులం జంపించిన 


పాపాత్ముని [గూరచిత్తుం బరివాదార్హున్‌ 
కఫాపంబున( బొలియింపుము 
భూపాలక వల్ల బాభి పూబితచరణా. 178 


. ధరణిం గల రాజులకుం 


బరివార మ్ము నకు జావ పాటిల్లుటకై 
పరుషత గైకొన్న యుధి 
ష్గిరు దారుణదండకలితు( చేయం దగదే. 174 


మత్తకోకిల. జీవ మేటి కడా మేటికిం జెలులం జుట్టల బిడ్డలం 


శావ( జూచినయట్టి దోపికి సర్వభోగము లేటికిన్‌ 
నావుడుకా మజుమాట లాడంగ నాలు కాడక యుండి య 
దేవి యూర్చు నిగిడ్చె నుష్టము దీర్హముం బరుషంబుగన్‌ 175 


| ఇట్లాధృతరా హ్ట్ర మహిషి యతనియుచితవచనంబులు విని యూరకయుండేె 


నతం డంజలిపుటంబు ఫాలంబున మోపి యానతుం డయ్యె( బట్టావృత 
నయన యగు నప్పతి వతదృష్షి పట్టంబువంచుసందునం జనె యజ్ఞనపతి 
పదనఖంబులం జెందిన నవి గందినం జూది సవ్యసాచి జనార్దనువెను 
కకుం జనియె సమీరసుకుండును మా దీసుతులునుం దిరుగుడువడి 
రప్పుడు గాంధారరాజనందన [కోధంబు దక్కి ధర్మపు తాదులదెస 
మాతృభావం బలవడ సాంత్వనస్వరంబునం గుంతీసందర్శనంబు సేయ 
రన్నా యని పలికిన నప్పురుషసత్తములు చిత్తంబులకలంక డిందువడ 
నందు నొక్కటం గుంతి యున్న దెసకుం జన నక్కు_ంతిభో జనందన 
వారిం గలయం గనుంగొని, 176 


_: వొండఢభ్రులు వంలతీదోవికడవ గాంధారివంవ్రునం టోళ్రుది ౩ 


అంబురుహవృత్త ము. పెద్దయు(గాలము వారలంజూడంగబ్రె మ డించుచు దుర్భరా 


పదశ నొందుట నమ్మహితాత్ము లపట్టు అందు [దుంగుటం 
౧ ల 


242 


om 


ఢ్రీమదాం[ధ మహాభారతము 


దద్దయు శోకమునం బొరి నశులధార లత వగర్పుతో 


నద్దురవస్థతెజింగు గనుంగొని యంతకంటెను నార్రు లై. 177 
+ చరణంబులు ద్మొటిల్లం జని తచ్చరణం లమీ6ద (వాలి. 178 
ఠ బు 


. ఏడ్య నందజపై( జేతు లిగుచుం బెలుచ 


నేడ్చి యర్రేవి వారల నెత్తి వేణు 
వేఅ మేనులు నివురుచు వివిధదారు 
ణా స్ర్రశ స్ర వణ పచయములు గాంచి. 179 


: అచ్చోటు లంటి చూచుచు 


వెచ్చనియూర్చులు నిగుడ్చు వేంగుచు6 బొగులుం 
(గుచ్చి కవుంగిట( జేర్చును 
వచ్చితిరే నృపకుమారవరులార యనున్‌, 180 


. ఆసమయంబున నప్పాండుభూపాలపత్నికి కోకాగ్ని (పజ్వరిల్లం 


దత్సమీపమునకు దౌపది విన్ననిమోముపె( గన్నీరు ముసు(గు వడ6గ. 
బదముల నట దొొటుపాటు వాటిల్లంగ దైన్య మాకారంబు దాల్చినట్టి 
తెజంగున6 జనుదెంచి దేవి సౌభద్రాదు లైన నీమనుమ లెం దరిగి రెంత 


, యేని6 గాలంబు నిను. జూడ రిప్పు డిచటి 


కేలరా రంచు నడుగుల| మోలనేల 
వాలి వికలాంగియై తెంచి వైవ నెండ 


దాశి వందినతీ(గచందంబు దోంప. 181 


ఇట్టు మేతినిం బడి రోదనంబు సేయు నయ్యుగ్మలిమీంద నొజుగి తానునుం 


- బెద్ద యెలుంగున నేడ్చి గుచ్చి యెత్తి యక్కునం జేర్చి యూరార్చి 


యత్తన్వియుం దనయులుం దోడన చనుదేరం గుంతి గాంధారికడకుం 
జనియె నప్పుడు దౌపది యాధృతరాష్ట్రుపత్ని పాదంబులకు (మొక్కి 


_యడలున వెక్కుచున్న నధ్రేవి యమ్ముద్దియ నుద్దేశించి. 182 


మత్తకోకిల. ప్యుతి యిట్టగునమ్మ శోకము. బొంది కుందుచు నున్ననీ 


గాత మొండొకకీడు పాటిలి కందు. బాండుతనూభవుల్‌ 


గ్రీపర్వము - [పథమాశ్వాసము బి4లి 


పుతవర్గము గన్నచో నెద భూరితాపముం బొందుడుం 
బొత్రహీనత( బడ్డగొంతికి బాయ నేర్చునె నెవ్వగల్‌. 188 


క, వినునేని ట్టూరార్చెద 
నను-స్‌ వూరార్చ వలదె నానీతెజంగుల్‌ 
విను మొక్కరూప మన కే 
మన6 గలదు విధాత |కూరు( డై పజుపంగన్‌, 184 


[పహరణక లితవృత్సము ఇది యిటు లగుట వ్లైతి(గి పలికె నా 
విదురుడు సభ6 గోవిదులు వొగడ(గా 
నది వినియును నే నడంపన దురితం 
బొదవెం గలంక సే టొలయ కుడుగునే. 185 


వ. ఇ ట్టనియెదం గాక నాచేతం బోవునే యెవ్వరు నేమి సేయుదురు కాల 
వశంబున నవశ్యభావి యైనది యయ్యె నుపశమింపు మని పలికె నని 
యిట్లు పాండవులు ధృతరాష్ట్రుని గాంధారిని ననునయించిన తెజం గెణిం 
గించిన నాభంగి నుపళమిత|కోధయెన గాంధారరాజనందన పదంపడి 
యెవ్విధంబున వ ర్తించె ధర్మ తనయుననంతరవ ర్తనం బెప్పాట( జెల్లెనని 
యడుగుటయును. 186 


తపస్స్వాధ్యాయాది క్షపితమలచిత| పక లితా 
పిపజ్ఞాలజ్వాలావిర మణ సుధావృష్టల లితా 
[=] టి 
జపాపుష్పక్షీర చృవికిరణసంసర్జనధురా 
సపర్యానిర్యాహ [పచురకలన స్థెర్య మధురా. 187 


తః సాత్యవతేయాదిమహా 
మత్యవగమ్మప్రకార మధురవిలాసా 
సత్యత్వానంత త్వని 
రత్యయశభ సారమయసమ _గవికాసా. 188 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాలిని. 


సదసదనభిషికా సంభృతానందభక్తా 
విదళితదురితాలీ విశ్వనిర్వాహశళాలీ 
మదవదసురభేదీ మానపాను[పమోదీ 
వదనజనితవి్శిపా వైభవానందదీ ప్రా. 


సని గద్యము ఫం 


ఇది శ్రీమదుభయక విమిత్ర కొమ్మ నామాత్యపు త్ర బుధారాధనవిరాజి 
తిక్క నసోమయాజిపణీతంబై న శ్రీమదాం[ధమహాభారతంబున 
స్రీపర్వంబునందుం (బథమాశ్వాసము సమాప్తము. 


సా 


(శ్ర వుదాంద్ర మహాభారతము 


స్ర్రీపర్వము జ్‌ ద్వితీయాశ్వాసము 


అయాం గ్య నట్ట లజ 


(బ్రీమత్కీ ర్రిమదత్యభి 

ఠామాక ఎతిసద్దుణాభిర తిమత్పుణ § 

[గామాకృతి మళ్ళంప 

త్రామోదితభ క్రలోక హరిహరనాథా. 1 


న. దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్టనియె నట్టు పాంచాలి నూఅ 
డంబలికిన యనంతరంబ పతి వతాశిరోమణియు మహాభాగయు సత్య 
వచనయునగు నయ్యాంబి కేయు భార కుం దారాశర్యమునిం [దవర పదానం 
బునం (బాప్తంబై తాత్కాలికం బయిన దివ్యదృష్టివిభ వంబున నిజవత 
హాని లేనితెజంగున సంగరతలం బఖిలంబును నధికవిస్తారదూర | పాప్తం 
బయ్యు నాలోకనగోచరం బగుటయు, 2 


మణిగణనికరము. గొడుగులపశీయలు గుబుకులు గొనుటకా 
సిడములతునియలు సెదరి యునికిం బెం 
దడిగలు( బడగలు దజఅచు మురియ లై 
పుడమి. గలయుటకు( బొగు లొలయ మదిన్‌. వ్ర 


క. నుఖు మైనకాల్బలంబులు 
నజవజ లయి యున్న యట్టియరదంబులు( బెం 
దు చగుసూతాంగక ములు 
నొజగిన రధ్యములగములు నుల మలంపన్‌. 4 


అయ గాహి. రావుతులతుండ ములు మావంతులనుగ్గు6 దుర 
గావలిశవంబులు గజావయవరాశీ 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


భావభయదస్థలులు. [బేవులును గండలును 
బోవు లయి పెన్మెదడుపై విరిసి రక్త 
[సావమున( బెల్లయిన రేవమునం జూడ గడు 
నేవ మగుపట్ట మృతభావగతు లయ్యున్‌ 
జీవముల. బాయరొకొ నా వికచవక్ష ముల 
తో వజలురాజులు మనో వికృతి సేయన్‌, 


లయ్మగాహి. హారరుచులున్‌ హృదయహరితరమూర్తు లగు 

వారు హరినీలమణిభారవిలనతే. 

యూరబహులాంశుచయచారుతర రేఖు లగు 
వారు నవవ జరుచిరోరుఘృణిమత్కో_ 

టీరరమణీయు లగువారు గరుడాశ్మమయ 
భూరికటక ద్యుతివిహారపరికోభా 

సారు లగువారలను బోర. బడి నెత్తురుల. 
గూరుటం గరం బెడంద కారటము సేయన్‌. 


లయ్మగాహి. అమ్ములును విండ్డు. ఒకిభు మ్మాలును దోమరచ 

యమ్ములును గుంల€నికరమ్ములు. గనత్థ 

డ్లమ్ములు నహేనముస లమ్ములును జ కనివ 
హమ్ములును లోనగుననమ్మ తమహో గా 

స్రమ్ములును గండలును నెమ్ములు6 గపాలములు 
సమ్మికితరూపశకలమ్ము లయి సంగా 

మ మ్మతులదారుణవిధమ్మగుటం దెల్పు టధి 
క మ్మగుకలంక హృదయమ్మున కొనర్చన్‌. 


లయ్మగాహి. కుత్తుకలబంటి యగునెత్తురులు దోయికుల 
నెత్తిచవి గోలచును జిత్తములు దృప్తిన్‌ 
జొత్తిలి నితాంతమదమత్తములుగా( జటుల 
నృత్తములు సేయుచు. జలర్తనువికారో 


ఈశా 


8 


(0. 


శ్రీపర సము - ద్వితీయాశ్వాసము 247 


ద్భృతపటుహాసముల రిత్త లగుదుర్యచన 
వృత్తులను నొండొరుల నెత్తికొని మాంసం 
బత్తి తినుఓన్‌ వికటవృత్తు లగురాక్షసుల 
మొత్తము పరిక్షుభితచితత యొనర్చన్‌. 8 


(పేవులు గుడలు పెటీకి పేటాడి యంగదం గొని మెదళు లగల్చికొనుచు 
రాగిలి రక్తంబు ద్రావుచు లోచనగుళికల నొలిచి (మింగుచుకు గుండె 

కాయ లాదటమెయి గబళించుచును గ్గొవ్యు దెమలిచినమలుచు నెముకయాట 
చవి గొనియానుచు(జావకయున్న రూపులుసచ్చుటకు (గాంగంబెలుచం దన్ని 


కొనిన వెజం బాయ. బాబుచుం జెనకి తొడరి 

కాటు లాడుచు నున్న సృగాలములును 

గాకములు రాపులు(గులును (గద్దలును వృ 

కంబులును మానసము వికలంబు సేయ, 9g 


అగ్గాంధారరాజనందన కలను గలయంగనుంగొనియె. దదవసరంబున 


సాత్యవ తేయుండు కౌంతేయుల రావించి బంధుశవంబులకు( గాలోచితాచార 
సహితంబుగా నగ్నిసంస్కారంబు సేయుం డని పనిచి యంకర్ధా రబు 
సేసె వారు ధృతరాష్ట్రం బొదివికొని వాసుదేవపుర రస్సరు అమి యప్ప నికెం 
జనుచు6 గౌరవకాంతలం ద (తృదేశంబునకు నడపించిన నప్పడ(తులు పతు 
లును సుతులును సోదరులును బౌత్రలును మిత్తులును గుణపంబులై పడి 
యున్న. జూచి చెయేది మేదినినొటసవారును వావికిచి యజచువాడను 
బుర పురంబొక్కువారును బడిపొరలుచు. బొగులువారున 
వెన్నుల విరియం దిరుగువారును బలవించువారును బేర ని యుగము 


వారును (మాన్పడువారును మోములుం దలలును మోందుకొనువారును నై 
రప్పు జ దుర్యోధన జనని జనార్దనుం బేరొ-ని చేరం బిలిచి వరమశోకార్త 
యగుచు నతని కి ట్ర్లనియె, 10 


హి 


చూడుము ధృతరాష్ట్రుకోడం[డ( గన్నార క్ర 
దీనత6 బొందెడునాననంబుల విిపలాపః బు లె లై నసల్దాపములః ం 


248 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నడలు చొండొరులకు నన్నల( దమ్ముల రూపించి వేర్వేణం జూపుటయును 
బొరిమొగంబులు సూచి పురపుర (బొక్షుచు( దలలల్జ(దూలంగనిలుచుటలును 


. గలిగి యలిగడువారికన్సు లకు. బండు 


వగుచునున్నారు కాకులు మగలతనువు 
లెక్కియున్నను చేష్టలు దక్కి. కొంద 
అడువ( జేయాడ కున్న వా రంబుజాక్ష. 11 


మానినీ, కూరియు( గాంతి యిగుర్చ్ప (గం దేజము గుందక వహ్నులు గూర శిఖా 


pin 


జాల మడంగియు జాయ వెలింగడుచందము నొందిరి శల్యుండు బాం 
చాలు(తు( గర్జు(డు జాపగురుండును కాంతనవుండు నిజంబున కీ 
బాలుడు వీరి పభం గడచెం గుణభ్యదుని( గంటె సుభదసుతున్‌. 12 


. [పభువు లంతనంత రాజిల్భ నెడనెడ 


వీరయోధతతులు వెలు గుచుండ 
గహచయమున( దారక|పకరంబున( 
బొలుచుగగనతలము6 బోలె. గలను. 18 


. అర్జున భీష్మచాపాచార్య గలిమకర్ణాదులమహితదివ్యాస్త్రవితతు 


లాడిన నొ౭డొకకీడు రా నేరమి వీతవికార మై వీరయోధ 
చారుళరీకసంచయ ముండా దిని గంక శివాగ్భ[ధకాకకులము 
లాదిగా( గలుగు కవ్యాదముల్‌ పీంకువీ. కాడుట నెంగిలి యయ్యె నకట 


డా 
యున యవ సూచువారలయుల్ల ముడుక, 14 


గ 


Fa 


రై 


న్రీపర్వము షు ద్వితీయాశ్యాసము 


స సారచందనహృద్యక స్తూరికాది 


లేపనాలిప్తి నుండెడు భూపవర్యు 
లకట కో ణితపంకదిగ్ధాంగు అగుట 
గనుట కోర్య రాదయ్యెడు. గమలనాభ. 


వనితలు మేలపుమెయి మెలు 

పున దిగిచిన నొప్పుహారములు మొదలగు (ప 
న్ననితొడవులు (గద్దలు దివి 

య నరేందులు గొంద టునికి యచ్వ్యుత కంటే. 


1 [పాణంబులు విడిచియును గృపాణాదులు 


విడువ కున్నభటు లారయ స 
[పాణులపోలెం (బధన 
జోణికిం దొడ వగుచు నున్కి చూడుము కృష్ణా. 


సూరెలను వందిజను లిం 

పారంగ నుతియింప నొప్పునట్టిమహీశుల్‌ 
నారీజనములు సుట్టుం 

జేరి పనవుచుండ నునికినేసె నలంతన్‌. 


*. రూరు మొన సపెటినటులు గొంద యుజ్య 
మీ అ డా 


లాయుధములు గంకటములు నమర నున్న ( 
జూచి చావనివా రని చూడు చేర 
నరుగ కున్నవి కంక గృ ధాదు లనికి 


. ఇది యంతయు నీచే సాధితం బైనకార్యం బని పలికి వెండియు. 


2949 


16 


1% 


18 


19 


20 


Y అట్టలకడ నుత్తమాంగముల్‌ గానక యలమట నలుగడ లరయువారు( 


దలలు చేతుల? గొని తనువు అత్తలమునం దజచు పీనుంగులలో6 దడవువారు 
శరములు మెనులC జేర్చి భావించి నిజాస్యముల్‌ (వేసికొం చజచువారు 
తునియలు పెకై ఎనంబనివడిగూర్చిరూ పులుగనుంగాని మూర్భమును(గువారు 


250 (శ్రీమదాం| ధ మహాభారతము 


తే. నై నకౌరవపాంచాల మానినీజ 
నముల నచ్యుత చూడుము నాథ జనక 
పుతసోదరశవముల పొంత కేంగి 
పెక్కుదురవస్థలొందెద రక్క_ టకట. 22 


తే. అవయవములు రూపజంగ. (గవ్యాదభక్షి 
తంబు లై యుని_( గొన్ని శవంబు లువిద 
లెంత నూచియు నవి గొంద జెబు(గ(జాల 
రయ్యెదరు సూడు తమబంధు లగుటం గృష్ద. 28 


క్ర కట్టివి యెల్సీను గను6గొను 
కట్టిండితన మొందునట్టుగా నేమొకొ తొ 
ల్పుట్టువునం జేసితి నీ 
చుట్టల నిటు సూడకుండ( జొప్పడ దయ్యెన్‌ . 24 


క, అని పలుకునపుడు దుర్యో 
ధనునిక శేబరము దృగ్గతం బగుటయు న 
వ్యనిత యిల (దెక్రై నటికిన 
యంనటి కియకా మూర్చ. జిత్త మవళం బైనన్‌. నిర 


గాంధారి దుర్కోధనుని కొళేచరంభణు చూబి దలబించుటుః_ 


వ. ఇట్టు మూర్చీల్లి కొండొక సేపునకుం దెలిసి గాంధారి పరిచారిక లూంది 
కొనిపోవ నప్పుతళ వంబుక డకుంటోయి. 


తరల. విపులవక్ష్షముమీ(ద న|శులు వెల్లగల్బుదు [వాలి యో 
ృపతీకుః జర కౌరవేశ్వర నేల సిమ్మెయి సీయుదా 

పుళశరీరము6 బొంద( బాడియె తల్లి వచ్చిన భక్తితో 

పచరింపక లా(తివై యిటు లూరకుండుట యుక్త మె. వ 


cE 


త్త 
ను 


వ, అని మజియు ననేక పకారంబులం బలవించుచు హాహాకారంబు అసంగ 
రోదనంబు చేసి యాసుబలశందన తనసమీపంబునకు. జనుదెంచియున్న 
యుపేం|దున కి ట్రనియె, 28 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము లిక! 


మంగళమహా(శ్రీవృత్త్సము. 


వం 


ఈతడు రణంబున నెత్తి చనుచుండియును నెంతయును భక్తిం గని నాకుం 
బీతియెస(గం బలికి (బేమ మొలయం బొగడి పెద్దయు వినితినిరతుం డై 
చేతులు మొగిడ్చి జయసిద్ధియంగ దీనన విశిష్టదయ నిమ్మనిన ధర్మం 

బేతల ననూన మగునిద్ధ జయ మాతలకు నెట్టయిన సిద్ధమగు నంటెన్‌. 29 


ఠి ట్టన నేల యంటేని. 80 


మానినివృత్తము జూదము నప్పుడు సర్వజనంబులుచూచి భయంపడి యిప్పనియి 


మ్మేదిని సేనలకుం గురుకోటికి మృత్యువు గాని నిజం బలంతిం 
బో దని యాడరె యమ్మెయి నాదగుబుద్ధికి దోంచినసత్యము దా 
మోదర పాటిలదే కొడుకంచు( [బియోక్తులు వల్కిన జెంపుసెడున్‌. 91 


వినుము దీవనకుం జొరక మధ్యస్థపుమాట లాడుటయ కాదు మణి నేనప్పు 
డతనితోడ. వి 


. ఆహవంబునయందు నీ వోహటించి 


పోవ సడి వచ్చు సడికంటెం జావు మెలు 
శ స్ర్రజీవిత బరలోకసొఖ్య మనుభ 
వంపు మమరత్యసంపద వెలయు మంటి. 89 


. అని చెప్పి యుంటి నాచె 


ప్పినయట్టులు చేసి యితండు పేరును బెంపుం 
గని యుండగ ని ట్టడలున 
మును(గు టరయ గడుపుకోకమున పెంపుసుమీ. §్ర4 


. అరివిమర్ది యితనికై వగపేటికిం 


బుణ్యలోక మునకు. బోయె ననుచు 
నుండ నో పెనేని నుల్చంబు ధృతరాష్టుం 
దిక్కులేమి. దలంచి పొక్కాకున్నె. ఫన్‌ 


వ. అని వెండియు. సర 
సరసిజవృ. (బ్రీరమ్యత్వం బారంగం బెంపూర్ణితముగ మజిపిర విత ముకు ములు 


దారుం జూడకా సారవిభూతికా ధరణిపు లఎమిషధవనిభు లగుచు 
భూరి పీతిలా సూరులం గొల్వకా భువనవినుత మగుపొలుపు వష్ణయక 
న్నీరా జుండుకా దారుణదై వం బిటువజచునె తుది నితనిం గటకటా, లి! 


| 


252 


శ్రీమదాం ర మహాభారతము 


. కనకబహురత్నమయపీఠమున మృగామ 


లాలవట్టంబు లిడ6 జెలు వమరునట్టి 
కౌరవేం[దుండు "పెనునేల6 గంక పక్ష 
పవనవాతు. డయ్యె! జూచితె పద్మనాభ. 88 


. ఈరాజు భీమసేనును 


దార్మోగపరా[కమమున. ధరణి నొజగి దు 
ర్యారమదవార ణము కం 
రీరవము వివాఠమున౭ బడినగతి. బొలిచెన్‌. 89 


. విదురుడు? దం|డియు( దనకుం 


బదివేలవిధముల. జెప్ప బాటింప(డు దు 
ర్మదమున( దగియెడుబుద్దులు 
విఢి మూండినమర్హ్యు( డేల విను నుచితోక్తుల్‌ . 40 


. పదునొక( డకొపహిణు లే 


పొదవంగ నలిం గొలువ నొప్పు నుర్వీశ్వరుండే 
తుది నిష్పరివారుం డై 
గదం జేకొని యొంటి పోరి కలనిం బడియెన్‌, 41 


= ధరణి గజమోటకము లొప్పధార్త రాష్ట్ర 
నాక్‌ ర 


లెల్ల. బొలువార(గా6 గంటినిప్పుడవి వి 
నాశ మొందిన6 బాడటి నలిననాభ 
యది పరాధీనముగ( జూచునట్టిద య్యె. 42 


- అని డుర్శొధనవల్పభ యగు భానుమతి నిరీక్షించి మాధవు నుద్దేశించి యి 


ట్లనియె. 48 


. కొడుకుచావుకందెం గోడలియడలున., 


బెరి(గి శోకవహ్ని దరెకొనంగ 
నంతరంగ మిప్పు డగ్గల మెరియంగ( 
దొడ(గ దీని కేది తుది యపేం[ద. 44 


em 


స్రిపర్యము - ద్వితీయాశ్వాసము లర 


చూడు మిమ్ముద్దియసుతు. జూచి వదన మల్దార్చుచు. [బాజేశునాననంబు 
పై(జూడి యడరించి పాణితలంబున నందంద నెమ్మొగ మడిచికొనుచు 
మరల( బ్యుతునిదెస కరిగినమనసు పేరడలున మునుంగంగ నతనిచెన్ను 
మోమున( దనమోముమోపి మూర్చిల్దుచు. దెలిసి వల్థభునుర ఃస్టలము గ్రమ్మ 


నుడుకు(గస్నీర ( దడియంగ నొజగుచును వి 

చేష్ట యె యూర కుండుచు( జెలులతోడ. 

దిరిగి పొగులంగ వేనలి విరియ మేన 

నవుల( దిరుగుచునున్న ది యక్కటకట. 45 


అని వెండియు. 46 


స్ట ఈసుమధ్యమ యిమ్మహీశ్వరుబా హుతలంబున లలికోపలాలనంబు 


నొంది రాగిల్లెడునుల్లంబుతో నుండు నింకిట నిమ్ముగ్ధ నెట్టు సూడ 
వచ్చు. గనుంగొన వశముగా దిది యిట్టికొడుకును మనుమండు(బుడ మినిట్టు 
పడియుండ( జూచెడుపాపజాతికి నిప్పు డవియక నిగ్గడి యెనయినుప 


గుండియకు( జేటు పా టింక( బుండరీక 
నయన యెన్న (డులేమి నిర్ణయముగాదె 
యింత కోర్చెడునట్టివా రెన్న (డేని 
నుర్వి నెందేనిగలుగుదురొకొ),_ యొరులు. జీ 


జననియు భార్యయు నేమై 

న నేమి వేదములు బొంకునకు( జొరమి నిజం 

బని పుణ్యలోక మగు నని 

తనకార్యము సూచె నిట్టు తగునె యితనికిన్‌. 48 


. అని యనేకభంగుల విలాసంబు సేసి తక్కటితనయులదెస నాలోకించి 


విష్ణుదేవునితో ని ట్టనియె. 49 


భాస్రరవిలసితవృ. కౌరవనృపతితనూజశతంబుం గంటె వనసుతుపటుభుజలీలా 


మోరత( దడంబడ మేదినిమీందం గూలె వికటముఖకరచరణత్యం 
దేరికయిన. గను(గొన్న విషాదం బెంతయు మది నొలయఃగ(బ్రియకాంతల్‌ 
చేరి విలపనము దద్దయు నార్హిం జేయ(గ నునికి వనట తిరిం బెట్టన్‌. 80 


లిక శ్రిమదాంధ్ర మహాభారతము 


. తే, చందనార్ద కుట్టిమముల. జరణతలము 
లొందుఓకు నేవగించునయ్యువిద లిపుడు 
నెత్తురుల రేవ మెక్కిననేలం బొరలు 
చున్నవా రేమి సెప్పుదు నుడుకు పేర్మి. ర్‌] 


క, బాలలు దరుణులు( [బౌఢలు( 
దూకెడువికలాంగకములతో డెందములన్‌ 
వాలినవిరహానలముల. 
పాలై. వందురెద రొక్కభంగిన యకటా. 52 


క్‌, బలదర్పధై శెర్యో 
జ?లు లగుధృతరాష్త్రసుతుల సతులకు నిటా 
జూ N=) ౮0 
కుంతమయిు వనట పెల్టున( 


దలరవలసె దిక్కుమాలి దై వముచెయిదిన్‌. 5కి 


[గి 


. నిజభూషణాతప త 
ధ్వజకంకర ఖండ వేష్టితము లె నకురు 
వజగా!తశక లములు వా 
రిజనాభ కనుంగొనంగ రెట్టించె వగల్‌. ర్‌శీ 


క. జననియు( దండియు( దొలుబా 
మున జెసినపాపకర్మమునం గాక సుయో 
ధనుండు మొద లయిననూర్వుర 
ననఘు(డు ధర్మజుండు నామమడ(పంగందగునే. ర్‌5 


జఫ రథాల్‌ దుళ్ఫొ ననునిక కలేభరంభు చూబి బిలదించుది :__ 


సీ, అచ్యుత వీ(డె మహాభీలభుజు( డగు భీముగిదాహతి భూమి గూలి 

.. యాతనిచేత సర్వాంగ.ము_ఎదును గలుగు |క్రొన్నెత్తురు కాంక్ష [దావ 
బడి మణి తగటారి తడియున్న వాండు దుళ్ళాసను( డీతండు సభకు |దుపద 
పుత్రి నీడ్రిచి తెచ్చి పొలువతనమ్మున( బతులసన్ని ధి గురుక్షితివిభునకు( 

తే. గర్జునకు 6 బిత్తస (పీతి గాంగ దూల 
పుచ్చె( బెక్కువిధంబుల నొచ్చి యామృ 


స్రీపర్వము మ ద్వితీయాళ్వాసము 


గాక్షి యప్పుడ మారుతి యంతరంగ 
మేర్చం దల6పించుదానన యింత వుట్దె. 
క. ఆసభ నమ్మెయి నీదు 
శాసను( డప్పాండుపుతసతి( (గూరాత్ముం 
డై సంక లేక పెద్దయు( 
_గాసిం బెట్టంగ నెజీ(గి కలంగినమదితోన్‌. 
వను దుర్యోధనునితో నిట్టంటి. 


255 


56 


ర్‌ 
58 


తరువోజ... హరిచేత రక్షిత యైనపాంచాలి క గునయ్య యిమ్మెయి నత్యంతనీచ 
పరిభవదుఃఖంబుపాల్‌ సేంత మీందు పరికింప కున్న 6 గీడ్చొటిల్ల కున్నె 


యరికంజకుంజరుం డగుఖీము. బల్కు లనుబరిగోలల నలంచుట మేఠె 


వెరవిడి వేవేగ విడువుము గారవింపు మీవంశపవ్నితనోపుత. 


క, కూరాత్ము (డు సీిచుండు గాం 

ధారవిభుని. దొజంగు పాండుతనయుల. బుణ్య 
[పారంభుల6 గూడి మనుము 

కౌరవకులమెల్ల [దుక (గా బొగ డొందన్‌. 


క. అని యెన్నిభంగులను జె 
ప్పిన దానప్పలకు లెల్హ బెడచెవులం బె 
వై నుద| గుడు దగుకార్యము 
గనునె వశం బగునె డైవగతి( దప్పింపన్‌. 
లే, నాంటిమాట లుల్టంబున నాటియుండ 
నొవ్వుతోందటి వేచిన డివ్విధమున 
బజిచె భీముండు నొప్పింప(బడిన తాచు 
పాముపగసాటితెగ టార్చుభంగి( గృష్ష, 
క్‌, తగు బగ దీర్చుట యిమైం 
దగ వగునే నెత్తు రెత్తి |తావుట భీముం 
డు గడున్‌ ఘోరము సేసెను 
మగల కతికు దవృత్తమా పొగ డొసంగున్‌. 


ర్‌లి 


60 


61 


62 


68 


ఓ. ఆరయక సభలోన నత్తోయజాక్షి నమ్మెయి దయమాలి యత్యంత, 


చిర శ్రీమదాంధ్ర మహాభారతము 


తరల. తరములుం జరణంబులున్‌ విరి గల్లి సాంగి వికీర్ణ ర మె 
యురము నిర్భర వై కృతంబుగ నుర్విం (దో సండ్‌ గే 
సరినఖంబుల [వవ్వంబడ్డ గజంబుచాడ్చున నుండ (గా. 
గరుణ మాత్మకు నింత మిక్కిలి గాక యున్నె జనార్దనా. 64 


. వీండె వికర్ణుండు వాండిమెజుంగు మెఘంబులగములమధ్యంబునందు. 
దేజరిల్రైెడుమాడ్కి రాజిలుచున్న వా డతిసాం దహస్తికాయములలోన( 
గార్ముక జ్యాకిణకఠిన మై యన్న యిబ్బాలునిముంజేయి బాలగృ[ధ 
మోపదు కబళించియును జంచుపుటమున( జీరంగ( జూచితే శౌరి యతని 


em 


తే. రమణి పౌొరింబొరి. గస్నీర్ముగమ్మ. జుట్టు 
మెల(గి కాకుల (గద్దలం దొలంగనడుచు 
చున్నయది పాసి యవివోవకున్న నిట్లు 
సూతురే తల్లు లెందును సుతుల నకట 65 


క. మారుతనందనును గపు 

నారాచము లొడల నాటినం జచ్చియు న 

వ్వీరకుమారుం డుజ్జ్వ్యల 

చారుత్వము( బాయ కున్న చందము6 గంటే. 66 
క. అనిమొన నెవ్వరికిని మా 

ర్కొన రానిఘనుండు దుర్ముబు(డ భీమునిచే 

వినిపాతితు( డై భూరజ 

మున |[బుంగుడువడ్డవా(డు మురహర కంటే. 67 


తే. నక్క_తో(డెలు వీనియాననముసగము 
దిన్నయవి యట్టులయ్యునునున్న యొప్పు 
దొరసి సపమినా6టిచందురుని. బోలె 
చూడు భావించి దీపితశూరవంశ. 68 


మత్తకోకిల, శూర సేనుడు భీమయేళ? “రా డతుం డయి చుట్టు నం 
భోరుహానన లార్తి మూరత+ బొందిన ట్టతిరూక్షహా 
హారవంబులతోడ (గుమ్మర నల్జవా౭డె వికారితా 
కారు డై పడియున్న వా(డు వృకంబు( బక్షులు జించినన్‌. 69 


17) 


ce 


త్రీపర్యము - _పథమాళ్వాసము లిక? 


అంగంబు కోమల మంతరంగంబు చాతుర్యనిరూఢంబు శౌర్యఘను(డు 
ఏ(డె గోవింద వివింశతి యీతండు సొబగుండు మెలంతలు నుటు నెపుడు 
నప్స్పరోగణ మమరాధిపు( గొలిచెడు చాడ్పున( బాయక పహరా 
చిగురొత్త నుండుదు రగరుక స్తూరికాచందనాద్యనులేపశాలి యిపుడు 


(గద్దలును గాకులునుజుట్టు. గదిసియుండ.( 

దఅచునెత్తుట( దోంగినతనువు(దాను 

నున్న వాండు గానాకర్ణనోత్సుకుండు 

నక్క లజచెడుచేరువ నక్కటకటి. 70 


కనక పుంఖశరావృతగా తు డైన 

దుష్ప్రహుండు చచ్చి యుండియు, దోయజుక్ష 

వికచనవక ర్లికార సంవేష్టనంబు 

గలుగుశై లంబున బొలిచె( జూడు, 71 


= గాంధారి యభిమశ్యూత బేదిరోంటు గయంగొని (వలావించుభి ఎ 


వ. అని మజీయు. 72 


లయవిభాతి. అరయ నిది పెద్ద యని మరుల మొన జిత్తమున 


సరకుగొన కగమగుబరవస మెలర్పం 
ద్వరితగతిం జొచ్చి కురువరుండు దలరం గవిసి 
కదితతులు( దేరులనికరములు( దురంగో 
త్కర ములును గాల్బలము నెరవులును6 గీటడంగ 
శరగురుండు గర్జుండును గురుసుతు(డు మదే 
శ్వరుండు. గృపుండుం బరవ( బరంగి దివిజుల్‌ వొగడ 
ధర? బడి ముకుంద మన నరతనయు. డొ ప్పెన్‌. 78 


. పాడి మాలి తన్ను ( బలువురు పొదివిన 


బోరి తద్దడప్పీ( గూరి నిదుర 
సోయెనొకొ సుభ దవ్వుతుండు మృతు(డైన( 
జెలుక మింతయేల కలుగ నేర్చు. 74 


255 


ci 


ead 


ఉత్తర wes నురమన [వాలి మోమున Cc దనవదనకమల 


మందంద సేర్చుచున్నది మున్ను గన్నంత మెలంగ6గ నేరక్ష చెలులమాటు 
గు సిగ్గు పెంపున వనటనిట్టయ్యె నిప్పుడు మాటి 3 మాటికి(బొల(తి పియుని 
గను(గొఎ బిగియార( నా. శిర మూరుతలంబ్లున నునిచి పాణి 


. పలవంబున నానన మలనల 
C9 0d ఇతి 


దొడయుచును నిన్ను. జూచుచు. దోడుతోడ. 
బొడము పెల్టగు కన్నీరు దుడిచికొనుచు 
నలత పెనువెల్లి ( దేలెడు నంబువాక్ష. ర 


* వింటె యవ్వనితవిలాపంబు. | 76 
భ|దచారి[త సుభ దను నిర్ణర[ పతిమానులగు పాండురాజసుతుల( 


బాసి యెం దరిగితి పార్థునిపట్టి నచ్యుతునియల్లుని సమరోర్విం జెనసి 
పరిమార్చం? జాలి రెవ్యరు 'పెక్కుభంగుల మాటలాడ(గ మజుమాట లేల 
యాడవు నాతోడ నస్ర్రగురుండు( దత్తనయుండు(గృపు:డు రాధాసుతుండు: 


, బాడిమానసులం డు నిన్బాలు నొకని( 


బొదివి రిస్సిరొ పెక్కండుపోడలిదియ. - - - = 
మగంటిమియె కించుపని కిట్టు దెగినయప్పు 
డుల్హ్ల ములువార లకు నెట్టు లుండె నొక్కొ. ~ 77 


= పాండవులును బాంచాలురు 


దండిమగలు వారు సూడ. దల(కక నిన్ను కా 
భండనమున. బడ వై వంగ 
గండు గలుగు టద్భుతంబు గాదెతలంపన్‌. - 78 


. తనలేనిచోట6 బలువురు 


నిన జుట్టును ముట్టి యొక్కనిం జేరి వధిం 
చినవంచనకు ధనం యు | 
మన మెమ్మైయి నురియునొక్కౌా మన్మథమూర్తీ. 79 


తరల, అరుల నెల్టగు గెల్చి మేదిని యంతయుం గొని తేజముకా 


సిరియు( వెంపును ee విలసిల్హంగా మనుచుండియుం 
బురుషసింహులు పాండుభూవరపు తు లక్కట మోదముం 
బొరయ నెర్తురె నిన్ను గోల్పడిపోయి పుష్కరలోచనా. _ 80 


రా 


శ్రీపర్యము _ ద్వితీయాశ్వాసము 959 


వ సీమూ ర్రియందు. (బాణము 


లేమి6 దెలిసి యుండి6 జంచలింపక జీవం 
బేమికతంబునం గలిగియొ 
నామేను దొజంగి పోదు నాథ యెొబజుంగన్‌. 81 


. దేవలోకంబున సీవిప్పు డెన్య్వతం దీపారుపలుకుల: దేర్చి కురులు 


పుడుకుచు దగ నన్నపోలె లోలాత (గా జేయుచున్నా (డవు చెలువు నేర్పు 
మెజయంగ నచ్చర తెజవలమనమునుగల(చి యాడుదు గాక యలం(తి(బోదె 
యంగనాగోస్టి నున్నపుడు నానడవడి బుద్ధి దలంతె ని నొంద( గాంచి 


. యాటునెలలు వోయె నంతయ యింతియ 


కాని లేదె తొంటిమేన జేసి 
నట్టి మేలు మోహనాకార యభిమన్యు 
ల నిర్వికార వినుతిసార. 82 


ఆను చున్నది యిట్లు పలవింప విరాటనందనం దదీయజననీ (ప్రముఖబాం 
ధవ స్రీజనంబు లచ్చుటు వాయం దిగిచి పొగులుచుం గొనిపోయిరి వారలం 
గనుంగొనుము. 88 


కవిరాజవిరాబీతము. గురునిశరంబులు దా(కిన మేదిని. గూలి విరాటుండు పేరిననె 


నైక 


త్తురుల మునింగిన మేనును దానును ధూళి సమీరుండు మోముపయిం 
బొ౭(బొరి(జల్బగ నుని గనుంగొని పొడ్మంగ నశులు హా యనుచుం 
బుక పుర(బొకెద లెమెయి( జోపిశం బోవక మూడు బక్షితతుల్‌. 685 


. అకటకట యుత్తరుండు గొం 


డొకకాంభోజుండునుం గడుకా బాలు(డు వా 
లిక'కె దువు లాడిన నే 
ల కొటగి యొప్పి ర భిమన్యులక్ష్మణుల [కియన్‌. 85 


. పాండుప్పుతులభుజాబలమున కులుకక యెవ్వీరు |పాపున నెదుర నడచె 
దుర్యోధను (డుగొంతితాలుచూలి కెవ్వ(డుహృదయశల్యంబయినిదుర సెజుచు 


నట్టిక ర్టుండు మదాంధసింధుర ము బలోద్ధతద్విరదమహో (గవి[క 
మమున( గీటడ(గిన మాడ్కి నర్జునుబలుగడిమిచే6 దెగటార్చంబడియె పసి 


260 శ్రీమదాం[ధ మహాభారతము 


ఆ. బాహువిలసనము( బడిన మహాయోధ 
వరు లనేకు లిళ డవార్యరోష 
దూషితుండు పరుషభాషణకీలుండు 
థై.ర్యధను(డు దాన శార్యశాలి. 


EA 


. విను మవీరోత్సముండు. 


ox 


. పిజు(దం గురుధరణీపతి 
నజచేతం [బాణములు ఘనారాతిబలం 
బుజినితెగువ ముందట. బె 
న్గాజలుట చిత్తమునం బెట్టికొని విహరించెన్‌. 


తే. ఇతనిచుట్టును గలకలమెస(గ రోద 
నంబు సేయపత్నీ నివహంబులోన, 
గంటె వృక్ష సేనుతల్రి యగ్గలపుటడలు 
మూ ర్రియైన తెజంగున నా ర్తి దూలె. 


ల 


ఈరమణీరత్నంబు ధరణీతలంబునం బొరలుచు. 


cL 


. పరశురామునిశాపంబు బాణశ క్రి 
[గాప [బాహ్మణళాపంబు రథము సిక్కు 
వజుప గాండీవధరుచేతి మెజు (గుటమ్ము 
మన్ని గొనియెనె యోకర్ణ మగలరాజ. 


ర్ట 


అనీ మణియుం బలుదెఅంగులం బలవించి యుల్టిత య యాలోకించి 


Gh 


* కాకులును (గద్దలును దిన్న ( గడును |దెస్సి 
యపరపక్షచతుర్దశి యమృతకరుని 
కరణి నొ ప్పెడుకర్లుమొగంబుమీ(ద 
వనిత యందంద మోపెడు దనమొగంబు. 


ఉత్సాహవృత్త ము. వాండిమగ (డు నిదపోవు వాలుమృగము6 బోలెనై. 
వీండె బాహ్హికుండు వృష్షీవీర చూడు చచ్చియుం 
బోడి దొజంగ కున్న యట్టిపొల్చున£ా వెలింగ వె 
న్నీం డితండు బలము లెన్ని యేని( బెల్టు (దోచినన్‌. 


86 
87 


88 


89 
90 


9! 


98 


94 


వ్‌ 
౧౫ 


ew 


శ్రీపర్యము - ద్వితీయాశ్వాసము ౨61 


మేనం |బాజము వాసినమీంద మొగము 

బొజసి యుండునె యెందు నిత్తెజంగు కాంతి 

తోడ( బున్నమనాంటిచందురునిచంద 

మమరె. జూడు మిక్కురువృద్ధునాననంబు. 95 


_: గౌంధారి పై ౦భవుని కశోఎరమయము చూబి వాపోళుది :_ 


పల్కుతప్పమి నెజపంగ6 దలంచి యుత్సాహంబు వాటించి సవ్యసాచి 
దుర్యోధనుండును దొరలు ననేక సైన్యంబులు నంతంత నడ్డ పడ 6గ6 
దెరలిచి వడి మెడ(దెవ్య నేసినం బడి యున్నాడు సైంధవ: డుఅక ద్రుపద 
తనయం(గాననమున(గొనిచన్న నాడతా(దెగినా(డు గాండె కౌంతేయులపుడు 


దయ దలిర్బంగ దుస్సల దలంచి యలుక 

[గాంచి మందల విడిచిరిగాక దైవ 

కృతము దప్పింప రాకున్కికతన నిపుడు 

వారు విడిచి రిమ్ముద్దియ వలనికరుణ. 96 


| హృదయమున వగ లేనియట్టిట్టు నట్టు 


దిరుగుచున్నది దుస్సల వరునిశిర ము( 
గాన కీకూంతు నిమ్మెయిం. గనుటకం టెం 
దల(ప నెక్కుడుదుఃఖంబుగలదె కృష్ణ, 97 


ఎవి 


. నాంటిర్శాతి యరులు చేసికొనిన పతిజ్ఞ న వాచేత దుస్సల విని సెం 


ధవునికి బుద్ధి చెప్పినతెఅంగు లవి వినుము. g§ 


. విజయు పతిజ్ఞకు( (దిజగంబులోపల నడ్డంబులేదు సు మ్మధికుం డంటి( 


గురురాజు సైన్యంబు బిరుదున మకు మంటిగురుండుపార్టునకుమార్దానండయంటి 

నరు డాయ నొకనిక్రై నను బుద్దిగొన దంటి సమరంబు నీకు నసాధ్యమంటి 

ధర పుతుండు నిన్ను దయంగాచుః బౌమ్మంటి నామాట వినంగదెనాథయంటి 
శాల లీ య 


. రాజతిలక రాజరాజకంఠీరవ 


రాజరత్న దివసరాజలతేజ 
రాజరాజ యనుచు రాజన్యు సైంధవ 
రాజు? బనువుచుండె నాజిలోన. 99 


262 శ్రీమదాం|ధ మహాభారతము 


తే. తోడ(బుట్టువు విధవ యై తొల(గి యనికి 
కోర్చి చలమున( ఒతిల దెగటార్చి సంత 
సించితిరె ళం డులార మీ రంచు బాండు 
పు[తకుల దూబుచున్నది పొలంతి వింటె, 100 


ఉత్సాహవృత్తము. తనయు. గాచుపనికి(. బూని ధర్మపు తేవాయునం స 
దనులు6 గవలు6 జేయ గలుగు దండిమగలు సేనలం 
గొని వడిం గడంగ సరకు గొనక నిల్చి యొక్క_ండుం 
బెనంగి యా'గె సైంధవుండు బిరుదు దకుండుం గదే. 101 


తీ. తప్పు సైంధవుపై( బెట్టం దగునొ తగదొ 
పార్థు పతినకు నొక్క ౦డ పాత మయ్యె. 
దాన యంద నా(గుట తప్పు గాదె 
యదియు సౌభ(దుమృతి హేతు వగుట లేదె. 102 


తే. బోరగిల( బడ్డవా(డు గపోల మొకటి 
పుడమి మోచినయది మోము పొలుపు సెడదు 
వీ(డె చూచితె శల్యుండు వెడలి యన్న 
బిహ్వ డినియెడు వాయన శ్రేణి కృష్ణ. 108 


క. ఇట్టవునె మాదితోడం 
బువై ననక యితని ధర్మపు[తుంకు. గడుం 
జెట్టిదు( డె చంపవలసె. 


శ 


జుట్టపు(దన మెల రాజసుతులకు6 గలుగున్‌. 104 
క్‌, సెల్లుడు ఇవ తనయునితో 
నెల్బగుణ =బులను జాల ననయుద్ద నని తా 
నులమున నిశ్చయించుం 
లు 
జెలం బో పోర6 బగఅచే నిటయెన్‌, 105 
ద రోల 
మ అమ్మ హీవిభుండు. 108 


భుజంగ|పయాతము కరుతోణినాధుండు గోరంగ మై|తికా 
దురం దాల్చి తా నేర్పుతో సారధితగం 





స్రీపర్వము = ద్వితీయాళ్వాసము ౨68 


బరి శేణిసం తాసియె పూని కర్ణుం 
బరిక్షోభితుం జేసె భాషాస్త్రపజ్రీ?న్‌, 107 


క, అధిక పంక పతిత మై యున్న యాబోతు( 

బొదివి యున్న మొదవుక దుపువోలె 

నున్న వారు సూడు మువిదలు దై.న్యమా 

స్యముల నెలవుకొనంగ శల్యు బలసి. 108 


మత్తకోకిల. చూచితే భగవత్తు నీతండు హరతామహిమన్‌ నరున్‌ 
వీచిసన్ని భబాణపజ్ఞా- ల వెల్టిం జేసె మహేం: (చుతో 
నేచి పోరుబలుండువోలె సహింప కిత్రని నిట్లు గా 


జూచి తాతనిమీ(ది నెయ్యము సొంపునన్‌ మురమర్దనా. 109 


క, పులు(గులును మెకంబులునుం 
దొలిచి తినిన నెలవు దప్పి తొలంగియు. గంటే 
తల నున్నకనకదామము 
సౌ పు దెగంబాయ దీశ్చపుం గమలా&ై. 110 


౨ గాంధారి భరతల్త) గతుం శడగుభీమ్యు నుద్దోలింబి కోరించుట ఒ 


సీ. బలశౌర్యములం దనపాటిగా నెందును మానవు నొరు జూప కేసియట్టి 
శంతనుపు | తుండే శ తులబాహుదర్పంబున రణభూమి( 
వాలాయమును గెల్వవచ్చున చంపికొం డని hs నగలంపు. 
గరుణ మర్మము సెప్పం గాకయెమ్మెయి న్రే ననత్‌ని 


బిడియ. దన్ను 


ఆ స్‌ 
(| 
స్ట్‌ 
CA 
(స 
29 
{a 
(౧) 
ర 


ఆ. గలదు గావె తం;డీ కార్యంబునకు. గాంగ 
రాజ్య ముడిగి పూనె బ్రహ్మచర్య 
మితని( జెప్పి చెప్పనిళరుండు పౌరుష 
కలితసంభవుండు గలండె కృష్ణ. 111 


ల్ని 


కురువంశ మెడల వచ్చిన 

బరమోపాయమున మగుడ( బడెసెకా మడి సెం 

గురునికరముతోడన యి 

ప్పురుషుండు పురుషార్ధసారభూషణండు గదె, 11 


bu) 


Cha 


శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవుండు గా కితండు నరుడు 
నా వచ్చునె నిష్ట సపెంపునం బాణంబుల్‌ 
తా వలసినపుడ విడువం 


గా వేడుక నునిచినా(డు గాదె తనువునన్‌. 118 
| త్మీవబాణజాల దీపులు పరంగించి 

పాండుతనయ సైన్యబహుళ తమము 

నీల బదిడినములు నోలి వినోదించి 

యకట భీష్మభాను. డస్త మించె 114 


శరవణమునందుం బొలుపుం 

బొరసినగాంగేయతోడ( బోల్ప(గ నను వై 

శరతల్పంబున( దెజో 

భరితుండు గాంగెయు( డొ ప్పె( బంక జనాభా. 115 


అర్హునుండు వెలి సితసి కంపపాన్సు 

నకు దగంగ నిళాతబాణముల మూట 

నలవరించినతలగడ య స్ర్రజనిత 

వారి( దృప్తుని. జేసె నవ్విరవరుండు. 118 


వీరశయనమున గంగ కు 

మారు(డు కల్పక్షయమున మార్తాండుండు సం 

చార మెడలి ధర6 బడి యొ 

ప్పారెదాచంద మున వలింగె నంబురువోశా. 117 


దేవ! వతుండు గరా వె 
ణావాస-బుకకుం జనినయట కురునికదం 
బేవాని నడిగి తెలియు నొ 


కో విశుతధర్మసం పయోగవిధంబుల్‌. 118 


AMAR NMR దా 
. పగవారిమొన లనుపల్టెరులం గాల్సి మడిసె6 గుంఫజు. డనియెడుదవాగ్ని 


యిన్ని య స్ర్రము లిం చు దెణు(గు నన్ని ంటనుబరిజణతుండీ తండుభార్ల వునకు 
వ ల్‌ అల ” స్తీ 

నె ట్టట్ట సువిశయ మిమ్మహాత్మునకు ధనుర్వేద మితనికి సర 3వెద 

మఘులు6 బరిచితము రియ్యలషటలేవినిశిషం గాదెపార్థండు గార్ముకమునమేటి 


న్రిపర్వము - ద్వితీయాశ్వాసము ౨65 


ఆ. యయ్యెం దక్కుకౌర వాన్వయజాతులు 
సాత్యకియును నివ్విశాలబుద్ధి 
నాశయించుటను మహాస్త్రవిత్తము లైరి 
యోధు లింతవార లుర్విం గలరె. 110 


క వివిధమహాస్ర్రంబులు గా 
లవశతం జెడె. గాక శౌర్యలంపటు నియో 
ధవరునిం బగవారికి6 జే 
ర వశం బగు నెట్టు సంగరంబున( గృష్టా. 120 


తే. గురుని మున్నిడుకొని కాదె కురుకుమారు 
లనికి6 బిలిచిరి ధర్మపు తాదులయిన 
వాలుమగల నుట్రంత టివాండు( బగటు 
నజకివై చినం బడియన్న తెజంగుగంటె. 121 


తోటకము. సంతతంబును శిష్యులు సద్వినయా 
న్వితు లై (ప్రణమిల్లెడు వీరపద 
ద్వితయంబు గడుం జెడ దిన్నవి సూ 
చితి నక్కలు దై వముచెయి( గటా. 122 


ఆ. [దుపదనతనయు. డబి దోణునితల( గోయు 
వాడు విధికి నెట్టవారి నెట్టి 
తెజంగు సేయ రాదు దీసీకి నే మను 
వార మిది యసంభవంబు గాదె. 128 


సి, కృపునితోంబుట్టువు కృపి తనభర్శ|దోణాచార్యుపాల దైన్యంబు విపుల 
వేణియు మొగమునవెంట ముసుంగు వడంగ రాల్పడిన యెలుంగుతోడ( 
బలవించి పలవించి బహుశిష్యు లయ్యతిత ధవర్యు నస్ర్రశ స్రములు రథము 


నవయవంబులును జితాక లనంబు సేయుచు సామగానసంయుక,వదను 


ఆ లగుట సూచి సామ మతికరుణంబుగా( 
ధాను బాడ. జొచ్చె మాసితాగ్ని 


266 


౭m 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సొద నమర్చి యవ్విశుద్ధాత్ము నొండొక 
యగ్నివోలెం బెట్టి రందు( గృష్ట. 124 
(-) ణు 


కృపి మున్నుగ శిష్యులు సొద 

యపసవ్యముగా(గ6 దిరిగి యరిగిరి శోకా 

ర,పుటొడపలతో గంగకు 

నపగతశరవిద్య యయ్యె నవని కటాకటా, 125 


సోమదత్త నుతుని జూడుము సాత్యకి 
దూష్యభంగి కీర ముల -దునుమ: నొజగి 
యున్నవాండు (గద్ద లొలిచి తినంగ నీ , 
సుకృతపరుని నిట్టు సూడ వలసె. 186 


సోమదత్తుండు పు, తకోకాయత్త చిత్తుం డై యుండి తన్ను సాత్యకి గవిసి 
నప్పుడు తనకాదుకునెడ నతండు సేసినయధర్మం బుగ్గ డించి గర్జించిన 
విధంబు మృతుండై నను మొగంబునం దో(చుచున్నది భూర్మిశవుత ల్రి యది 
యతనిని వల్పభుని బొరింబొరిం గనుంగొనుచు గద్దదకంథంబుతో నాసోమ 
దత్తు ఇఒదేశెంచి. 127 


(a) 


డ్‌రాజు కల్పక్షయోపమానంబగు కౌరవజాతిసంక్షయము చూడ 
కున్నాండ వధిక దానోజ్జలు బహుమహాధ్యరకర్త భూరి శవసుండు సీదు 
గారాబుపట్టి సం కందననందను దుర్వి|క మంబున( దునుమ(బడిన 
జాహువు సాత్యకి పాపకర్మంబున సంఛిన్న మైన మస్తకమునై మ 


 హీతలమునం ఐడియె నిప్పుణ్యసంతతి 


దిక్కు సూడ వేం యొక్క_మాటు 
కొడుకుచుట్టు నేడ్చుకోడండ యలమట 
యరయ విట్టు దగునె యథిప నీకు 120 


. వీ రేవు రొంటి చీరలు౮ 


చారును విరిచళలతోడ+ దదయు నడలుం 


టి 


గూది పలవించెదరు నిను 


మాసిక చులక కు దోయన్‌. 129 


వూ 


క 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము 267 


గనక వెడలునప్పు డిచ్చితి నీదు 
సి(డిగొడుగు నుతుండు లసితవిభవు( 


5 డగుట కది. నివృత్త మై పడి యున్నది 
"'యకు గ్రామారురథమునందు జూడు, 180 


అని పనువుచున్నయది య 

వ్యనితను గోడం|డ( జూడ వశమే ఘను డ 

లే. డిట్టినిచకర్మం 

జ ఇ 

బున కెట్టులు సొచ్చెనో కుపురుషుండపో లెన్‌ 181 


కవిరాజవిరాజితము. విను మదిసాత్యకిచచ్చుటకోర్యక వీరవరుండ గుపాద్ధ(డు సే 


సినతగ వైనను నయ్యె నతం డటు చే నజుకన్‌ ముని యైనమహో 


తుని గని యుబ్బుచు సాత్యకి యే మని |తుంచె శిరంబు కడంగి జగం 


రైతా 


బున నొరు లింత నికృష్ణపుంగర్మముపొంతను బోదురె చకధరా. 182 


. ఇక్కురువరునాం [డురలో 


నొక్క-త యతిరమ్యమూర్తి రి యుత్సంగ మున 
దక్కర మిడికొని పనవెడు 


నెక్కుడువగ నూని యదె మహీధర కంటే. 188 


| మెలుపార.గాంబట్టి మొలనూలిమణుబుగదల్బుచు(ది చుచుంయగులౌనర్చు 


జను(గవమీ.ది కల్పన వచ్చి అలి పవిమర్దనంబున లజ్జ మరల దోచు 
నాధి యూరులు జఘనము “మెత్త మెత్రనయ' క్రీ వ ముదంబున నుల్లి మూన్సు 
ననయ-బు( దిన్న నియనువునగనయంబు ప్రి విదులంగ మెల(పిసొక్షాదవంజెయు 
నీక్కరంబు నెయ్య మెక్కాంప నేరంగ( 

దగిలి సంతతంబు6 దల(చునట్టి 

భంగి మెజయ గీడువలుపంగ( గొనియాడ 

వల(తి నీటు సేయవలసె దీని 134 


. ఒరునితోడం బోర హరి సూడ సిగ్గజి 


యేసె విజయుం డతనియేటు సభల 
నమ్ముకుందు( డెట్టు లగ్గించు నట్టి పి 
వ్వచ్చు. డేమివంగి మెచ్చు దన్ను, 


క్రతు 
౧19 
‘i 


268 శ్రీమదాం[ధ మహాభారతము 


వ. అని యిట్టు విలాపంబు చేసీ యూర కున్న డిన్నాతిం దక్క_టియెలనాంగ 


లేలిన దాని. బోలె. బొదివికొని యున్నవా రాలోకింపుము. 


186 


గొంధారి వని తశేబరంభు గౌంబి యతని చోంల లుగ ఢీంచి లో రీంచుటి 


హ్‌ ముక అ చ బడియుండి శకునులపాలు వడ్డ 
శరుని( తె మురసంవారయిత(డు దూయావాలమునకు నా Bates 


మాయలు త మడిసె దుర్ద్యూ తంబు నొనరించి రాజ్యంబు గొనియె ధర్మ 
తనయుని వే నిప్పు య ఫరియించె నని యనుజూదంబునందు( [బాణ 


మాటకు నీతండు 


మునకు నయ్యె సీన్సప్పడ కాండె పాండునం 
దనులతోడి వె వైరమునకు( గర్త. 


క. పిత మొవరించెద నంచున్‌ 

ధృతరాష్ట్రతనూభ వునకు( దెక్కలికాం డై 

మృతియొనరించెం దానును 

మృతు( డయెను! భాతృ పు ప్వుతమ యు సొముగన్‌ . 
ప్రేహతాంగు ల యనవద్యలోకము గాంది రీ 
రక ర్తయు నట్టు గాంచెను వారి ssn 


ర తెడుకట్టుగా( దగ బొంది వెట్టుల జేసె 


పూరు డంచును ననా దమ్ములకుకా విరోధము ne 


ns 0G 
ర్ట 
జ్‌! 
1 ఈ 
ల 
g 
eh 
శె 


య్యా 
n= 


Pan 
పుష్ట చామక మరవ తప దయ 


187 


188 


189 


140 


141 


శ్రీపర్యము - డి-తీయాశా- నము 969 


ఉత్సాహవృత్తము. మానినీజనంబు సేరి మగధనాథు( డగు జయ 
త్సేనుచుట్టు నేడ్వ నధికదీననాదముఐకు నా 
మానసంబు సాందకరుణమయత, బొందె మోహకవం 


ల లెందు నంబుజాత వింటిమే. 142 
=. కోసలనాథుండు భాసురమూ' ర్తి బృహద్వలుచు చుట్టు; ( వియాంగనాజు 
నంబులు సేరి కంపంబుతోడ: జెమరు? కరముల నభిమక్యుకరవిముక్త 
శరముల(బెలుకుచుంబారమూర్చంబొరి యుచు చ నప్పజికప జిక తనిముఖము6 


దేజి చూచుచు విధి దిట్టుచు శోకాన్ని నుల్చ్హంబు కెరియంగ నున్నవారు 


ఆ. తునిమి వై వ నెండ( దనికిన( బెద్దయు 
వంది చాడిి_ దిగువ వలను కలిమి 
దొజ(గ కున్న యట్టితోయజంబుః అచ ద 
మయ్యె జూడ వీరియాననములు. 148 


వ, [దోణవాణపరిపీడిత్మపాణు లై పడియున్నవారు ధృ ష్టద్యుమ్ననం నులు 


మతకోకిల. అంగదంబులు( గంకణంబులు హారచల్డులు నాడగా 
నంగకంబులభూషణంబులు హారికాంతి రు 
సంగరాంగణభూమికిం దమచారుభావ షల 


సంగతిం గలిగింప నొప్పిరి + శౌరి చూచితె పేళలన్‌. 145 


నర్కుటము. త్వరితర థాశ్వమారుత , గతస్సురితా 
శరబహుళార్చి రుద్ద మవిశాలత ( బొల్బుధను 
రురు డనుచిచ్చు పై శలభకోటిగతిం ఐ మ. 
డిరింగనుంగొంటె యేవుర నుదీర్జుఐ గేకయల 


/ 
a 
“అ 
[[1) 


ట్ర 


1 తడి 


in 0 


క. పంచాననంబుచేతం 
బంచత్యము( య. బంధురకరి( జో 
లించుటకుం దగి యొపె 
బాంచాలు(డ సం బడి కంసాౌరీ. 147 


ల్‌ 


దుపదనృపాలుని ధవళా 
తప్మతమస్త్రంబు లెచొటుం దాశక జిగి యా 


270 శ్రిమదాం[ధ్ర మహాభారతము 


రిపొలిచె కారదచం[దుం 
డుపమా[తంబు గాంగ నుర్వి యనుదివిన్‌. 


తే, వల్చభులును గోడం|డు నీవసుమతీశ్య 
రునకు నగ్ని సంస్కారంబు నొరయ( జేసి 
యుమ్మ లిక మున, దద్దయు వెమ్మునంత 
రంగములతోడ .5రిగిరి గంగదెసకు. 


క. |దోణు(డు దలరం దలపడి i 
బాణకళా వేది చేదిపతి యుజ్జ్ఞ్యలత 
ద్బాణహాతి( గూలి సమర 
వోణిపరిష్కార మగుచు కోభిల్సైం గడున్‌. 


తే. తలయు. గాశులు. దమయూరుతలములందు 
బెట్టికొని వీనిభార్యలు బెట్టిదంపు 
టడలుతా(కున6 గడు బెగ డారం. గూరు 
నుల్చములతోడ( బలవించు చున్న వారు. 


OX 


మానవనాథు లనేకులు 

వీనిభుజావి కమంబువేండి( బడిరి నీ 
మేనమజ(ది శిశుపాలుని 

సూనుం డీధృష్ట కేతు జూచితే కృష్ణా. 


అలీ 
wy 


ఉత్సాహవృత్తము. అతనినందనుండు సు కేతు డల్రవాండె (దోణపా- 
తితు(డు విని. జూడంగా మదికా సుయోధనుండు. ద 
త్సుతుండు వోంచు చున్నవారు శోకవహ్నితాప మూ 
ర్టితము గాంగ బంధుజనులచిత్త మెంత గుందునో. 


తే. అల్పవారె యవంతీకు లధికవాహు 
బలులు విందానువిందులు బహుళభూష 
జ్‌ జ్జ్వులులు పడియున్న వా రుగవాయు 
పతితకుసుమితనవసాలభంగి దో(ప 


148 


149 


160 


15] 


152 


158 


154 


లా 


స్రీపర్వము జ ద్వితీయాశ్వాసము వ్‌] 


అని చూపి యి ట్టనియె _ _ 155 


. కాంతనవుండు నాచార్యుండు( గర్జుండు భూర్నిశవుండు గురుపు తకుండు( 


గృపుండు సైంధవుండునుగృత వర్మయునుగురురాజు నమానుషరధిక వరులు( 
గలయంగ నెన్నె డుకొలందులవార వా రలిగిన( జెడుదు. రయ్యమరులై న 
నట్టి వీరులబారి కగపడి యుండియు నేమియు. గా రై తి రీవుం బాండు 


తనయు లందు నీకూర్మితమ్ము(డును సు గ] 

హాద్భుత మ్మిది దలంప భీష్మాదు లైన 

వారి నటె పోర నిర్దింవ వచ్చు నెట్టి 

పనియు భరమె దైవమునకు( బద్మనాభ. , 156 


దైవంబు దుర్యోధనాదు లగునూర్వురకు నొక్కెత్తునని నిట్టగునే యని 
వెండియు. 157 


తరువోజ. కురురాజు మొదలై నకొడ కులనెల్ట( గోల్పోవు టిప్పుడు గోవింద కలిగె 


oe 


నరిగితి సంధి సేయగ రాక యున్న నట యప నీ చెప్పుటైనది కాదె 
పరమహితంబుగ( బలికిరి గంగ పట్టియు విదురుడు పాటించి పెక్కు 
వెరవుల నొత్తిన విన నైతి నావివేకుల చూపేల వృధ వోవ నేర్చు. 158 


అని పలికి పశ్నాత్తాపదుఃఖంబు పెల్లున నొల్బంబోయి తెలిసి చిత్తన్థాయి 
యైన పుుతశోక బడరి యల(తి గానియల౯౩6 బెట్ట నూర కుండి యక్కౌా 
రవరాజ పత్ని పద్మనాభుదెస( గనుంగొని కో ఫోద్దీపీత యె. 159 


. ధృతరాష్ట్రపాండుభూపతులకుమారులు తమలోన నీసున సమరమునకుం 


దొడంగిన నీ వడ్డపడ వైతి తగుచాలు మానిసుళ్‌ గలిగింయు మాననీయ 
వాక్యుండ వయ్యును శక్య సమస్త కార్యుం డన బేర్కానియును నుపేక్ష 
చేసితి కురురాజు. జెలుపన తిరిగితి నిఖిలరాజుల. దదనీక ములను 


. నామ మడణి తెల్చ్హభూములు( బాడ యె? 


నంతవట్టు ఫలము ననుభవింపు 
మే పడంగ నిన్ను కాపానలజ్వాల 


దగ్గమూ ర్తి జేయుదాన వినుము. శే60 


£72 


రా 


శ్రీమదాంధ్ర మహాభారతము 


—: గాంధారి (ల్రీక్చష్ణునోవ రొనం భిచ్యుఖి కట 


. పూని పాత్మివత్యపుణ్యఫలంబున సంపాదితం బైనఫార తపము 


బలిమి సాధనముగా( బలికెద నుత్త మజ్ఞాతుల( దమలోన సంగరమున. 
బొలియం జేసితి గాన పొలియుదు రన్యోన్యఘాతుకులై భవజ్ఞాతిజనులు 
నీవును దప్పక నేం డాదిగా ముప్పదా అగునే( డైన యద్దినమున 


. నరయ ది క్కెవ్యరును లేనియగ్గలంపు( 


గుత్సితంపు(దెజంగున( గూలువా(డ 
విట్టు మీవధూజనములు నేడ్చువారు 
పతుల సుతులను బంధుల6 బనవి పనవి, 161 


. అని ఘోరంబుగ6 బలికిన 


వని విపులమనస్కు_ డై నవిష్ణు( చిఖున 
వున నానిన మొప్ప(గ న 
వ్యనితకు నిట్టనియె గౌరవస్తుత్యముగన్‌. 162 


. మున్న కాది యాదవులకు మునివరేజ్య 


కలితదారుజళాపంబు గలదు నీకు 
నేల చర్వితచర్వణ మిట్టు సేయ 
దీన నీ వేమి |క్రవ్యితి దాని. జెపుమ. 168 


= యదువంశశజాతులకు ద 


ప్పదు నాశము వారి సురలు బరిమార్చంగ లే 
రదికారణంబు గాంగం దె 
గుదు రొండొరుచేత రణము 'మోరత్వమునన్‌. 164 


ఆనినపలుకులు విని పాండుతనయ లెదలు 

వెజపు పెంపున గంపింప విహ్యలించి 

యాత్మ జీవితములదెస దెస నాస లపుడు 

వదల విడిచిరి కొరవవంశవర్య. 165 


= కొట్టు. పలికినయచ్యుతుం డర్డేవి నుద్దేశించి లేవమ్మా మృతు లైన సకల 


బంధుమి తులకు నగ్ని కార్యంబులు సేయింప వలయు నని వెండియు. 166 


(18) 


సీ, 


స్రీపర్వము - ద్వితీయాక్వాసము 279 


వినుము గాంధారి నీతనయుండు చేయుదుర్న యము లెబుంగవె నాకు నీకు 
కాంతనవునకు నాచార్యునకు బాహ్హికునకు( దం డికి మాన్న6 గొలందిగాని 
దుర్మానమున నట్టు దొడరి యిట్టయ్యె మీయపరాధమున వచ్చినబైకిడు 
నకు నింత నావ్వంగననుబబ్రంద గునె యుమ్తలిక ంబుధృతి(బిట్టిమాన్నుమ్‌ంక ( 
జేటునకు(. జావునకు వగం జెందుజనుల 

కినుమడింపదె మానసమున నలంత 

రాచకూంతుండు సుతుల సం|గామనిరత 

హృదయు లగువారి6 గాంచ. గోరుదుర కాదె. 167 


, అని చెవి సూండినట్టు పలికిన విని నిరుత్తరయై గాంధా రి యూరకుండవట్టి 


యెడ ధృతరాష్టండు ధర్మనందనుతో నీవ మనమొనలం న A 
యెజుంగుదు చచ్చినవారిలెక ,_ దలంతేని నా కెజింగింపు మని పరి _ 


విను మెబుక పడ్డ వా రుత్తమజనంబులు డెబ్బదియాజుక ట్టు నిరువడ్‌ 
వేలును ముక్కడి మూ(క యిరువదినాలుగువేలు మున్నూటయిరువం ౫. 
దెగి రని చెప్పిన నమ్మనుజపతి సీ రిందబు నేగతికిం బోదు రకముటయు, 


ఎవ్య రాత్మ దేహములు సమిద్ధమైన 

యస్ర్రవహ్ని వేలిచిరి వా రమరలోక 

మునకు జని నిర్ణరాంగనాజనవిలసితు( 

డై నయమరేం దునకు( బూజ్యు అలగుదు రధిప. ifr 


తబచుగ శస్తాస్స్తంబులు 

నెజ(కులు దూటిన( జలించి నిజధై ర్యంబుల్‌ 

మజచి తెరలి చచ్చిరి కొం 

దయ గుహ్యకగతికిం బొవందగుదురు వారల్‌. వ 


క 


+ సమరమున నెత్తెజంగున 


సమసిననుం గీడు తెరువు చన రుత్తమలో 


274 


క, 


(శ్రీమదాం|ధ మహాభారతము 


కమునకు పోదురు జనములు 
[ప్రముదితు లై యం|డు బుధులు పౌరవముఖ్యా. 171 


అనిన విని నాథవంతులు 

ననాథులును నై నవీరి కందఅకు. గృపా 

ధనలోల చేయగా వ 

చ్చున కాదే యగ్ని కార్యశోభనము. దగన్‌. 172 


ఆని పలుకుటయు ధర్మనందనుం డి ట్టను వీయభఖిలజనంబు లు నాహితాగ్నుల 
యట్ట యట్లుం గాక ఏర లిందణ కుదకదహన [కియాక రణయోగ్యులును 
లేరు మన మేది కొల(దిగా నిప్పని సేయద మని పలికి తా ర జ్ఞాతవాసంబు 
నిర్వహించి సముచిత|పకారంబున విరాటాదులచేతం బరిజ్ఞాతు లైనసమ 
యంబున సంగతుం డై యది మొదలుగా. జెల్లెడు శాంతిక పౌష్టికాది కౌత 
స్మార్తకియా కలాపంబులు నడపుచుం దమయొద్ద నున్న ధౌమ్యు 
నాలోకించి విదురుని సంజయుని. గనుంగొని మీరు భరత కులులకుం దక్కు 
ననాథవంతు లైనవారలకు విధ్యుక్తంబుగా నగ్నిసంసా్కారంబు సేయుం 
డని పనిచి యత్తెఅంగునకుం దోడుపడుటకై సూతజనంబులను దత్కాల 
సమాగతు లై నకరిపురజనంబులోనం దగువారి నికూపించి మున్న 
తెప్పించిన చందనాగురుఖండ తొమవసనక స్తూరికా కుంకుమమృతతై ల 
(పభృతు లగువలయువస్తువు లా ధెమ్యముఖ్యుల కొప్పించిన వా రయ్యవ 
సరంబునం గూడికొనినబహు బాహ్మణసంఘంబులకో 6 జనిదురోధన 
చుక్వాః స ఎనక ర్హశ ల్యాదులకు నభిమన్యుఘటో త్స_ చవి విరాటథ్యష్ట కేతు పము 
ఖులకును దక్కును బేరెణుకపడునానాదేశారీళలకుం [బచురకాష్టసంచ 
యంబులను భగ్నురశావయవ ధ్వజధనుశ్ళరకుంతామంను సాదలు వెర్చించి 
పితృమేధ క్రియలు నడపి చిచ్చునం జొనిపి యనాథవంతు లె నభూకాం 
తుల ననేకసహ, ససంభ్యులం బోవులుగా( బెట్టించి సమ్మగదారుసముద 
యంబు అమర్చి యగ్నియిచ్చి రప్పుడు బుగ్యజుఃపఠనరవంబులును సామ 


స్రీపర్యము a ద్వితీయాళ్వాసము 275 


గాననాదంబులును రమణీరోదనధ్యనులును రోదసీకుహరంబు నిండే 
ధూమంబున వీక్కులు పిక్కటిల్రై6 జేతనభూతంబుల కెల్లి విపులవిషాదం 
బావహిల్లె నవ్విధంబునం దగవు నడపించి. 178 


--వి వంతి ధర్భువునవ గర్హుండు దనకొడు తగుల దాలువ్రుట్‌ = 


ee 


= భూవర కురువంశ పుంగవుం డగుధ రృతనయుండు ధృతరాష్ట్ర వినయమొప్ప 
మున్నిడుకొని యాడు మొత్సంబు( దోడొని బంధుజనంబులు బలసి రాగ 
నరిగి గంగాస్నాన మాచరించి తిలోదకపదానము సర్వకౌరవులకు 
నయ్యాంబి కేయు(డు నక్కురుభార్యలు ననుజులు( దానును నధికనిష్ట6 


ఆఅ. చేసి రతనికడకు నాసమయంబున 
నడలు నెమ్మనమున నడరి కమ్ము 
కన్నుసీరు మొగము గప్పంగం జని కుంతి 
యెల్డవారు వినగ నిట్టు లనియె. 174 


తరల. వినుము కౌరవకోటికిం దనవిల్డు పెట్టనికోటగా 
నని యొనర్చి భ వదృలంబుల నన్ని టికా మీము నేవురం 
దనిపి యంబరచారు లెల్లను దన్ను మెచ్చి నుతింప బా 
గునిమహో స్త్రము బల్విడిం దల| దుప గూలినకర్ణునిన్‌ . 175 


క. జను లెల్చను రాధేయుం 
డనుటను మీరలును వాని నట్టులకా నె 
మృ్మనమునం దలంతు రటు గౌ 
దనఘ మదీయాత్మ జన్ము ( డాతం డరయన్‌. 176 


ఆ. మీకు నగజుండు నాకు భాస్కరుదయ 
లలితకవచకుండలములతో డ( 


om 


శ్రీమదాం[ధ మహాభారతము 


బుట్టినాండు గానం బోయంగవలయు ది 
తోదకంబు లమ్మ హోన్న తునకు, 177 


అని తదీయజన్మ పకారంబును దివాకరు |పసాదభావంబును జెప్పుటయు 
దుస్సహంబు లగునమ్మాటలు చెవులు సూ(డిన ట్రయిన( బాండ వులు పరమ 
దుఃఖావేశంబు నొంది రందు భీమాదులు నివ్వెజపడి యుండ ధర్మనంద 
నుండు దల్సడిల్లుచుం దల్లితో ని ట్టనియె. 178 


. అనిలజారునుల మార్కొన నేర్సె నెవ్యనియు త్సాహమూంది సుయోధనుండు 
జ 


వై దేహపొం| డాదివసుధెవ లెవ్యనిక డిమిసొంపున నరిగాంపు లైరి 
మన సైన్యకోటి యెవ్వనిబా హువీర్యసంపద కోడి యంతంత నొదు6గుచుండు 
నద్భుతం బొనరించె నమరుల కవ్వనియసమానవివిధ ది వ్యాస్ర్రమహిమ 


. మమ్ము నంద నెవ్వనిమహిళశ క్రి 


యెక్కుడై సంగరంబున( బిక్కుపజిచె 
నట్టిక రుని. గొంగున నగ్ని డాణి 
బట ణ జ 
నట్టు లెమ్మెయి డా(చి తోయమ్మ చెపుమ. 179 


* అరును6 డొకరు(డు దక్కను 
మె 


పార్టితశౌర్యమున నమ్మహాబాహని ని 
స్ఫూర్ణితరథమున కెదు రై 
గర్జిల్హంగ రధికుం డెందు6 గలుగునె జననీ. 180 


కర్ణు. దొలుచూలుగా నేల కంటి తల్లి 

నీదుమం[తంబు పరమవిషాద కారి 

యయ్యె మాకెల్ట నట్టిమహాబ లైక 

గణ్యు[బుంగుడుపఅచుట కారణమున, 181 


స్రిపర్వము - ద్వితీయాశ్యాసము 97 


తరువోజ, భానుపు తునిచావు బంధుల నెల్ల బరమసంతాపంబు పాల్పడ? జేసై 
మానితబలు( డభిమన్యుండు పోర మడిసినప్పుడు నిట్టిమజుకువ నాత్మ 
నూనదు [దౌపదేయులనాశమునకు నుడుక దివిధమున నుల్చంబు [దుపద 
సూనులు ధృతరాష్ట్ర సుతులును దుంగుచొప్పునకిమ్మెయి. జొరదడల్‌ జాలి 


ఆ. అత(డు మాకు నన్న యని మున్న యెజుఃగంగ6 
గన్న. గురుకులంబు గల6గంబడరక 
మనుదు మట్టు లైన మనుజలోకమునకు( 
గలుగ దడలు మాకు6 గలుగ దడలు. 188 


వ. అని విలాపంబు సేసి విషాదశిథిలవర్ణంబులతో గో త్రనామంబు లుగ్గడించుచు 
నమ్మార్తాండనందనుకుం దిలోదకపదానంబు సేసె. దదనంతరంబ 
భీమార్జున నకులసహదేవులుం జేరి రట్టు కర్గుండు పాండవాగజుం డగుట 
యెతీంగి కురువధూజనంబు లార్తనాదం౬. అసంగ నా[కందించిరి ధృత 
రాష్ట్రుండును గాంధారీకుంతీపూ ర్యకంబుగా నతనికి నుదకకర్మం బాచరించె 
నయ్యజాత శ తుండాదినేశపు[తుఫివలనిసౌ నాతంబువలన( బరిచారికా 
సమేతఠబుగా( దద్భార్యల రావించి గారవించి యణనికై యనేకవిధపుణ్య 
కర్యంబులు భూరి దక్షిణంబుల గా ననుష్టించి కృతకృత్యతానందంబు 
నొంది సకలబంధుసహితంబుగా గంగాసముత్తరణం బాచరించె నని యి 
ట్టఖిలజనాభినందితుండగు ధర్మనందనుండు గర్భం దమయన్న యని 
యెజీంగినతఅంగు వై శంపాయనుండు జనమేజయున కెజింగించిన నజ్జన 
పతి కురువంశ్యుం డగు నయ్యుధిష్టిరువర్తనం బటమీ(ద నెట్టుసెల్లై నని 
యడుగుటయు 184 


మందా కాంతము. వీణానాద పతిమనిగ మావిర్భవత్సార పుణ్య 
| శేణీసంపాదిత విమలతా స్టేమని ర్టేపచిత్త 
(తాణ కీడాకలనసత తోత్సాహవద్దివ్యభావా 
|పాణాపానాహరణనిపుణప్రావణీయానుభావా. 155 


273 శ్రిమదాం|ధ మహాభారతము 


ర్‌, త్యంతా హంతానిర సన 
కాంతాంతఃకరణయోగి జశవిజ్ఞేయా 
చింతాసాగరమగ్న గ. ఎత త్త fe 


కాత; ర న పరమభ క్రివిధేయా. 186 


పకమళపరివాక E ఢసంపర్క_-శాలీ 


పరిణతికృత దూ దూష$? గ్రద్భంగిభూతాళి పే వాలా 
కరణభ్య శ, సంస స కా 187 
స 
HED 
సమయా య సైన్య 
స టగ్‌! 
ఇది శ్రీమదుభయ విమిత్ర కొ "స్మ సామాత్యపు త్ర త్త బుధారాధనవిరాజి 


తిక్క  వదయాబి పబితంబై న ్రుమదాంధమహాభారతంబున 
జునందు. ద్వితీయాశ్వాసము సమాప్తము. 


(ee 
es 
NX 

ర 
ప 


